కొప్పరపు సోదర కవుల కవిత్వము 


(శ్రతావధానములు, ఆశుకవితలు, పండిత ప్రశంసలు 


సంపాదకుడు 
డాక్టర్‌ గుండవరపు లక్ష్మీనారాయణ. ఎమ్‌.ఏ.. పిహెచ్‌.డి. 


శ కొర్కరరు క్రిం కళాలీలూు 
లిశౌ2౫ రభ్దుణం - 530022. 





KOPPARAPU SODARA KAVULA KAVITHVAMU 


Random Collection of Pieces of Poetry 
PRONOUNCED EXTEMPORE BY THE DUO 


Late Kopparapu Venkata Subbaraya Sarma (1885-1932) 
Late Kopparapu Venkata Ramana Sarma (1887-1942) 





Gathered Edited and Presented by 
Dr. Gundavarapu Lakhsminarayana MA PhD, 


© 2003 Sri Kopparapu Kavula Kalapeetham, Visakhapatnam-530 022 
(LIG : 116, HB Colony) Tel : 0891-3102305 


Title Logo : Sri BAPU 
Title Design and Inscriptions : Sri BHARAGO 


DTP : Bhadreswara Rao (Guntur) 


First Edition : November 2003 


Designed and Printed at: 
Ramsha-Sirisha Publications 
Samalkot - 533 440 (Tel : 0884-2327454) 


Price Rs 150 (Overseas : US $15°) 


Copies At: 


The Publishers (Visakhapatnam) 
Visalandhra Book House (All Brariches) 
Navodaya Book House (Kachiguda, Hyderabad - 500 027) 


Editor ( Dr. Gundavarapu'Lakshmi Narayana) at 
Siva Sakti Complex, 8/1, Arundelpeta, 
GUNTUR - 522 002. (Tel: 0863-2230940) 


Kk ఏక స ఈ 


కొప్పరపు కని సోదరులు 





అపురూపం (ఆ దన్తూరి 


. జ ఖో 
జ్‌ ఉన్న త జాన్పెం శ్రర కోకో శాక్య బలవ తాప ళో 
జ కర్న తో కాల్లు కం కలం త బాలు లవే నిఉంన్తైచు కొత్తా భూ 
శ్ర న్న శాయంాం ఖు ౬ ఇర వెలునోరి3 నె, చో లన వి ఆనా (g of 


చి ణి శల (కా బరి వో గ్ర ంల్స్ప ఫాం) నజ ౪ త్త Fewer 


ఆ 


దీపధారులు (చూ. చివరిఅట్ట) 


1. తిరుపతి వేంకటకవులు (1870 - 1950) 
దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) చెళ్ళపిళ్ళ వేంకటశాగస్తి(1870-1950) తెలుగులో 


జంటకవుల సంప్రదాయానికి మూలస్తంభాలు. తెలుగు పద్యాన్ని అవధానాల ద్వారా, నాటకాల ద్వారా 
వీధివీధిన గొంతుగొంతున నడిపించిన వారు, పలికించినవారు వీరికి ఉన్న శిష్యపరంపరాస్టి అరుదైనది 


2. వేదము వేంకట రాయ శాస్త్రి (1853-1929) 
బావలా - తెలుగ, నంన్భృతం, ఇంగ్లీషు, తమిళము, కన్నడము, హాందీ. 
అధ్యయనమా-షట్నాస్తములు, షడ్డర్శనాలు, అష్టాదశపురాణాలు మున్నగు సమస్తము. సాహితీ 
వ్యవసాయమా-రచన, వక్తృత్వము, విమర్శనము, అనువాదము, వ్యాఖ్యానము, ప్రచురణము. ఏ రంగంలో 
కూడా ఇంతటి పెద్దదిక్కు సంభవం అపూర్వం. 


8. “కావ్య కంఠ” వాసిష్ట గణపతి ముని (1878-1936) 

ఈ పేరులోని “గణపతి” అనే నాలుగు అక్షరాలు తప్ప మిగిలినవన్నీ ఆయన (నాయన”)అర్షతలకు 
అనుగుణంగా చేరిన బిరుదులే. సంస్కృతంలో అవధానం, ఆశుకవిత ప్రదర్శనలుగా నిర్వహించగా 
నవద్వీపంలో చేరినది 'కావ్యకంరి. రమణ మహర్షి (ప్రేమ పరాకాష్ట ఆయన నోట “నాయని అయింది 
జన ప్రియత్వ గౌరవ వచనం ముని”. ఎన్ని ఉన్నా తెనుగు, సంస్కృత భాషలలో విస్తరించిన అలనాటి 
కవిత్వంపై ఉండిన వాత్సల్యం ఆయన ప్రాణప్రదంగా మనకు దయచేసినారు. 


4. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (1893-1979) 
సంగీత, సాహిత్యరంగాలలో ఎంతటి సమధిక పారీణధురీణుడో సారస్వత విమర్శనలో సంగీత 
విశ్లేషణలో అంతటి అవధాన కేసరి. సంస్కృత, కన్నడ, ఆంధ్ర భాషల పండితుడు. అన్నమాచార్య 
సంకీర్తనలకు తొలిసారిగా స్వరవ్యాకరణం సమర్పించారు. 


ర్‌. కాశీ కృష్ణాచార్యులు (1879-1967) 
బహుముఖ విద్యా ప్రజ్ఞ, బహువృత్తి పారంగత్వం గల అరుదుగని. అందులో గాత్ర సంగీతం, 
వేణువీణావాయులీన మృదంగాది వాద్య సంగీతం; వడ్రంగం, కమ్మరం, నేత, ఈత, పాకశాస్త్రం 
సాముగరిడీలు మొదలైన వృత్తుల విద్యలు ఉండినవి. వక్త, శతావధాని, ఆశుకవి. ఆంధ్రప్రదేశ్‌ తొలినాటి 
ప్రభుత్వ ఆస్థాన కవి. 
6. కందుకూరి వీరేశలింగం (1848-1919) 
సాహిత్యాన్ని సంఘసంస్కరణ సాధనంగా స్వీకరించి బహుప్రక్రియల ద్వారా ప్రబోధించిన వైతాళిక 
మహోదయుడు. తెలుగు కవుల చరిత్రను గ్రంధస్థం చేసి ఆంధ్ర సాహిత్య చరిత్రలో స్థిర పీరాన్ని అధిష్టించి 
ఆమరజణాంతం సామాజిక ప్రయోజనకర రచననే ఊపిరిగా చేసుకున్న మహనీయుడు. 
7. రాయప్రోలు సుబ్బారావు (1892-1984) 
ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారత మాతను స్తుతించమని ఉద్బోధించిన స్వయంభూకవి. నవ్య 


కవిత్వోద్యమానికి ఆద్యుడు, ప్రభావకరుడు. తెనుగు తోటకు రమ్యాలోకతృణ కంకణాన్ని సమర్పించి 
తెలుగు కవితను ఇతర భారతీయ భాషలకు పరిచయం చేయించిన శుభ్రరాయుడు. 


vi 


8. తుమ్మల సీతారామమూర్తి చౌదరి (1901-1990) 
ఆధునికులలో సంప్రదాయవాది. సనాతనులలో అధునాతనుడు, కవితా సృజనలో దేశభక్తుడు. 
అన్నీ కలిపి త్రిపాత్రాభినయం అనడానికి వీల్లేని (త్రివేణీ సంగమం. గ్రామజీవనం, గాంధీతత్వం, 
ఆంధ్రాభ్యుదయం, తెలుగు “*బాస”- ఈ “అభినవ తిక్కన” చతురంగబలాలు. 


9. పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990) 
తన కవితాగ్రంధం తనకే పార్యపుస్తకంగా నిర్ణయమై విద్వాన్‌ పరీక్షలో ఆ గ్రంధానికి సంబంధించిన 
ప్రశ్నలకు విద్యార్ధిగా సమాధానాలు వ్రాసుకోగలిగిన అదృష్టం దృష్టమైన అపురూపకవి. బహుభాషావేత్త, 
బహుగ్రంధకర్త, బహు[గ్రంధ అనువాదకుడు, నటనాధురీణుడు, వక్తృత్వ నిష్టాతుడు. 


10. విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) 
ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో అన్ని ప్రక్రియలలోను సేద్యం చేసి నేలను, పంటను కూడా పరిపుష్టం 
చేసిన ఈ జ్ఞాన పీరాధిపతి అక్షరాలా కవి సామ్రాట్‌. అభిమాన వర్షం, శిష్య వర్ణం వీరికి ఉన్నంతగా, 
మరి ఎవరికో గాని ఏర్పడదు. అధ్యయనాన్ని అభ్యాసాన్ని కూడా నికషోపలం చేసుకున్న బుద్ధిజీవి. 


11. త్రిపురనేని రామస్వామి చౌదరి( 1886-1948) 
ఆధునిక తెలుగు సాహిత్యంలో హేతువాదానికి, మానవతావాదానికి మూలపురుషుడు. సాంఘిక 
విప్లవానికి భావ విప్లవమే ఆధారభూతమని ఆశయించి ఆ సిద్ధికి గాను సనాతన వాజ్మయానికి వినూత్న 
విశ్లేషణ గోచరమయ్యే రచనలు వీరి కలం నుండి వెలువడ్డాయి. 


12. నిడుదవోలు వేంకటరావు (1908-1982) 
డాక్టరేట్ల కోసం కాక వాజ్మయ ప్రయోజనం మీది (ప్రేమ చేత మానవల్లి, వేటూరి, మల్లంపల్లి వంటి 
అ(గపరిశోధక [శ్రేణికి చేరినా, అల్పాక్షరాలతో, అనల్పార్ధాలతో కవితలున్నూ చెప్పారు. “అసలు” వృత్తి 
బోధన, సిసలు వృత్తి శోధన, స్పెషలు వృత్తి రచన. చాదస్తం చేరని పాండిత్యం వల్ల జంగమ విజ్ఞాన 
సర్వస్వంగా మన్ననలందిన బహు గ్రంధ సంతాన కుటుంబి. 


13. గుజ్బం జాషువా (1895-1971) 


ఆధునికతలోంచి భావుకతకు, సామాజికతకు-తననూ తన కవిత్వాన్నీ వ్యాపింపజేసుకున్న త్రివిక్రముడు. 
కవిత్వంలో లోతు, చమత్మారం, ప్రయోజనం ముప్పేటగా కలిసి రావాలనుకున్న సిద్ధసంకల్పుడు. 


14. వేటూరి ప్రభాకరశాప్రి (1888-1950) 
తెలుగు కవులపైన, తెలుగు కవిత్వం పైన అపారమైన (ప్రేమతో జీవించిన తొలితరపు పరిశోధక 
కవి. తాళపత్ర గ్రంధాలలో, శాసనాలలో నిక్షిప్తమై ఉండిన అమూల్యమైన ప్రాచీన వాజ్మయ సంపదను 
అన్వేషించి, వెలికి తీసి, పరిశీలించి, పరిశోధించిన భాషా శ్రామికుడు. అన్నమయ్య అని ఒక మహనీయుడు 
ఉండెనని తొలిసారిగా తెలియజేసిన ధన్యజీవి. 


15. వేలూరి శివరామశాస్త్రి (1892-1967) 
అవధాని, బహుభాషావేత్త, బహుప్రక్రియావ్యవసాయి, అనువాదకుడు, ప్రామాణిక విమర్శకుడు. 
అన్నిటికి మించి సాహితీ సభా నిర్వాహకుడు. తిరుపతి వేంకట కవులకు ప్రధమశ్రేణి అభిమాన శిష్యుడు, 
కుడిచేయి. రే 


vil 


కొప్పరపు సోదర కవులు 


కొప్పరపు వేంకట సుబ్బరాయ శర్మ (12. 11.1885 - 29.3. 1932), 
కొప్పరపు వేంకట రమణ శర్మ (80. 12.. 1887 - 21.3. 1942), నివాస స్థలం 
- కొప్పరం గ్రామం, నరసరావు పేట తాలూకా, తల్లిదండ్రులు: సుబ్బమాంబ, 
వేంకట రాయుడు, బిరుదులు: బాల సరస్వతి, ఆశు కవీంద్ర సింహ, విజయ 
ఘంటికా, ఆశుకవి చక్రవర్తి, కుండినకవి హంస, కవిరత్స, అవధాని పంచానన, 
కధాశుకవీశ్వర, ఆశుకవి శిఖామణి. రచనలు: కనకాంగి(పద్య కావ్యము), పసుమర్తి 
వారి వంశావలి(1909), జ్ఞానోపదేశము, నారాయణాస్త్రము, సుబ్బరాయశతకము 
(1936), కృష్ణకరుణా ప్రభావము(పద్యకావ్యము), దైవ సంకల్పము (పద్యకావ్యము. 
1913), దీక్షితస్తోత్రము (1916), శతావధానము(1911) మొదలుగా. 


వీరిద్దరూ అన్నదమ్ములు, ఆశుకవితా చక్రవర్తులు. అసంఖ్యాకంగా 
అష్టావధానాలు చేశారు(1908) “కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు) అనే ఖ్యాతి 
పొందారు. వీరిది అసాధారణమైన ధారణ. అపూర్వమైన ధార. తిరుపతి వేంకట 
కవులతో సమ ఉజ్జీలుగా నిలిచి మెప్పు పొందారు. ఈ ఉభయ జంటల మధ్య 
చెలరేగిన సాహిత్య వివాదం పండిత లోకంలో గొప్ప సంచలనం సృష్టించింది. 
ఆంధ్రదేశంలోని ఉద్దండ పండితులైన వారందరికీ కొప్పరపు కవుల పక్షానో, తిరుపతి 
వేంకట కవుల పక్షానో నిలువక తప్పింది కాదు. వీరు లక్కవరం, గద్వాల, చల్లపల్లి 
వంటి సంస్థానాలలో 150 సభలలో అష్టావధాన, శతావధాన, ఆశుకవితా 
(ప్రదర్శనలనిచ్చారు. వీరి మొదటి ఆశుకవిత్వ సభ ఆల్వాల లష్మరులో జరిగింది, 
ఈ సభలో ఆదిరాజు తిరుమల రావు గారు వీరికి ముంగాలి.*విరుదు అందెను 
బహుకరించారు. చెన్నపురి, బాపట్ల, విశదల, చీరాల, గుంటూరు, పంగిడిగూడెం, 
'హైదరాబాదులలో చేసిన శతావధానాలు (ప్రఖ్యాతమైనవి. కవి పండితుల సమక్షంలో 
ప్రతిభావంతంగా ఒక్కరోజులోనే అవధానం పూర్తి చేసి సభికుల ప్రశంసలు 
పొందటం, ఎక్కువ కాలవ్యవధి లేకుండా రెండు రోజుల వ్యవధానంతోనే 
శతావధానాలు చేయటం వీరి విశిష్టత. వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 
పద్యాలు చెప్పేవారు. మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన 
అరగంటలో “మను చరిత్రను ఆశువుగా చెప్పారని తెలుస్తున్నది. గద్వాల సభలో 


Vil 


వీరిని పరిచయం చేస్తూ ఆదిపూడి ప్రభాకర కవి చెప్పిన 64 పంక్తుల చంపకమాలిక 
“శారద” పత్రికలో(1924) ప్రచురితమై ప్రసిద్ధమైంది. వేంకట సుబ్బరాయశర్మ 
గారి మరణానంతరం వేంకటరమణ కవి గారు తమ సోదరులైన బుచ్చి రామ 
కవితో కలిసి ఆశుకవితా సభలు చేశారు. వీరు అవధానాలలో లక్షల కొద్దీ పద్యాలు 
చెప్పారు. 

'కనకాంగి” ఒక అవధానంలో ఆశువుగా చెప్పిన కథా కావ్యం. “పసుమర్తి 
వారి వంశావళి ఆశుధారలో చెప్పిన గ్రంథం. ఇందులో పసుమర్తి సీతారామయ్య, 
రామయ్య గార్ల వంశానుక్రమణిక ఉంది. 'జ్ఞానోపదేశము తిరుపతి కవుల 
హితోపదేశానికి ప్రతిగారాసిన గ్రంథం. “నారాయణాస్త్రం” తిరుపతి వేంకట కవుల 
'నమస్మారానికి సమాధానం. సుబ్బరాయ శతకం నరసారావు పేట వాస్తవ్యుడైన 
నాగరపు సుబ్బరాయ శ్రేష్టికి అంకితంగా ఉంది. ఇది గీతశతకం. వీరి రచనలు 
సంప్రదాయ రీతిలో ప్రాచీన ప్రబంధాల పోకడలో ఉన్నాయి. మణికొండలో తేటిరెడ్డి 
గోపాలరెడ్డి నుంచి “బాలసరస్వతి బిరుదును, నెల్లూరు మహాసభలో “ఆశుకవీం[ద్ర 
సింహ” బిరుదాన్నీ బుచ్చిరెడ్డి పాలెంలో బెజవాడ పట్టాభిరామరెడ్డి గారి చేత 
'విజయఘంటికా” బిరుదాన్నీ మద్రాసు విజ్ఞాన చంద్రికా మండలి వారి నుంచి 
'ఆశుకవి చక్రవర్తి బిరుదాన్నీ పొందారు. గుంటూరులో 'కుండినకవి హంసి 
బాపట్లలో “అవధాని పంచానని మార్టేరులో 'కథాశుకవీశ్వరి గుంటూరు 
సోమసుందరేశ్వరాలయంలో “కవిరత్ను బిరుదాలు పొందారు. కొప్పరపు కవులు 
వడ్లమూడిలో చేసిన అవధానంలో పృచ్చకులుగా ఉన్న కుంటముక్కల వేంకట 
జానకీ శర్మ “కొప్పరపు సోదర కవుల శతావధానములు” అనే పేర వారి 
అవధానపద్యాలను రెండు భాగాలుగా ప్రచురించారు (19683). చిరుమామిళ్ళ 
లక్ష్మీనారాయణ ప్రసాదు గారు “కొప్పరపు కవుల యశోడిండిమంి సంకలితం 
చేశారు. నిడుదవోలు వేంకటరావు గారు రచించిన “కొప్పరపు సోదర కవుల 
చరిత్రి (1973) వీరిని గురించిన విశేషాలు తెలుపుతున్నది. ఈ సోదర కవుల 
పేర ఒక ట్రస్టు ఏర్పాటెంది. (1965). 


(తెలుగు అకాడమీ సౌజన్యంతో : 
“తెలుగు సాహిత్యకోశము 1851-1950” నుండి) 


ఏ 


1X 


సిద్దేశ్వరానంద భారతీ స్వామి (సిద్దేశ్వర 4 ఎరాధిసతి; కుర్తాళం) 
(పూర్వాశ్రమం : డాక్టర్‌ పసాదరాయ కులపతి) 


ఆశీర్వాద శ్రీముఖము 


శ్రీత్రీత్తీ 


డా॥ గుండవరపు లక్ష్మినారాయణ గారు చిరకాలంగా ఆప్తులు. సాహితీ 
రంగంలో ఎంతో కృషి చేసినవారు. కొప్పరపు సోదర కవులయందు వారికి గల 
భక్తి అపారము. దాని ఫలితమే ఇంతకుముందు వ్రాసిన గ్రంథము, ఇప్పుడు 
సిద్ధమైన మరొక బృహదద్దంథము. నిర్భయంగా నిస్సంకోచంగా ఎన్నో వివాదాస్పద 
విషయాలు ఇందు ప్రస్తావించబడినవి. ఈ మాటలు ఎందుకు అనవలసివచ్చిందంటే 
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు చిరకాలం జీవించి ఆస్థాన కవియై అప్రతిహత తేజస్సుతో 
ప్రకాశించటం, వారి శిష్యులు మహామహులై గురుకీర్తిని దిగంతవ్యాప్తం చేయటం 
జరిగి - ఒక దశలో కొప్పరపు సోదర కవులను గురించి వారి కవితా మహత్వాన్ని 
గురించి ప్రకటంగా పలకటానికి పండితులు - తెలిసినవారు కూడా భయపడే 
స్థితి వచ్చింది. మాకు పూజ్యుడైన ఒక వృద్ధ పండితుడు ఈ సోదరకవుల జీవిత 
చరిత్ర (వాసి తనపేరు పెట్టుకోవటానికి ఇష్టపడక మరొకరి పేరుతో (ప్రకటించటం 
నేను స్వయంగా చూచిన నత్యం. తెరవెనుక జరిగిన యిటువంటి 
విశేషాలనెన్నింటినో నేను ఎరుగుదును. 


(ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారు పూర్వం కుంటముక్కల జానకి 
రామశర్మగారు (ప్రచురించిన గ్రంథం ఆధారంగా ఈ పుస్తకాన్ని తయారుచేసి 
అలభ్యతా దోషాన్ని నివారించారు. వారి ఆలోచనలు, వివరణలు తయారుజేశారు. 
అయితే వారుకూడా తీవ్రత్వ సంకోచంతో నెల్లుట్ల రామకృష్ణామాత్యుల భావార్ణవ 
పద్యాలను పరిహరించారు. దూషణ ఉన్నా కవిత్వం బాగున్నది కనుక తిట్లు ప్రై కవిత్వ 
శీర్షిక (క్రింద ఉపయోగించవచ్చు. పాటిబండ్ల వారివి, వరు వారివి, కాళ్ళకూరి 
వారివి, మరికొందరివి మరికొన్ని ఇవ్వవచ్చు. అయితే ఇప్పటికే (గ్రంథం 
పెద్దదయినది. 


ఇవన్నీ అటుంచి రచయితకు తనదైన ఒక ప్రణాళిక ఉంటుంది. గుండవరపు 
వారు తానెన్నుకొన్న వద్ధతిలో రచన చేశారు. అది బాగుంది. దానిని 


X 


అభినందిస్తున్నాను. సోదరకవుల కవిత్వాన్ని ప్రచారం చేయటానికి కంకణం 
కట్టుకొని దానికోసం ఒక సంస్థను స్థాపించి అనన్య సామాన్యమైన కృషి చేస్తున్న 
(ఆశుకవిచక్రవర్తి కొప్పరపు సుబ్బరాయశర్మగారి దౌహిత్రుడు) సుబ్బరాయ శర్మ 
గారిని మనఃపూర్వకంగా (ప్రశంసిస్తున్నాను. ఈ [గ్రంథంలో ఉదహరించని వేదం 
వేంకట రాయశాస్త్రి గారి పద్యాన్ని ఉదహరిస్తూ ముగిస్తున్నాను. ఇది మంత్రిప్రగడ 
భుజంగరావు గారి కుమార్తె వివాహ సందర్భంగా జరిగిన సోదరకవుల 
ఆశుకవితాసభకు అధ్యక్షత వహించినప్పుడు వేదంవారు చెప్పిన పద్యం. 


ఎవ్వరిని మెచ్చువాడ గానెపుడు నేను 
మెచ్చితిని మిమ్మెజగములు మెచ్చినట్లు 
ఆశుకవితాశిఖామణులందు మమ్ము 
సూరివరులార! కొప్రంపుసుకవులార! 


ఏ 


X1 


జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ 

డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి, ఎం.ఏ. పి. హెచ్‌.డి.,డి. లిట్‌., 
ఎం.పి. (రాజ్యసభ) 

అధ్యక్షులు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక మండలి. 

కళాభవన్‌, హైదరాబాదు - 500 004. 


“కొప్పరపు కవులు” అసాధారణ ధారా సంపన్నులు. వారి ప్రాఢ సమాస 
చాలనం, సమయోచిత శబ్ద చమత్య్మార ఖేలనం ఆశ్చర్య జనకాలు. ఆశుకవితా 
విన్యాసంలో ఎంత ధారాధురీణులో అవధానయాగ నిర్వహణలో అంతటి 
స్టితప్రజ్ఞులు “కొప్పరపు సోదర కవులు”. 

కొప్పరపు సోదర కవుల అవధాన పద్యాలను సంకలనం చేసిన ప్రయత్నం 
వశంననీయం. అందుకు డా! గుండవరపు లక్ష్మీనారాయణ గారిని 
అభినందిస్తున్నాను. 


పద్య విద్యాప్రియులు పదిల పరచుకొనే గ్రంథమిది. 


పద్మశ్రీ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ౧౧.0 
ఎం.పి (రాజ్యసభు 


శంస 


(es 


శ్రీ కొప్పరపు సోదర కవులు, శ్రీ తిరుపతి వేంకట కవులు, శ్రీ వేంకట 
రామకృష్ణ కవులు, శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, శ్రీ పింగళి కాటూరి కవులు 
అవధానం, ఆశుకవిత్వం ధారా శుద్ధితో చెప్పిన జంట కవులు. శ్రీ వేములవాడ 
భీమకవి, శ్రీనాధుడు, తెనాలి రామకృష్ణుడు మొదలయిన పూర్వకవులు కొన్ని 
చాటు పద్యాలను అశువుగా అలవోకగా చెప్పినప్పటికీ ఆధునికాంధ్ర భాషలో ఈ 
జంట కవుల అవధాన ప్రక్రియ ద్వారా తెలుగు కవితకు ప్రశస్తి ప్రాచుర్యాలు 
కలిగాయి. నేటి కాలంలో కూడా శ్రీ యుతులు మేడసాని, మాడుగుల అవధాన 
(ప్రక్రియ జనామోదం పొందుతోంది. 


శ్రీ యుతులు కొప్పరపు వేంకట సుబ్బరాయశర్మ, వేంకట రమణ శర్మ 
జంట కవుల అవధాన ప్రక్రియా వైశిష్ట్యం జన[శ్రుతి ద్వారా, “కొప్పరపు సోదర 
కవులు” అనే (ప్రస్తుత గ్రంథం ద్వారా; మనకు అవగత మవుతోంది. ఆనాడు 
టేపురికార్డులు, వీడియోలు లేని కారణంగా మనకు వారి ప్రతిభా పాటవాల్ని 
వీక్షించే అదృష్టం కలగలేదు. ఫలితంగా అనేక అవధానాది పద్య (స్తవంతులు 
కాలసాగర గర్భంలో కలిసిపోయాయి. 


కళాప్రపూర్ణ శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రి, శ్రీ కొక్కొండ వేంకట రత్నము, 
శ్రీ వావిలకొలను సుబ్బారావు, శ్రీ వసురాయ కవీంద్రుడు, శ్రీ కావ్యకంఠ వాసిష్ట 
గణపతి మునీంద్రులు, శ్రీ కాళ్లకూరి నారాయణ రావు, శ్రీ జయంతి రామయ్య 
పంతులు మొదలయిన అనేక సుప్రసిద్ధాంధ్ర సంస్కృత పండితులు మన కొప్పరపు 
సోదర కవుల అవధాన కవితా సరస్వతీ దేవికి హారతులు పట్టిన వారే. 


శ్రీ రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దూర్‌ జమిందారు గారు శ్రీ 
కొప్పరపు కవుల ఆశుకవితాధురీణతకు మెచ్చి 1913లోనే “ఆశుకవి శిఖామణి” 
బిరుదుతో సత్మరించారు. బాలసరస్వతి, ఆశుకవీంద్ర సింహ, ఆశుకవి సమ్రాట్‌, 


XI11l 


కవిభూషణాది బిరుద విరాజితులయిన శ్రీ కొప్పరపు కవుల గొప్పదనాన్ని విశద 
పరిచే సద్దంథం ఇది. 

శ్రీ కొప్పరపు కవుల పద్యాలు హృద్యంగా హృదయాలలో సూటిగా 
నాటుకునేటట్లు ఉంటాయి. వీరి పదాల పొందిక మరే ఇతర సమకాలీన కవులకు 
లేదు. 

“అనువుగ జొన్నయన్నమున యందున గల్పిన గోగుకూర తోం 
దనకనుకూలమైన రుచి దార్మొనగా నొక పచ్చిమిర్చకా 
యను గొజుకంగం బూనుటహహో ! తనుమించిన దాని గూడుమన్‌ 
దనయునిముద్దు పెట్టుకొని తాపము వాసిన వాని చందమౌ” 
(కొప్పరపు సోదర కవులు : పుట - 108) 
శ్రీ కొప్పరవు కవుల కవిత జొన్నన్నంలో గోంగూర కలుపుకుని 
పచ్చిమిరపకాయ కొరికినట్లు మనకు మహానందాన్ని కల్లిస్తుంది; తర్వాతే సేద్యః 
పరినిర్భతి కలుగుతుంది. 

“కొప్పరపు కవులు” (గ్రంథాన్ని కూర్చి మనకు అందించిన సహృదయులు 
డా. గుండవరపు లక్ష్మినారాయణ గారిని, ప్రస్తుతం కొప్పరపు సోదర కవుల 
కవిత్వంి లోకానికి అందిస్తున్న (శ్రీ కొప్పరపు వేంకట సుబ్బరాయ కవీంద్రుల 
దౌహి(తులు) “మా” శర్మగారిని ఈ సందర్భంగా బహుధా (ప్రశంసిస్తున్నాను. 


ఇట్లు 


Xiv 


అవధాన సరస్వతీ పీఠమ్‌ 
హైదరాబాదు-500 027 

తిరుపతి వేంకటేశ కవిధీరుల ధీరత కుద్దిగాగమీ 

పరపతి సత్ర్రబంధ రసబంధుర పద్య మహాశువేగవత్‌ 

పరిమళమై దిగంతములంబండెను, పండిన మీ తపస్య కా 

ప్పరపవధాని సోదరుల భవ్యకవిత్వముంటబస్తుతించెదన్‌ 
ఆశూక్తమ్ముల కావ్యనాధములు విద్వాశేముషీవైభవ 
ప్రాశస్య్యమ్మున స్వర్ణగోపురశిఖాప్రాగల్భ్యమున్‌ జూప త 
ద్రాశీభూత విమానగోపురములే తచ్చారదాపాద సం 
వేశీవృత్త రణత్సునూపురములై విన్పించె సూరిద్వయీ! 

సమకాలీన సమాజదర్శన కళాసాందర్యమాధుర్యమై, 

నమదస్తోక కవీంద్రవాగ్విభవమై, నవ్యమ్మునై, వార్షుకా 

(క్ర మహావేగ నభస్వదుత్తరసధారావర్షమై , డోతృవ 

రము తృప్తిన్‌ గన కొప్పరంపు కవియుగ్మల్రీ మసాధారయౌ 
కప్పురమొప్పు పల్ములు, సుఖావహమైన జవాజి పుల్ములున్‌ 
గుప్పను కస్తురుల్‌, కొదమ గుల్ములు, శేషుని మేని తళ్ళులున్‌ 
కాప్పరపున్‌ కవీశ్వరుల క్రొత్తల కైతల కోటి పల్ములున్‌ 
విప్పు సరస్వతీవదన వీథికి ముక్కర ముద్దు గుల్ములున్‌ 

స్నేహాలంబిత వం శసూ(తుడు, వచ[శ్రీహాసుడాఢ్యుండు, మ్‌ 

దౌహితుండగు “శర్మ కొప్రపు లసద్వంశంబు ధన్యంబుగా 

సాహిత్యాక్షర తర్పణమ్మునిడె దీక్షన్‌ మీకు (గ్రంధాకృతిన్‌ 

వ్వాహార(ుతి! సుబ్బరాయ కవిరాయా! వేగ పద్యాశయా! 


వానో 


మాడుగుల నాగఫణి శర్మ 
అవధాన సహ(స్రవణి 
“'మాజీ అధ్యక్షుడు అధికార భాషా సంఘం” 
xv 





కొప్పరపు కవి జంట 


- “మహాసహ(స్రావధాని” 
డా॥ గరికిపాటి నరసింహారావు 


అవధాన విద్య 


మాడభూషి కవీంద్రుని మనసులో జన్మించి సహజ గంధములీను సరసవిద్య 
తిరుపతి కవిజంట తిలుకమ్ము దిద్దగా ఏనుంగునెక్కు నవీన విద్య 

కొప్రంపు కవిజంట కప్రంపుటాశువులు గుప్పించి ఎదిగిన గొప్పవిద్య 
ఎనిమిదై వందయై ఎన్నెన్ని వేలుగా తీగసాగినపద్య తీర్ధవిద్య 

తెలుగు పద్యము నింటింట త్రిప్పువిద్య 

తెలుగు సంస్కృతి ఇన్నేళ్లు నిలుపు విద్య 

ఎట్టి విశ్వ భాషలనైన లేని విద్య 

ధ్యానయోగమ్ము మా అవధాన విద్య 


గంటకు ఐదు వందలు ఎకాయెకి నాక 
విమాన లోకపుం 

ఘంటిక లూడిపోవునటు గంటలు గంటలు 
చెప్పిరంటు మీ 

వంటి మహాశుసత్మవులు వందకు వేయికి 
ఒక్కరుంద్రు మీ 

జంటను గూర్చి జెప్ప పదజాలము లేదు 
మహాం(ధ్ర భాషలో 


ఏ 


Xvi 


F2 


ఆశుకవిత్వానికి - అక్షరార్డన 


-ఆచార్య బేతవోలు రామబ్రహ్మం 
(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) 


గంటకు 400 పద్యాలు, 500 పద్యాలు ఆశువుగా చెప్పినవారు, చెప్పేవారు 
తెలుగు సాహిత్య చరిత్రలో “కొప్పరపు సోదరకవులు” తప్ప ఇక ఎవ్వరు లేరు. 
నువ్వా నేనా? అని పరీక్షించడానికే వచ్చి కూర్చున్న పృచ్చకుల మధ్య అత్యాశువుగా 
ప్రబంధ నిర్మాణం చేసిన ఘట్టం చరిత్రలో “అపూర్వం”. అది కొప్పరపు కవులు 
ఒకసారి కాదు. చాలాసార్లు చేశారు. ఎక్కడ ఎవరు ఏ ఘట్టం ఇచ్చి ప్రబంధం 
చెప్పమంటే అప్పటి కప్పుడే కొన్ని వందల పద్యాలతో అత్యాశువుగా ప్రబంధ నిర్మాణం 
చేయడం అనేది ఒక గొప్ప విద్య, అది సరస్వతీ ప్రసాదం. ఇది తలచుకుంటేనే 
ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 

కవులలో మూడు రకాలుంటారని మనవాళ్ళు చెప్పారు. సహజకవులు, 
ఆభ్యాసిక కవులు, బెపదేశిక కవులు. మంత్రసిద్ధివల్ల, మంత్ర, తంత్ర, ఉపదెశాలవల్ల 
కవిత్వ కరణ సమర్గులవుతారు, కావ్య నిర్మాణ దక్షులవుతారు. వీరు జెపదేశిక 
కవులు. 

“కావ్య మీమాంస”లో రాజశేఖరుడు వీరి గురించి చెప్తూ 'మామూలు మాటలు 
పలికే వేగం కంటే అత్యంత వేగంగా పద్యాలు, శ్లోకాలు చెప్తారు'. కొప్పరపు 
సోదర కవులు ఈ శ్రేణిలోకి వస్తారు. బహుశా తెలుగులో వీరే ఇలాంటి 
మొట్టమొదటి కవులు. వీరు Legendary figures 


ఈ మహానుభావులకిదే నా నీరాజనం. 
న్‌ 


XVI 


నివాళి 


అరకప్పు కాఫీ తాగి ఆకలి తీర్చుకునే అర్భకుల అర తెలుగుతనానికి 
అందని అవధాన సాహితీ గగనంలో మెరిసే ఇరుతారలు శ్రీ కొప్పరపు కవులు. 

తిరుపతి వేంకట కవులు, కోటసోదర కవులు; వీదిబాటలో వేటూరి వేలూరి 
కవులు కొడాలి విశ్వనాధ కవులు, వేంకట పార్వతీశ్వర కవులు అవధాన సాహితీ 
సరస్వతిని అర్చించిన వాదే. 

అఖండ సృజనాత్మకత, అపార శేముషీ వైభవం, అద్వితీయ సమయస్ఫూర్తి, 
అనంత ధారణా సిద్ధి కలిగి ఆ వీరకవులు ఆంధ్ర సాహితీ క్షేతంలో చేసిన 
స్వైరవిహారం ఒక సువర్ణాధ్యాయం. 

శ్రీ తిరుపతి వేంకట కవులతో పాటు ప్రధమ స్టానీయులై కవితా శిల్పం 
సల్పిన శ్రీ కొప్పరపు కవులను స్మరించుకోగలగడం నా భాగ్యం. 


వేటూరి సుందరరామమూర్తి. 
17-10-2003 


Xviil 


కొప్పరపు సోదర కవులకు కోటి దణ్ణాలు 
-తని౭ళ్ళ భరణి 
“పద్యం తెలుగువాడి స్పూర్తి 
పద్యం తెలుగు'వాడి” కీర్తి 
పద్యం తెలుగువాడి సొమ్ము 
పద్యం తెలుగువాడి దమ్ము” 
అలాంటి పద్యాన్ని ఈవాళ మ్యూజియంలో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. 
తెలుగు పిల్లలకు కాన్వెంటులో టీచర్స్‌ చెప్పే “ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌” 
కంరతా వచ్చుగానీ వేమనగారి “ఉప్పుకప్పురంబు” పద్యం రాకపోవడం తెలుగుజాతి 
దౌర్భాగ్యం. 
ఒకనాడు పద్యం పట్టపుటేనుగు నెక్కి ఊరెగింది. 
ఊరేగించిన వారు తిరుపతి వేంకటకవులు 
తరువాత పల్లకిలో ఊరేగింది 
ఊరేగించినవారు కొప్పరపు సోదరకవులు 


“శత ఘంట కవనం” వినడానికే విచిత్రం! మనం ఒక పద్యం కంఠతా 
పట్టడానికే గంట కావాలి. అలాంటిది “కొప్పరపు సోదరకవులు” గంటకు వందల 
కొద్దీ పద్యాలు ఆశువుగా చెప్పడం సూపర్‌ కంప్యూటర్‌ యుగంలో కూడా 
ఊహించలేని అద్భుతం. 

అలాంటి మహానుభావుల కవిత్వాన్ని ఓ పుస్తకంగా తీసుకురావడానికి “మా. 
శర్మ” చేసిన “యజ్ఞం” సామాన్యమైనది కాదు. అతడు ఈ కృషితో తెలుగు 
సాహిత్యంలో శాశ్వతంగా సోమయాజియైపోతాడు. 

గత 80 ఏళ్ళుగా “కాప్పరపు సోదరకవుల” వ్యక్తిత్వాన్ని ఆరాధించి, సాహిత్యాన్ని 
ఆస్వాదించి మనకీ అద్భుతాన్ని ప్రసాదిస్తున్న డా॥ గుండవరపు లక్ష్మినారాయణ 
గారు కృష్ణ దేవరాయల కాలంలో పుట్టుంటే 'గండపెండేరానికి’ అర్హులు. 

ఈ పుస్తకం మళ్ళీ తెలుగులోను, తెలుగు వాళ్ళలోను పద్యం పట్ల మక్కువను 
ఎక్కువను చేసే మాధ్యమంగా పనికొస్తుందనీ... తెలుగు సారస్వత సరస్వతికి 
కర్పూరపు నీరాజనాలిచ్చి ఆ పరిమళాలను శాశ్వతం చేసిన ‘కొప్పరపు సోదరుల” 
ఆత్మలకు - ప్రదక్షిణం చేసే అస్మదాదులింకా ఉన్నారనీ నాకు ఒకానొక నిబద్ధ 
విశ్వాసం. ర్‌ 


XIX 


సంపాదకీయము 


కొప్పరపు సోదర కవులనగా కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి 
(1885-1932), కొప్పరపు వేంకట రమణ కవి (1887-1942). వీరు 
గుంటూరు జిల్లా యందలి నరసరావుపేట ప్రాంతము నందలి కొప్పరము గ్రామ 
వాసులు. వీరు సోదరులు. అందువలన కొప్పరపు సోదర కవులుగా ప్రసిద్ధులు. 


వీరు ఆశువుగా గంటకు నాలుగు వందల పద్యములను ఎన్నోమారులు 
పండితుల సమక్షమున చెప్పిన అసాధారణ (ప్రతిభావంతులు. “బాలసరస్వతి”, 
“ఆశుకవిచక్రవర్తి”, “కథాశుకవీశ్వర” మొదలగు అనేక బిరుదములను పండితులచేత 
పొందినవారు. పండితులు వీరి శక్తికి నీరాజనము పట్టి చెప్పిన ప్రశంసాపద్యములే 
సహగస్రాధికముగా కలవనియు, వీరు ఆశువుగా చెప్పిన పద్యములు లక్షల 
కొలదిగానున్నవనియు సమకాలిక పండితుల సాక్ష్యములున్నవి. 


ఇంతటి ప్రతిభావంతుల లక్షల పద్యములు లిఖీత రూపము ధరింపక 
గాలిలో కలసిపోవుట ఆంధ్రుల దురదృష్టము. వారు పల్మిన పల్ములన్నియును 
పద్యములే. ఎన్నని వ్రాయగలరు? సమకాలిక పత్రికలు కొన్నింటిని ప్రచురించినవి. 
కాని నేడు అవి అలభ్యములు. 


మదరాసు సభలను గూర్చి, గుంటూరు సభలను గూర్చి చిరుమామిళ్ల 
లక్ష్మినారాయణ ప్రసాదుగారు, అట్లే కాకినాడ సభలను గూర్చి చేగంటి బాపిరాజు 
గారు సేకరించి ప్రచురించిన చిన్న పుస్తకములే ప్రధానములైన ఆధారములైనవి. 
ఈ ఇరువురి మహానుభావులకు ఆంధ్ర సాహిత్య లోకము ఎంతయో బుణపడి 
యున్నది. 


శిథిలావస్థలోనున్న (1911వ ప్రాంతమునాటి) ఈ రెండు సంకలన 
ములను, అచ్చటచ్చట అచ్చైన కొన్ని అవధానములను, కొన్ని పద్యములను కష్టపడి 
సేకరించి, విరాళములు పోగుచేసి పునర్ముద్రణము కావించినవారు కుంటముక్కల 


AX 


వేంకట జానకీరామ శర్మగారు. శర్మగారికి కొప్పరపు సోదర కవులపై గల 
అభిమానము వర్ణనాతీతము. శర్మగారు పునర్ముద్రణముచేయనిచో లక్ష్మీనారాయణ 
ప్రనాదుగారి, బాపిరాజుగారి సంకలనములుకూడ కాలగర్భములో కలసి పోయెడివి. 


కొప్పరపు సోదర కవుల ప్రతిభను తరువాతి తరముల వారికి అందజేసిన 
మహానుభావులు ఈ ముగ్గురు. 


జానకీరామశర్మగారు ప్రచురించిన గ్రంధములు కూడ వృద్దుల చెంత శిధిల 
స్థితిలో నున్నవి. 


జానకీరామశర్మగారు ప్రచురించిన కొప్పరపు సోదర కవులకు సంబంధించిన 
సాహిత్యమును, నేను సేకరించిన మహాకవి కాళ్లకూరు నారాయణ రావు గారు 
వ్రాసి మనోరంజనీ పత్రికలో ప్రచురించిన “కొప్పరపు సోదర కవులు- ఆశుకవిత” 
అను వ్యాసమును, మరికొన్ని ఆధారములను, అన్నింటిని చేర్చి ఒక ప్రణాళికవేసికొని 
ఈ (గ్రంథమును నేను రూపొందించుట జరిగినది. 

ఈ కార్యక్రమము సంపూర్ణము చేసి అచ్చునకు (ప్రతి సిద్ధము చేసిన సంస్కార 
ఫలముగా, నేను “కొప్పరపు సోదర కవులు” అనునొక 150 పుటల సమీక్షా 
గ్రంధమును వ్రాసి ప్రచురించినాను (ఫిబ్రవరి 2003). 

ఎందరో పెద్దలుండగా ఈ కార్యక్రమమును భగవంతుడు నాచేత 
చేయించుట నా అదృష్టము, నా పూర్వజన్మ సుకృతము. 


గుంటూరు, బుధజన విధేయుడు, 
నవంబర్‌ - 2003.  గుండవరవు లక్ష్మీనారాయణ 


Jy 


XX1 


పీఠిక 


“కొప్పరపు సోదరకవులు” మహాకవి” శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారి మాటలలో 
“సభలోన మాటాడ జాలుటే గొప్ప, ప 
ద్యములతో నగుట చోద్యంబు గాదె! 
తడబడుచైనం బద్యంబల్లుటే గొప్ప, 
పరమాశుధార యటబ్రంబు గాదె! 
అడిగిన పద్యమొందైనంజెప్పుట గొప్పు, 
గంటకేనూటు లక్కజము గాదె! 
ఉర్విలో నిట్టి వారొకరు పుట్టుటే గొప్ప, 
యిరువురొక్కింట నచ్చిరువు గాదె!” 


ఇంతటి కొప్పరపు కవుల గురించి నేటికీ చాలామందికి తెలియదు. వీరి 
సాహిత్యంతో చాలామందికి సాన్నిహిత్యం లేదు, పదిచయమే లేదు. టేప్‌ రికార్డర్స్‌, 
వీడియో కెమేరాలూ ఆ కాలంలో ఉండి ఉంటే రికార్డు స్థాయిలో “ఆశుకవితా 
విన్వాసంి చేసిన వీరి సాహితీ సర్వస్వం మనకు “సంపదగా” ఉండిపోయేది. 
అయితే ఉండి “పోయింది”, “రికార్టర్స్‌) లేక.... 


“'ప్రజాకవి'గా వేమన పరిచయమవడానికి బ్రౌన్‌ దొరగారి కృషి ఎంత ఉందో 
అందరికీ తెలిసిందే మన సంస్కృతిపైన ఉన్న మక్కువతో ఆయన చాలా 
(ప్రాంతాలలో శోధించి, తాళపత్రాల రూపంలోనూ మౌఖిక సంప్రదాయంలోనూ 
దాగి ఉన్న వేమన సాహితీ సంపదను సాధించి, అచ్చు వేయించి తెలుగుజాతికి 
వెలుగు చూపించారు. జాతి సర్వస్వం బ్రౌన్‌ మహనీయునికి బుణపడే ఉంటుంది. 
అట్లాగే కొప్పరపు సోదరకవుల వాక్‌ ప్రవాహాన్ని స్వయంగా చూసి, ఆనందపడి, 
ఆశ్చర్యం చెందిన “అభిమాని-ధనంిలో ఒక విలువైన 'రూపంి అయిన 
కుంటముక్కల జానకీ రామశర్మ గారు 70 ఏండ్ల పైబడిన వయస్సులో అవిశ్రాంత 
కృషి చేసి కొప్పరపు వారి సాహిత్యాన్ని సేకరించి శ్రీ గుండవరపు లక్ష్మీనారాయణ 
గారికి అందజేస్తే, ఈనాడు “కొప్పరపు సోదరకవుల” గురించి తెలుసుకోవడానికి 
ఒక (గంథం రూపంగా బయటకు వచ్చింది. 


XX 


శ్రీ “లక్ష్మీ” నారాయణునికి, 
“సరస్వతి పరాయణునికి, 
కృతజ్ఞతాభి వందనాలు, 
అభినందనలు. 


“కొప్పరపు సోదరకవుల కవిత్వము” పుస్తకానికి “పిఠిక” వాయటమంటే 
అవధాన సరస్వతీపీఠానికి ప్రార్థనాగీతం ఆలపించటంలా భావిస్తాను. ఏ 
పూజఫలమో! ఏదేని వరమో! ఈనాటి భాగ్యంగా భావిస్తాను. 


జంటకవులుగా, అవధానకవులుగా, ఆశుకవులుగా తిరుపతి వేంకటకవులు, 
కొప్పరపు సోదరకవులు, వేంకట రామకృష్ణ కవులు పాండితీ లోకానికి 
చిరపరిచితులు, స్థిరపరిచితులు. కొప్పరపు సోదరకవుల ఆశుకవిత్వం ఆద్వితీయమని 
అందరికీ తెలిసినా, ఆప్రవాహ వేగం, ఆ సాహితీ సారం, ఆ అవధాన యాగం, 
యోగం చాలా వరకూ పూర్తిగా తెలియదు. ఎందుకంటే వీరి విషయాలు గ్రంథ 
రూపంలో ఎక్కువగా లేకపోవడం, సాహిత్య చరిత్ర పుస్తకాల్లో సహితం వీరిగురించి 
చాలా తక్కువగా స్పృశించి ఉండటం.... “కొప్పరపు సోదరకవులు' కొన్ని వందల 
అవధానాలు చేసి, లక్షల పద్యాలు ఆశువుగా చెప్పి, ఆశువుగా ప్రబంధాల నిర్మాణం 
చేసి, ప్రబంధస్థాయి వర్ణనలతో సంపూర్ణ శతావధానాలు నిర్వహించి, నాటకాలూ, 
కావ్యాలూ వ్రాసినా... అవన్నీ కాలగర్భంలో కలసిపోగా, వీరి అవధానాలు ఆశుకవిత్వ 
సభలలోని కొన్ని వర్ణనలు సమస్యాపూరణలతో కూడిన కొన్ని వందల పద్యాలు 
మరియు ఆనాటి (ఏనాటికీ) మేటి పండితుల ప్రశంసల కలయికగా ఏర్పడిన ఈ 
పుస్తకం సాహితీ జిజ్ఞాసువులకు కొంత సేద తీరుస్తుంది; వీరిని గురించి తెలియని 
వారికి ఒక మార్గం ఏర్పరుస్తుంది. ఈ సేద తీరడం వెనుక, కుంటముక్కల వెంకట 
జానకి రామశర్మ గారి "స్వేదం, శ్రీ లక్ష్మీనారాయణ గారి 'జీవనాదంి ఉన్నాయి. 
ఈ స్వేదనాదాలే నిర్వివాదంగా భావివేదాలు అవుతాయి. 


32వేల సంకీర్తలు వ్రాసిన “పదకవితా పితామహుడు” అన్నమయ్య, ఐదు 
తాళాలను ఒకేసారి ప్రదర్శించిన “సకలకళాసమాట్‌' ఆదిభట్ల నారాయణదాసు, 
'భారతీయతిను ఖండాంతర వ్యాప్తి చేసిన స్వామి వివేకానంద, నడుస్తున్న 


XX11 


రైలుబండిని బాహుబలంతో ఆపిన “కలియుగ భీముడు” కోడి రామమూర్తి, గంటకు 
500 పద్యాల వేగ వాక్‌సృష్టి కల్గిన “ఆశుకవి చక్రవర్తులు కొప్పరపు సోదర 
కవులు వీరంతా కారణ జన్ములు అద్వితీయులు, విద్వన్మణులు, గనులు, ఘనులు, 
జ్ఞాపకాల నీడలలో, ఆ సాహిత్యపు ఊడలలో, ఆ సాంస్కృతీ వాడలలో, 

నిరంతరం తరంతరం నివసిస్తూ ఉండాలి, ఉందాం, ఉంటాం. "ITALIAN OF 
THE EAST" అని వారెవరో చెప్పడం కాదు, భారతీయ భాషలలో హిందీ తరువాత 
అత్యధికంగా మాట్లాడే రెండవ భాష “తెలుగు” అని నిర్మాణాత్మకంగా మనమే 
తెలియజేస్తూ, తెలుగు వారి ఆస్తి అయిన “పద్యాన్ని” కలకాలం స్మరిస్తూ 
స్వరించుకుందాం. 

“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ తెలుగొకండ! 

ఎల్లన్ఫపులు గొలువ నెరుగవే బాసాడి 

దేశభాషలందు తెలుగులెస్స” అనికదా, ఆర్యవాక్కు! 


విధేయతతో, 


మా. శర్మ 
(మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ) 
శ్రీ కొప్పరపు కవుల కళాపీరం వ్యవస్థాపక అధ్యక్షుడు 


ఏ 


XXIV 


వుజ్జప్తి 


బాలసరస్వతి, ఆశుకవీంద్రసింహ, ఆశుకవిచక్రవర్తి, కుండినకవిహంస, 
కవిరత్న, అవధాని పంచానన, కవి కేసరి, కల్పిత కవితా రచనాధురీణ, కవిభూషణ, 
ప్రొఢభారతి, కధాశుకవీశ్వర, ఆశుకవిశిఖామణి, ఆశుకవిసమ్రడిత్యాది బిరుద 
విరాజితులును, జగద్విఖ్యాత యశోధురంధరులును, శతావధానులునైన, బ్రహ్మశ్రీ 
వేంకట సుబ్బరాయశర్మ, వేంకట రమణశర్మ నామక కొప్పరపు సోదర కవులచే 
నొనర్పంబడి ముద్రణమునొంది, దాదాపిప్పటికి ముప్పది సంవత్సరముల క్రిందట 
నాకు లభించిన, గుంటూరు, బాపట్ల, విశదల, చీరాల, పంగిడిగూడెముల శతావధా 
నాదికము లెస్నియోమారులు పరించి, యందలి మృదుమధుర వాక్సుధారస మహా 
ప్రవాహంబున నోలలాడి, యమితానందభరితుండనైతినని వాక్రుచ్చుట యతిశయోక్తి 
కానెరదు. 


ఏతదవధానము లిప్పుడెచ్చటను లభించుటలేదు. అందుచే వాని నన్నిటి నిం 
బునర్ముద్రణ మొనరించి, లోకవ్యాప్తి నొందింపం జేయవలయునను సంకల్పము, 
కొంత కాలమునుండి నన్నుం ట్రేరేప, డెబ్బది సంవత్సరముల వయోవ్ఫద్ధుందను, 
నశక్తుండనైన నేనీకార్యరంగమునకు దిగక తప్పినదికాదు. 


కొందజంబిన్న పెద్దలను సందర్శించి, వారికి నా సంకల్పము నెతింగించి 
నంతనే తమ యామోదమును వెల్లడించి, నేను గోరిన ప్రకారము ధనమిచ్చి, 
ధైర్యోత్సాహములు గలిగించి, మదాశయసిద్ధికిం డోడ్చడిరి. అట్టి అభిమానవంతు 
లకును, తెనాలి మారీసుపేట వాస్తవ్యులు బ్రహ్మశ్రీ యల్లంరాజు సూర్య నారాయణ 
పంతులు, బి.ఏ. బి.యల్‌, అడొంేటుగారి ప్రోత్సాహమున, చీరాల శతావధాన 
పునర్ముద్రణమునకు వలయు ధనమొసంగి, నన్ను గృతార్థుంజేసిన, తెనాలి 
గంగానమ్మపేట కాపురస్థులు శ్రీ సంకా సుబ్బారాయండుగారి దత్త పుత్రులు, 
వణిక్పుంగవులు, వదాన్యులునగు శ్రీ సంకా వేంకటేశ్వర్లు గారికిని, భగవంతుడు 
ఆయురారోగ్యైశ్వర్యము లొసంగి రక్షించుంగాత. 


XXV 


సోదరకవులను బ్రశంసించు పండితకవుల పద్యభాగమునకు, 'కొప్పరపు 
కవుల యశోడిండిమిమనుపేరు పెట్టితిని. ఆ పద్యములనెల్ల నెంతో (శ్రద్ధతో 
సంపాదించి యేంబది సంవత్సరములకుంబూర్వమచ్చాత్తించిన, శ్రీచిరుమామిళ్ళ 
లక్ష్మీనారాయణ ప్రసాదు, బి.ఏ., గారికిని, కాకినాడ సభా వృత్తాంతముల సేకరించి 
ప్రకటించిన శ్రీ చేగంటి బాపిరాజుగారికిని, మున్ముందు నా కృతజ్ఞతం దెలుపు 
చున్నాను. 


కవులయెడ వారికింగల యపారాభిమానముచేతను, నాయందలి 
వాత్సల్యముచేతను, వార్థకానారోగ్య నేతావరోధముల సరకుసేయక, ముద్రణ 
స్థాలిత్యముల నప్పటికప్పుడు సవరించి యిచ్చుచు, నా భారమును తగ్గించిన 
ఉభయ భాషా ప్రవీణ, వేదాంతపారీణ, కవిశేఖర, విద్యానాథ, కవితామహేశ్వర 
బిరుదాం చితులు శ్రీ మద్దురు భాగవతాద్యనేక గ్రంథకర్తలునైన బ్రహ్మశ్రీ మిన్నికంటి 
గురునాథ శర్మగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. 


నేను గోరినప్రకారము విరాళము నొసంగుటయే గాక, నా కృషిలో దామును 
బాలుగొని, శ్రీ సంకా వేంకటేశ్వర్లు గారిచే, చీరాలశతావధానమునకగు ధనము 
నిప్పించిన బ్రహ్మశ్రీ యల్లంరాజు సూర్యనారాయణ పంతులు, బి.ఏ., బి.యల్‌., 
అడొకేటుగారికి నా కృతజ్ఞతాపూర్వక వందనశతంబులు. 


(గ్రంథమును నిర్గుష్టముగా సకాలమునకు ముద్రించియిచ్చిన 'హిందీ(పెస్‌ 
('ప్రాప్రయిటరు” గారగు శ్రీపతి పండితారాధ్యుల మృత్యుంజయ శర్మ గారికి నా 
నమస్కారములు. 

శక్రుం డాహ్వానమంపంగా సమ్మతించి 
స్వర్ణమునకేగి యచ్చట సౌఖ్యమొందు 
కొప్పరపు సోదరకవుల గొనబు కృతులు 
శతవధానంబులివిగొని చదువరయ్య! 


పెనుగుదురుపాడు ఇట్లు, 
శుభకృన్మకర సంక్రాంతి బుధ విధేయుండు 
14-1-1963 కుంటముక్కల వేంకట జానకీరామశర్చ 


కవు పరిచయము 
ఆీల ఆీల ఆోలఆోల ఆోల 
సోదరులారా! 


కవిత్వ మొకకళ, దానినాశువు మధురము చిత్రము విస్తారమునని కొందజు, 
నాశువు గర్భము బంధము చిత్రమునని కొందటలు నాలుగు తెజుంగు లొనర్చిరి. 
ఉభయమతములందాశువున్నది. ఆ యాశుకవితా సరస్వతి వేములవాడ భీమకవి 
నాడించినది. ఆవల శ్రీనాథుని చెట్టంబట్టినది. పిదప నల్లసాని పెద్దనంజేరి 
కాలికిగజ్జెగట్టి కదనుద్రొక్క్మినది. రామరాజభూషణుని రచ్చకక్కించినది. గణపవరపు 
వేంకటకవిని గణనకు దెచ్చినది. కంకంటి పాపరాజును మిన్నంటనెత్తినది. తక్కిన 
వారెవ్వరు దమగ్రంథములలో నాశుకవులమని చెప్పుకొనలేదు. అటుమీంద మోచర్ల 
వెంకన్న పిండి(ప్రోలు లక్ష్మణకవి, శిష్ట కృష్ణమూర్తిశాస్త్రి, తురగా వెంకమురాజు 
మున్నగు వారితో ముచ్చటలాడి పిమ్మట నీయాశు విరువదవశతాబ్ది ప్రవేశించుచో 
నొక వెలుంగు వెలింగినది. పట్టణము పట్టణము పల్లె పల్లె తిరిగి పట్టపగ్గములులేక 
మహోద్దండ తాండవము సలిపి మహాజనమునుజ్బూంతలూంపినది. మహా 
పండితులైన నంతపనిచేయలేదు. అదియొక కవులకే తగిపోయినది. కవులైన 
నొక్కచో నున్నచో నంతపని చేయలేరు. దేశాటనముచేయు నవధాన కవులే చేయం 
గలరు. అవధాన కవులైన గేవలవధానములు సలుపుచు జనసామాన్యము 
నంతయు నానందపెట్టలేరు. అవధానములలో నవధానియుం బృచ్చకుండునే 


XXVIl 


కుస్తీపట్టునది. తదితరులకా కష్టముగాని యా యానందముగాని యుండదు. 
అవధానియగు వాండాశుకవియైననే వీరని వారని లేక యెల్లర నానందపెట్టం 
గలండు. అట్టి వారెప్పుడో యెక్కడనో కాని పుట్టరు. ఆంధ్రులయదృష్టవశమున 
నట్టివారు కొప్పరపుసోదర కవులవతరించిరి. 


వీరి నివాసస్థలము గుంటూరుజిల్లా నర్సరావుపేట తాలూకా కొప్పరము 
గ్రామము. తండ్రి కొప్పరపు వేంకట రాయండుగారు. తల్లి సుబ్బమాంబగారు. 
ఆటువేల నియోగి బ్రాహ్మణులు. ఆపస్తంబసూత్రులు. కౌండిన్య సగోత్రులు. 
వేంకటరాయండు గారికి ప్రధమపుత్రుండు వేంకటసుబ్బరాయ కవి. వీరి జననము 
12-11-1885నకు సరియగు పార్టివ సంవత్సర కార్తిక శుద్ధ గురువారము. 
రెండవపుత్రుండు వేంకటరమణ కవి. వీరి జననము 80-12-1887 తారీఖునకు 
సరియగు సర్వజిత్సంవత్సర పుష్య బం శుక్రవారము. మూ౭డవ పుత్రుండు బుచ్చి 
రామకవి. జననము 9-12-1892. నాల్బవపుత్రుండు లక్ష్మీనారాయణ. వేంకట 
రాయండుగారికి పుల్లమాంబ, లక్ష్మీనరసమ్మయను నిర్వురు పుత్రికలు గలరు. 
ఇందుం బ్రథమ ద్వితీయులగు వేంకట సుబ్బరాయ వెంకట రమణ కవులే సోదర 
కవులు. విరి గురువులు (బ్రహ్మశ్రీ పోతరాజు రామకవిగారు. బ్రహ్మశ్రీ రామడుగు 
రామకృష్ణ శాస్త్రిగారు, సోదరకవులష్టావధాన శతావధానాశుకవిత్వ సభలు కొన్ని 
వందలు చేసిరన్న నతిశయోక్తి కాదు. 


సోదరకవుల మేనమామలున్నది నేనున్న యేల్పూరు గ్రామమగుటచే నచ్చటికి 
వీరప్పుడప్పుడు వచ్చుచుందురు. వీరెక్కడం గూర్చున్న నక్కడ జనులు గుంపులు 
గుంపులు కూడుచుందురు. 1912లో నా పదునాల్దువయెట నేల్చూరులో శ్రీ 
వేంకటసుబ్బరాయ కవిగారి ప్రథమ దర్శనభాగ్య మొదవినది. నేను గన్సించుట 
తోడనే చిజునవ్వుతో “కుశలంబే మిన్నికంటి గురునాథ కవీ” అని పద్యముతో 
నడిగిరి. నేను నవ్వుచునూరకుండంగా నీసారినేను వచ్చునప్పటికి నీవు పద్యములతో 
నుత్తరమీయవలయుననిరి. నేనట్లే వారు వచ్చినపుడింటనే రెండు పద్యముల 


XXVI11l 


గుణించుకొనిపోయి వారడిగినపిదపం గుశలముగా నుంటినని యొక కందము, 
తమ రెప్పుడు దయచెసితిరని యొక కందము చెప్పంగా వారు బ్రహ్మానందభరితులైరి. 
ఆవలవారూరికేగుచునబ్బాయినాయండు వ్యాకరణమంపెదను దానింజదువు 
కొనుమనిరి. 


వేంకట సుబ్బరాయకవి మిక్కిలి చక్కనివాండు. జాళువా పసిండి చాయ 
మేను. పాలుగాటు మొగము, చెంపకు చేరెండేసి కన్నులు. కంరధ్వని కంచు 
(మోంగినట్లుండును. వర్గోచ్చారణము విస్పష్టముగా నుండును. ప్రాసావికశ్లోకములు 
పద్యములు నెన్నివేలు వచ్చునో చెప్పలేము. మెలితిరిగిన మీసములు మిలమిలలాడ, 
చిఖునవ్వుకాంతులు చిందులాడ, నిద్దంపు చూపులు నిగనిగలాడ, హస్తకంకణ 
మందలి యన్నువగంట యల్లలనాడ స్నిగ్ధ గంభీర నిర్జోషముతో నొనర్చుచున్న 
ప్రసంగము విను శ్రోతలు కాలమెంతచన్నది తెలియక యట్టె (మాన్పడి 
వినుచుందురు. వినువారికి విసువుపుట్టకుండ గంటల కొలంది ప్రసంగ మొనర్చు 
చుంటయు నొకకళయే. అందటు నేదియో రిత్తకల్పించుకొని మాటాడనేరరు. 
వీరు తొమ్మిది పదియేండ్ల యీడుననే తండ్రితనను షాహుకార్లకడకు వెంటం 
బెట్టుకొనిపోవ నప్పుడు తాను చదువుకొనుచున్న రఘువంశమందలి 'యథాకాల 
(ప్రబోధినామ్‌’ మున్నగు రాఘవుల యాచార వ్యవహారముల నభివర్ణించు శోకములం 
జదివి తదర్ధము వివరించి మనమునిట్లుండ వలెనని చెప్పగా వారందటు 
ముచ్చటపడి మెచ్చుకొని తృణమోకణమో యిచ్చి పంపెడివారంట. వీరట్లు గడించి 
కొన్న ధనముతో నుపనయనము జరిగినదట. పెండ్లియు వీరికింజిన్నతనముననే 
జరిగినది. కాంపురమునకు రాకుండంగనే భార్య గతించినది. పిమ్మట రెండవ 
వివాహము జరిగినది. ఆమె చాలకాలమునకుంగాని కాంపురమునకు రాలేదు. 


వీరు యౌవనదశయందు బ్రహ్మచర్యవ్రతమును దీక్షగా సాగించిరి. “వాని 
చక్కదనము వైరాగ్యమునంజేసి, కాంక్షసేయు జారకామినులకు, భోగ 
బాహ్యమయ్యె”నని స్మరించి మేమందజము వీరిని రెండవ ప్రవరుండనుకొనెడి 


KXIX 


వారము. శృంగారరసమును లెస్సగావర్ణించు భావసంపదగల సతృవి. నిండు 
ప్రాయమున నస్థలిత బ్రహ్మచారిగానుంట నెటికాలమందరిదిగదా. ఈవిషయమై 
వీరొకరితో నిట్లనిరి (85 పుట). 


నాండునునేండునేమి? యొకనాంటికిబోటికిం జిక్కంబోము పూ 
బోండుల గోడులందగిలి పోండిమి మాన్సంగ లాభమేమి మా 
కూడికకర్పలంచు, విధికూర్చినవారలు గల్లిరింత, కే 
బోండులతోడ నేమిపని? పూర్ణయశస్కుల కిట్లెటుంగుమా! 


వీరు శౌచము నేమటనివారు. శిష్యుడు చెంబుపట్టుకొని వెంటరాంగా 
నూరివెలుపలికేగి వచ్చెడివారు. చెవిజందెముతోం దలగుడ్డతో వారువచ్చునప్పటికి 
పంచయరుగుపై రెండు నీళ్ళ చెంబులు సిద్ధముగా నుండెడివి. ఎనిమిదిసార్లు 
గండూషించవలసినదే. వీరింటి దగ్గజనున్నపు డుదయస్నాన సంధ్యావందనములు 
జపము చేసికొనెడివారు. ఇంతయద్భుతశక్తి వారికుండుట కేమంత్రబలమోయని 
మేమనుకొనెడివారము, వీరెప్పుడు విక్రయాన్నపానము లెజుంగరు. సభలకేగినపు 
డాహ్వానించినవారే గౌరవింతురుగదా. మధ్యాహ్న పదార్థములరాత్రి ముట్టరు. వీరికిం 
బ్రతిదినము మాపటివేళ కందిపచ్చడి తప్పకయుండవలె. వీరికిం బొడుము పీల్చు 
పండితలక్షణములేదు. పొగత్రాగు పామరలక్షణము లేదు. గోదావరివారి వలె 
తరవాణి త్రావరు. దక్షిణాదివారివలె కాఫీ త్రాగరు. వీరికింటిసంగతులేవియుం 
దెలియవు. పట్టించుకొనరు. వ్యవసాయమున్నది. జీతగాండున్నను నది బ్రాహ్మణ 
వ్యవసాయమే. ఆయాపనులం దమ్ములేచూచుకొందురు. వీరికేకాలము పాడి 
యుండెడిది. వీరి యింటికి సింహద్వారముత్తరమున నుండును. ఇంటిముందు 
పంచకలదు. ఆ పంచలో వాంకిలికిందూర్చ్పుగాం బెద్దయరుగుపాలగచ్చు చేసినది 
గలదు. అందుంజాపపై వీరుకూర్చుండి సారస్వతసేవసేయుచుందురు. చుట్టును 
బుస్తకములు పడియుండును. పంచలో6 బడమటివైపొక చిన్నయరుగునందుం 
బుస్తకములుండుగది కలదు. వీరన్న నింటనందజకు భయమో గౌరవమో లేక 


XXX 


యుభయమో యుండెడిది. 1913 ప్రాంతమున ఓంకారము గురవరాజకవి వీరింట 
నన్నముదిని చదువుకొనుచుండెను. ప్రతిదినము వీరిందర్భింప నెవరో యొకరు 
వచ్చుచునేయుందురు. వచ్చినవారినెందజనైన నేకులమువారినైన భుజింపకుండం 
బోనీయరు. 


వీరు సభలకేగునపుడు తమ రెండెద్దులగూడు బండిలో గూర్చుండి 
యెదురుగా సోదరిపుల్లమ్మగారు వచ్చునట్లేర్చజచికొని వెళ్ళుచుందురు. కొప్పరము 
నకు సంతమాగులూరు రైల్‌ స్టేషన్‌ 5మైళ్ళలోనుండును. 1913లో నేలూరు 
హైమవతీ కల్యాణమున కస్మదాదులము కవులము కొప్పరము నుండియే రెండు 
బండ్లపై స్టేషనుకు బోతిమి. వారిబండిలో నెక్కినవారినూరకుండనిచ్చిరా? ఆ 
ప్రయాణముంగూర్చి యొక్కొక్షరు తప్పక పద్యము చెప్పవలసినదేయనిరి. అందెవ్వరే 
నొక్క పాదముచెప్పి యాలోచించుచుండ నాపద్యమును వారేపూర్తిచేసి యావలి 
వారింజెప్పుమనెడివారు. స్టేషనుకు జేరువజకు నీపద్యవర్షములే. 


రైలువచ్చిన పిదప స్టేషనుమాష్టరువచ్చి మమ్ము పదిపదునైదుమందిని 
నొకపెట్టెలోనే యెక్కించిరి. ఒకపెట్మెకడకు వీరురాంగా పెట్టెలోనుండి రండు దయ 
చేయుండన్న మాటలు వినిపించెను. ఆయన్నవారికి నామాల పసయేగాని యాకారపు 
పసలేదు. అందజము పెట్టెలోయగూర్చున్న పిదప వారు మీరాబాయి పుస్తకముదీసి 
వీరికీయంగా నప్పుడు వారు శ్రీమాన్‌ రాళ్ళపల్లి యనంతకృష్ణశర్మ గారనియు 
మైసూరు మహారాజావారి కాలేజీలో పండితులనియుం దెలిసికొంటిమి. 


వీరు 1. అలవాల లపషరులో బ్రహ్మశ్రీ ఆదిరాజు తిరుమలరావుగారి 
మహాసభలో “ముంగాలి” బిరుదునందిరి. 2. మణికొండ ఆస్థానమున మ.రా. శ్రీ. 
తాటిరెడ్డి గోపాలరెడ్డి జమీందారువారిచే బాలసరస్వతి” బిరుదమును, 3. నెల్లూరులో 
మహాసభాజనులచే 'ఆశుకవీంద్ర సింహ బిరుదమును, 4. బుచ్చిరెడ్డి పాలెములో 
మ. బెజవాడ పట్టాభిరామరెడ్డిగారిచే విజయ ఘంటికా” బిరుదమును, 5. మదరాసు 
మహాజనసభలో విజ్ఞాన చంద్రికామండలి వారిచే “ఆశుకవి చక్రవర్తి బిరుదమును, 


XXXI1 


6. మద్రాసులో మజొకసభలో 'విజయఘంటికా' బిరుదమును, 7. గుంటూరులో 
మహాసభాజనులచే 'కుండినకవిహంసి విరుదమును, 8. గుంటూరు సోమసుంద 
రేశ్వరాలయ సభలో 'కవి రత్న బిరుదమును, 9. బాపట్లలో మహాసభాజనులచే 
“అవధాని పంచానని బిరుదమును, 10. మార్జేరులో మహాసభా జనులచే 
'కధాశుకవీశ్వరి బిరుదమును బొందిరి. 11. ఏలూరులో శ్రీ రాజామంత్రి పైగడ 
భుజంగరావు బహద్దర్‌ జమీందారుగారు తమ ప్రథమ పుత్రికయగు హైమవతి 
పరిణయమునకు నలుదిక్కులనున్న పండితకవుల నందజ నాహ్వానించిరి. పెండ్లికి 
వచ్చిన కవులందజకు శాలువలనేగాక రానుపోను ఖర్చులంగూడ నిచ్చిరి. వధూ 
వరులనాశీర్వదించిన 288 మంది కవులచరిత్రలను “ఆధునిక కవి జీవితములు” 
అను పేర నొక గ్రంధమునచ్చొత్తించి భాషకెనలేని యుపకారమొనర్చిన రాజాగారు 
చిరస్మరణీయులుగదా. ఆ పెండ్లి నాకబలినాండు 22-12-1913 కొప్పరపు కవుల 
యాశుకవిత్వ సభ జరిగినది. శ్రీవేదము వేంకటరాయశాస్తులవారధ్యక్షులుగా 
నుండిరి. మహా? మహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు 
శ్రీవడ్డాది సుబ్బారాయ కవిగారుమున్నగు పండిత కవులెల్ల సభనలంకరించిరి. 
హైమవతీ కల్యాణమాశువుగాం జెప్పంబడెను. సభాంతమున వేంకటరాయశాస్తిగారు 
“వీరి కవితా విశేషము గంగాప్రవాహమువలె నుల్లసిల్లుచు వినువారల కానందము 
గల్లించు చుండె. నేనెన్నండు నింతటి శీఘ్రరచనంజూచియుండలేదు” అని 
ప్రశంసించిరి. బ్రహ్మశ్రీ పేరి కాశీనాధశాస్తులవారు శోకరూపమునంగొనియాడిరి. 
శ్రీరాజా వారయ్యాశుకవుల కిద్దజకు “ఆశుకవిశిఖామణి” అను బిరుదాక్షరములతోం 
గూడి నట్టియు, మణిఖచిత మధ్యదేశంబులునగు సువర్ణ కంఠాభరణములు చెతీ 
యొకటి పారితోషికమిచ్చిరి. 


వీరాశువుంజెప్పు నపుడెంతటి వ్రాయసకాండును వ్రాయలేండు. 

కారణము? పద్యములను జెప్పుచో తడవుకొనరు. ఆలోచించుచు నాలసింపరు. 

వేసినపదముందీసి వేయరు. వచ్చినపద్యముల నొప్పగించునట్లు సమమైన 

వేగముతోం బద్యములను నడిపించుకొని పోవుచుందురు. వీరెక్కువగా దుష్కర 
MOET 


ప్రాసములతోనే పద్యములు చెప్పుదురు. అట్టివి వారికి మంచినీళ్ళప్రాయము. 
పీరి యాశువు విన్నపిదప నేదో యావేశ మేదో యుత్సాహముకల్లి యెందజో 
నవకవులు నాశుకవులు పెల్లువికిరి. ఉన్నతపారశాలలోను, కాలేజీలలోను 
విద్యార్ధులాశువున కుబలాటపడసాగిరి. వీరి యాశుకవిత్వ సభలు చాలమంది 
కవులను లేవందీసినవి. ఆనాండు వీరి యాశువుంబ్రశంసింపని కవిలేండు. చూడుం 
డీ పుస్తకమును. తిరుపతి వేంకటేశ్వరకవులు వీరిని బ్రశంసించిరి. వీరును వారిని 
బ్రశంసించిరి. మొదట మై(త్రితోనున్న యీ జంటలకు దురదృష్టవశమున 
నడిమివారు 1911 సం. విరోధము పెట్టిరి. కవులకలహము పాండితీబల పరిశీలన 
పరివ్యాప్తమైన భాషకుంబరివృఢ మౌ కాని యట్లు కానిచో మా(త మది 
తీరనియపకారమున కాశ్రయమై నిలిచిపోవును. 


కొప్పరపు కవులు 1911నకుంబూర్వమొనర్చిన యవధానములనచ్చైనవాని 
నేనుజూడలేదు. కాని యప్పటికే వీరి యవధానములు నాశుకవితాసభలు మద్రాసు 
రాజధానిలో జరిగినవి. కావ్యకంఠగణపతిమునులు, వావిలికొలను సుబ్బారావు 
గారు, శతఘంటము వేంకటరంగశాస్రి, చెన్నాప్రగడ భానుమూర్తి, ముదిగొండ 
నాగలింగశాస్త్రి మున్నగువారానాటి పండితులు, కవులునందరు వీరిం బ్రశంసించిరి. 
తిరుపతి వేంకటకవుల శిష్యులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు “వీరలాశుకవితోద్య 
ద్రాజ్యపట్టాభిషేకమునందందగునట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్‌” అనిరి, 
యశోడిండిమముంజూడుం, డెందజుకవులెట్లు వీరిని బొగడిరో. 


మద్రాసు రాజధాని పండిత కవుల కంఠరవముదెసలం(బ్రాకినపిదప 
(15-9-1911) బాపట్లలోను, (17-9-1911) విశదలలోను, (1-10-1911) 
గుంటూరులోను, (16-10-1911) చీరాలలోను వీరిశతావధానములు జరిగినవి. 
అవి ముద్రింపం బడినవి. (25-5-1912) కాకినాడ సభలు (ప్రారంభములైనవి. 
తిరుపతి వేంకటేశ్వరకవులలో దివాకర్ల తిరుపతి శాస్త్రిగారి నాస్థానపండితులుగా 
నుంచుకొన్న పోలవరము జమీందారు రాజా కొచ్చెర్లకోట వేంకటకృష్ణ రావుబహద్దర్‌ 


౫111 


జమీందారుగారును నొకసభ చేయించిరి. 18-6-1912తేదీ సభలో శ్రీవలేశ్వరపు 
సుబ్రహ్మణ్యశాస్రిగారు “చె లంగగంజామువారింట ఓీత పెండి, లీల భీష్మజననము 
కాలేజిలోన, రీవిమీజ బ్రహ్మానందరావుగారి భవనమున నభిమన్య కంసవధలనెడి. 


కధలంజెప్పిరి సోదరకవులు బలిరె” అని (ప్రశంసించిరి. 


. 
అము 


పిదప పంగిడిగూడెము శతావధానముకే యజై నది నాకంటంబడినవి. 
1920 రౌద్రిసంవత్పరమున 61మందికి బంగిడిగూడెమున నవధానమొనర్చిరి. 
1921 దుర్శతిసంవత్సరమున 100 మందికి సంపూర్ణశతావధానమొనర్చిరి. ఈ 
సంపూర్ణ శతావధానాంతమున శ్రీ పి.వేంకటకృష్ణకవి “మునుసంపూర్ణ శతావ 
ధానము..”హైదరాబాదులో వీరుచేసిరని చెప్పెను. (92 పేజీ చూడుడు) ఆయవధాన 
మచ్చుకాలేదు. 


శతావధానులమని చెప్పుకొనువారు 30-40 మందికేగాని నూర్లురు 
పృచ్చకులకుంజెప్పి యవి ధారణపట్టి యవధానాంతమునంజదివిన వారెవ్వరులేరు. 
వీరు మాత్రము చేసిరా? యని భావికాలమందెవ్వరేని శంకింపకుండ దైవికముగా 
నా పృచ్చకుల నామములును నాయాపద్యములంబడినవి. 40,50.82,87,89,91 
మున్నగు పద్యములంజూడుండు. ఆ సభాంతమందొకరు “పూర్ణఒతావధానమిది 
పూర్ణసమర్గతమీరొనర్చుటన్‌ బూర్జముదంబుమాకొదవె” అని (ప్రశంసించిరి. ఆ 
సణలోవీరి ధారణను బరీక్షించుటకు.6 గాంబోలు గీతపాదమున సమస్యనిచ్చి 
సీసములోంజెప్పుమనిరి. 49, 90 పద్యములుచూడుండు. అవధానులు సాధారణ 
ముగాంగందగీతములతోం దప్పించుకొనిపోవుదురు. పెద్దపద్యములు ధారణకు 
నిలుచుటకష్టము. ఇందు 17 సీసపద్యములుగలవు. ఇంక ్రగ్ధరలు, మహాస్రగ్ధరలు 
లయగ్రాహులుంగలవు. ప్రగ్విణి, సుగంధి, భుజంగ (ప్రయాతాది వవిధవృత్తములు 
గలవు. ఇది శతావధానముగాదు. ఒక ప్రబంధము. దానికిందగినట్లు దైవికముగా 
నవధానాంతమున నంత్యప్రాసతో మాలినీ వృత్తదు “విపదగ పవిభావా వేణుగోపాల 


XXXIV 


దేవా!” అనియున్నదిచూడుండు 99. ఆద్యంతములు భగవన్నుతితో నొప్పారినవి. 
మణులుసూత్రమునంబోలెంబద్యములు నాగభూపాల నామాంకితము చేయం 
బడినవి. ఇందలి విషయములెక్కువగా నాగభూపాలునకు సంబంధించినవే కాన 
నీప్రబంధమును నాగభూపాలీయమనవచ్చును. 


ఇందలిపద్యములన్నియు జిగివిగికలిగి సముచితపదబంధ ప్రచురములై 
విరాజిల్లుచున్నవి. ఒక్క పద్యమైనంగందెనలేని లాగుడుబండి చక్రమువలెనున్నది 
గానరాదు. దుష్మరప్రాసములతోను విపరీతభావములతోను 16 సమస్యలిందుం 
గలవు. అష్టావధానములో నుండందగిన దత్తపది యిందుంగలదు 94. ఏబుతువు 
నందేపువ్వు పూచును 80. అశ్వత్టమెందుకుం బనికివచ్చును 44. (గ్రహణస్నానమేల 
చేయవలె? 39. దేవునిపై నెంతభారముంచవలె? 13. అద్భశ్యుడగు దేవు 
డుండెననుటెట్లు 52. దేవుండొక్కందేయనుటెట్లు 51. లక్ష్మీనివాసస్థానము లేవి? 
53. ఇట్లెన్నియో క్లిష్టవిషయములిందుం బరిష్మరింపంబడినవి. పంగిడిగూడెమును 
స్వర్గముంజేయవలె 4. ఇట్టి వర్ణనలెన్నియేని గలవు. మన భరతమాతనుగూడ 
వర్ణింపకపోలేదు. 34. ఇట్లీ సంపూర్ణశతావధానము ప్రబంధఫక్క్మిం బరిఢవిల్లినది. 
ఆదేమిధారణాశక్తియో అనేక రాజనామములుగల 60 పద్యములెట్టొప్పగించిరోకదా! 
1920లోం జేసిన యవధానముగూడం (బ్రబంధపద్ధతిలో సాంగినది. చదువురులే 
చూచుకొనవలయు. నా గ్రంథము పెరుగుచున్నది. 


కామవరపుకోట, లక్క్మవరము, జంగారెడ్డగూడెము, అశ్వారావుపేట, 
హైదరాబాదు, నెల్లూరు, మద్రాసు, కాకినాడ మున్నగు ననేకస్థలముల నొనర్చిన 
యవధానములేమైనవో? తెలియదు. 


వీరు రాజుల సందర్శించి రాజసన్మానములొంది, గజారోహణాది రాజ 
భోగము లనుభవించిరి. అది యొక మహోన్నత దశాకాలము. అదియొక మహారాజ 
యోగము. 


KXXXV 


మా యేల్చూరులో వైద్యులొక రొకనాండాకసన్మికముగా బంగారు 
మురుగులతోం గన్పింప నివి యెక్కడివని యడిగితిమి. వారు శ్రీ వేంకటసుబ్బరాయ 
కవిగారికి జబ్బు చేయనయముచేసితిని. వారు నూతనవస్త్రములు నీ మురుగులు 
పెట్టిరనిరి. అచ్చటి వారమాశ్చర్యపడితిమి. ఏలనో వీరికి జబ్బుచేయందదీయు 
లెవ్వరికిం దెలియనిచ్చెడివారు కారు. ఏలూరు సభకు ముందే 1913 ఈ జబ్బు 
చేసినది. సభానంతరముగూడ జబ్బుచేయ మద్రాసువెళ్ళి యెప్పటికోవచ్చిరి. ఏమి 
జబ్బో యెవ్వరికిం దెలియదు. 


ఎవ్వరో యొకసారి హెచ్చరింపంగా 'నాశువుగనే ప్రబంధములు నిర్మించు 
మేము; తలంచుకొన్న నెన్ని గ్రంధములు లిఖింపలేము? లిఖించుకాలము ముందు 
లేదా?” యనిరంట. 


1913 నాటికే వీరు కృష్ణకరుణా ప్రభావము దైవసంకల్పమను కావ్యములు 
కుశలవ నాటకము వ్రాసియుండిరి. అందలి పద్యములను వారేగాక యితరులు 
చదువంగను వింటిని. భగవంతుండా! యిప్పుడాగ్రంథములేమైనవో? దురదృష్ట 
వశమున వీరికవిత్వము పరులపాలైపోయినది. వీరు రచించిన కావ్యములు లేవుగాన 
వీరాంధ్ర కవుల చరిత్రలోని కెక్కందగరా? ఆంధ్రదేశము నాశుకవిత్వముచే నావేశ 
మెక్కించిన వీరికి కవుల చరిత్రలో స్థానములేదా? అనేక శతావధానము లాచరించి 
యనేక పండిత కవుల ప్రశంసలందుకొన్న వీరి కాంధ్రసారస్వత చరిత్రలో నాక్మపుట, 
యుండదా? ఉండనిచోనది భాషాదౌర్చల్యమేకాని నాకమందున్న వారికేమి? ఈ 
నియమమే యా కవిచరిత్రకారుండు పెట్టుకొన్నచో నతని చరిత్ర మసమ(గ్రముగాం 
దయారగును. ఎందతో మహామహులు మహోపాధ్యాయులు (గంధములు వ్రాయని 
వారు ప్రాసి పోంగొట్టుకొన్నవారు నతని చరిత్రను బహిషరింతురు. వేంకటసుబ్బ 
రాయకవిగారు శక్తికిమించిన పనిచేసిరి. సభలలోనేగాక తదితర సమయము 
లందును నాశువుచెప్పుచుండువారు. అమృతాంజనముడబ్బాను ప్రక్క్మనుంచుకొనియే 
వ్రాయుచుండెడివారు. అక్కతన మెదడుకరిగినది. దృష్టిమాంద్య మేర్పడినది. గ్రంథ 


XXXVI 


రచనకుం దీఅని వ్యాఘాత మేర్పడినది. దశ తొలంగినది. నలువదియాటేండ్ల 
నడిప్రాయముననే నాకమున కరిగిరి. 29-3-1932 వీరి నిర్యాణము. ఆ 
యింటి కళ వీరితోనేవచ్చి వీరితోనే పోయినది. పిమ్మట వేంకటరమణ కవిగారు 
తమ సోదరుండగు బుచ్చిరామ కవిగారినిగూడి సోదరకవులన్నపేరు నిలుపుటకు 
గొన్ని సభలొనర్చిరి. ఆవల వారును 21-3-1942లో గతించిరి. బుచ్చిరామకవి 
గారు 29-5-1956లో గతించిరి. 


సోదరకవులకడగొట్టు తమ్ముండు లక్ష్మీనారాయణగారు. వీరును గాలేజిలోం 
జదువుకొనుచున్నప్పుడే యాశువుచెప్పెడివారు. కనుకనే “కవుల పుట్టిల్లు సోదరకవుల 
యిల్లు” అన్న కీర్తి వచ్చినదని ఆధునిక కవిజీవితములను గ్రంథమున 388 పుటలో 
వ్రాయంబడెను. కొప్పరపు సోదరకవులతరము గడచిన పిదప శ్రీ వేంకటసుబ్బ 
రాయకవిగారి కొడుకు సీతారామప్రసాదరావు, వేంకటరమణకవిగారి కొడుకు 
మల్లికార్డునరావు 'కుమారసోదర కవులు’ అనుపేర బయటికివచ్చిరి. నేను గుంటూరు 
టవున్‌ హైస్కూలులో ప్రధానాంధ్రవండితస్థానమందుండంగా వీరు 5-వ 
ఫారములోనే పద్యములల్లనాంగిరి. అందలి తప్పులను వివరించి చెప్పుచు 
నుందును. ఆ కవిత్వపు పిచ్చివలననేయేమో 6-వ ఫారము తప్పిరి. పిదపవీరు 
బడివదలి అష్టావధానము లొనరింపసాంగిరి. ఇంతలో దైవముకంటికింబేలగింజ 
యుం బెద్దగాంగన్పించినది. మల్లికార్జునరావు వెళ్లిపోయెను. ఇప్పుడు సీతారామ 
ప్రసాదరావాక్కండే అవధానములొనర్చుచున్నవాండు. 


ప్రస్తుతము కొప్పరపు సోదరకవుల శతావధానములనెల్లం బునర్ముద్రణ 
మొనరించి యందింప (బ్రహ్మశ్రీ కుంటముక్కల వేంకటజానకీరామశర్మగారు 
పూనుకొనిరి. వీరు డెబ్బదియేండ్లవృద్దు. కనంబడనిజబ్బుతో కలంతపడుచుందురు. 
వీరిది తెనాలితాలూకా పెనుగుదురుపాడు. ఎక్కడికొప్పరము? ఎక్కడి పెనుగుదురు 
పాడు? వీరెవరు? వారెవరు? వారికి వీరికేమి సంబంధము? వీనినచ్చొత్తించినం 
దదీయులు వృద్దులెవరు సంతోషింతురు? అయినను శ్రీబెల్లముకొండ రామరాయ 


యన 1/11 


కవిగారి గ్రంధములకు శ్రీకవితా వేంకటసు బ్రహ్మణ్యశా స్త్రిగారు పూనుకొన్నట్లు 
వీరావేశమెత్తినడుమునకుగుడ్డబిగించిలేచి విరాళములకుందిరిగి “సంతస్స్వయం 
పరహితే విహితాభియోగాఃి ఎవరేమన్నను సరకుగొనక విరాళములసేకరించి 
యనుకొన్నపనిపూర్తిచేసి కృతార్ధులైరి. వీరు సహృదయులేగాక సరసులేగాక 
సత్మవులును. భగవద్గీత నాంధ్రపద్యములలో వ్రాసిరి. శ్రీరామనామ సంకీర్తనామృత 
మను సరసమైన కృతిని రచించిరి. సావిత్రీ సత్యవతీయమను నాటకమువ్రాసిరి. 
భగవంతుండీ పరోపకారశీలున కభ్యుదయ నిశ్రేయసము లొసంగుంగాక. శ్రీవకా 
ఆంజనేయులు పంతులుగారు “శాంతి” నచ్చువేయించుచున్నపుడు నేనింక 
నేగ్రంధమునచ్చు వేయింపలేను వేయింపను అనిరి. అని ఆమాటమీంద నిలచిరా! 
అబ్బే! వాయియట్లన్ననుచేయి తనపనితాను జేయుచునేయుండెను. ఎన్నోగ్రంధముల 
నచ్చువేయించుచునేయుండెను. ఇటీవల శ్రీ జాషువా ఖండకావ్యము కైపులోం 
బడి గ్రహించినదిగూడ. దానవీరమననిట్టిదే. ఆలంకారికులు వర్ణించినదీ దాన 
వీరమునే. ఈదానవీరరసమందే యిప్పుడె పంగిడిగూడెము శతావధానము తడిసి 
ముద్దనది. శ్రీ ఆంజనేయులు పంతులు గారికి భగవంతుండు దీర్హాయు 
వొసగుంగాక. 


గుంటూరు. ఇట్లు, 
15-3-1963 మిన్నికంటి గురునాథ శర్మ 


J 


XXX VIII 


భమిడిపాటి రామగోపాలం, ఎం.ఏ 
సుప్రసిద్ధ రచయిత, కెంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత 
విశాఖపట్నం - 530 022. 


జనాంతికం 


“సుకవి జీవించె ప్రజల నాలుకలయందు” అనే మహద్వాక్యం కొప్పరపు కవుల పట్ల 
వర్తించినంతగా ఇంకెక్కడా వర్తించదేమో! 

కొప్పరపు కవులు కవిత్వం చెప్తూ ఉండిన కాలంలో అచ్చుయంత్రాలు విస్తారంగా లేకపోయినా 
కాగితం. కలం ఉన్నాయి ఐనా సరే వారి పద్యాలు మౌఖిక రక్షణలోనే ఉండిపోవలసి వచ్చింది. 
వ్రాసి దాచవలసిన కవిత్వమే అయినా వ్రాయడానికి సాధ్యం కాకపోవడం వల్లనే ఆ పరిస్టితి. అది 
కొప్పరపు కవుల “వేగం” కల్పించిన అవరోధం, అసౌఖ్యం. 

ఇప్పుడు చెప్పుకుంటే అదేదో కల్పనలాగ అనిపిస్తుంది కాని; అప్పుడది నిజమే. ఇవాళ 
మనం టు యుగంలో ఉన్నాం' అని ఊరికే జబ్బలు చరుచుకుంటాం కాని వచనం రాయడానికి 
కూడా షార్టుహోండు వాళ్లు కావాలి కొప్పరపు కవులు గంటకి నూర్ల కొద్దీ పద్యాలు చెప్పినట్టు 
చాలామంది అస్నటివాళ్ళు తమ తమ రచనలలో, ఉపన్యాసాలలో చెప్పేరు. అప్పట్లో షార్టుహాండు 
లేకపోయిన మాట సెజమేకాని, ఒకవేళ ఉండి ఉన్న నప్పటికీ వాసిపెట్టడం అసాధ్యం. అలా వారి 
అవధానాలను, ఆశు కవితలను తెలుగుజాతి తగినంతగా దాచుకోలేకపోయింది. 


ప్రజల నాలుకలయందు' కవుల పద్యాలు జీవిస్తాయి. కాని ప్రజలు తరాలు తరాలుగా విడి, 
గతించిపోతారు. వారితోపాటు ఆ నాలుకల మీద ఉండిన పద్య సంపద కూడా అంతరించిపోతుంది. 
కాని (ప్రతిభావంతుడైన కవికి హృదయవేదులైన శిష్యులు ఉంటారు వారు తమ గురువుల వద్ద 
“శిష్యరికం” చేయకపోయినా వారి గురువుల వాక్కులను స్మరామి నుండి, చరామి వరకు 
పరిరక్షించుకొని గురువులనే ధన్యులను చేయగల మహనీయులు. (ప్రజాకవి వేమన తన వాక్కులను 
అలతి అలతి పదాల ఆటవెలదులలో రచించి వీటిని కంరానా హస్తానా నిలుపుకోని కవితాభిరుచి 
వృధా అనిపించగలిగాడు సి.పి బ్రౌను వంటివారు వచ్చి ఆ పద్యాలనన్నింటినీ తాళపత్రాల నుంచి 
మనుష్యుల జ్ఞాపకాల నుంచి వాటిని “కాగిత బద్ధం” చేసి అట్టి మహనీయుల కోవలోకి చేరారు. 
కొప్పరపు కవుల విషయంలో కుంటముక్కల జానకి రామశర్మ గారు, మిన్నికంటి గురునాథ శర్మగారు; 
నిడుదవోలు వేంకటరావు గారు ఏకబాణ సేనలవలె పరిశ్రమించి కొప్పరపు కవుల పద్యాల సేకరణను 
ఒక యజ్ఞంగా నిర్వహించి తాము ధన్యులవుతూ తెలుగు జాతికి అమూల్యమైన సంపదను సమకూర్చి 
పెట్టారు. ఆ కెరటాల ఉత్తాన పతనాలను జీర్ణించుకొని ధన్యత చెందిన మహ హనీయులు గుండవరపు 


ప See గారు 
XXXIX 


గుండవరపు లక్ష్మీనారాయణ గారు గుంటూరు సీమకు 50001126 8011. కొప్పరపు కవులు 
పుట్టి, పెరిగి, వికసించి, విజృంభించి కీర్తిమంతులైన నేలను నాలుగు చెరుగులా స్పృశించి ఆరు 
రుచులనూ ఆస్వాదించిన బుద్దిజీవి. కొప్పరపు కవుల కృతులు కుంటముక్కల జానకి రామశర్మ 
గారు, మిన్నికంటి గురునాధశర్మగారు, నిడుదవోలు వేంకటరావుగారు కొంతమేరకు సంగ్రహించి 
పరిరక్షించినా జాతి బాధ్యత అంతటితో తీరిపోదని త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆ పద్యాల సేకరణను 
గ్రంథస్థాయికి చేర్చి దానిని ఒక సంప్రదాయంగా ఏర్పరచాలని కూడా త్రికరణ శుద్ధిగా సంకల్పించాడు 
దాని ఫలితమే ఈ పుస్తకం గుండవరపు లక్ష్మీనారాయణ గారు తెలుగు అధ్యాపక వృత్తిలో కాకలు 
తీరినవాడు. తన డాక్టరేట్‌ డిగ్రీ కోసం ఆయన ఎన్నిక చేసుకున్న వస్తువు “ఆదిభట్ల నారాయణ 
దాసు”. అక్కడ ఆయనకు సంగీతాశ్రమమైన కవిత్వం మృష్టాన్న భోజనమైంది కాని పంచభక్ష్యాల 
కోసం షడ్రుచుల కోసం ఆయన ఆశ్రయించినది శ్రీనాధ మహాకవి భీమేశ్వర పురాణము. తన 
మానసానందం కోసం బుడి బుడి నడకలతో కొప్పరపు కవుల కవిత్వ దివ్య భవనములోకి ప్రవేశించి 
అక్కడ అంతేవాసియై స్థిరపడ్డాడు. ఇది ఒక విశిష్ట క్రమశిక్షణ ఫలితము అందువలన వినయంతో, 
పరిపుష్టతా తృష్టతో రూపొందించిన ఈ సంచయం కవిత్వ పిపాసువులకు కొంత కొత్త వెలుగును 
(ప్రసాదిస్తుంది. 


గుండవరపు లక్ష్మీనారాయణ గారిలో నా దృష్టికి ఇంపుగా కనపడిన రెండు విషయాలు 
ఉన్నాయి ఇంగ్లీషులో “Rome is not Built in One day" అని ఒక నుడికారం ఉంది. తొమ్మిది 
నెలలు మోస్తేనే గాని ఏ బిడ్డా పుట్టదు. ఈ స్పృహ ఆయనకు కొప్పరపు కవుల పద్యాలను సంచయం 
చేయడం సందర్భంగా తనువునా హస్తానా నిబద్ధితమై ఉంది. అందువలన ఈ సంచయ ప్రచురణ 
ఆలోచన ఆయనలో జనించి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటి వరకూ ఆయన ఓపిక 
పట్టాడు అరకొర శ్రద్ధతో, వేగిరపాటుతో చేసి ఉంటే ఈ పుస్తకం పదహారేళ్ల క్రిందటే వెలువడి 
ఉండేది. ఇది ఇలా ఉండగా లక్ష్మీనారాయణ గారికి జనార్దన స్వభావమే గాని ధనార్జన చాపల్యం 
లేదు జనప్రియత ఏర్పడని ఏ వస్తువు గాని పదార్థం గాని మొదటి ప్రయత్నం లోనే లాభాలు 
తెచ్చిపెట్టదు - అనే సత్యాన్ని గ్రహించినవాడు తాను వ్రాసిన తిరుపతి వేంకటీయము కవుల 
కలహాలు. నారాయణ దర్శనము గాని, భీమేశ్వర పురాణ వ్యాఖ్యా గ్రంధాది పుస్తకాలు గాని ఎంత 
డబ్బు పెట్టుబడిగా వెచ్చిస్తే వచ్చాయి; అమ్మకం వల్ల ఏమాత్రం లాభం చేకూరింది అనే ప్రశ్నలూ 
విచికిత్సలూ సంభవించనివ్వని మనస్తత్వం ఆయనది 

కొప్పరపు కవుల కృతులు జనంలోకి రాకుండా ఉండిపోవడానికి వాటి గ్రంధస్థత్వ దుస్సాధ్యత 
ఒక కారణమైతే రెండవది నియోగి వైదికి వైరస్యం కవిత్వ సృజనకు శాస్త్ర, పురాణ, (శ్రుతి వ్యాకరణ 


ఛందాది జ్ఞానాలలో పరిణతికి తోడుగా ప్రాపంచికత, లౌక్యం, హూందా కూడా ఉంటే ఆ కృషికి 
రాణ అని నమ్మినవారు కొందరు. జ్ఞానం, పరిజ్ఞానం, భావుకత, వినయంజఉంటే చాలునని 


XXXX 


భావించనవారు కొందరు. సహజంగానే మొదటివారు నియోగులుగా రెండవవారు వైదికులుగా 
ముద్రలు పడ్డారు. ప్రవృత్తిలో ఉన్న ఈ ప్రాధమిక విభేదం బ్రాహ్మణులలో ఆ శాఖల లోనికి ప్రవేశించి 
నియోగి కవిత్వము - వైదిక కవిత్వము అని రెండు విరసభావాలు కవిప్రజలో నెలకొన్న విధం 
సంభవించింది. శాఖా విభేదం వలన విద్యలలో కలిగిన స్పర్ధ (“పూను స్పద్ధను విద్యలందే”) ప్రకారం 
ప్రచార ఆదరణలు వారికి వేరు వీరికి వేరుగా సిద్ధమయ్యాయి. తిరుపతి వేంకటకవులు (దివాకర్ల 
తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి) కొప్పరపు సోదర కవులు (కొప్పరపు వేంకట సుబ్బరాయ 
శర్మ, వేంకట రమణ శర్మ) సమకాలికులైన రెండు జంటల కవులు. మొదటి జంట వైదికులు, 
రెండవ జంట నియోగులు. గుంటూరు సీమలో కవిత్వ రంగాలలోనే కాక వ్యవహార రంగంలో 
కూడా నియోగి - వైదికి వైరస్యం శతాబ్దాల చరిత్ర కలిగినది. తిరుపతి వేంకట కవులు అచ్చంగా 
గుంటూరు సీమకు చెందినవారు కాకపోయినా వారిలో కవిత్వ శక్తికి సరి సమానంగా ఉండిన లౌక్య 
సంపద వారిని ఉన్నతాసనంలో కూర్చోబెట్టింది. వారికి అశేషమైన (వాయసగణం, శిష్యగణం 
ప్రాప్తించారు. అవధానాల విషయానికి వస్తే అక్కడ ధారణ, చమత్మారం ప్రధానాంగాలు. ఈ రెండింటిలో 
ఆ జంట కవులకు, ఈ జంట కవులకు సమాన ప్రతిపత్తి. ఆశుధారా విషయానికి వస్తే కొప్పరపు 
కవులదే నిస్సంశయంగా పై చేయి. కాని ఆశుధారలు వ్రాయసకత్వానికి నోచుకోవు. కనుక వీరి పీట 
వెనుక వరుసకు తప్పుకోవలసి వచ్చింది తిరుపతి కవులు తాము ఆశువుగా చెప్పిన ప్రతి పద్యాన్ని 
వెంట వెంటనే వ్రాయసకాండ్ర ద్వారా పరిరక్షించుకోగలిగారు. ఎవరికి ఎన్ని సన్మానాలు, ఎన్ని 
కంకణాలు, ఎన్ని భుజకీర్తులు, ఎంతలేసి కీర్తులు అనేది అప్పుడు ప్రస్తుతమే గాని ఇప్పుడు అప్రస్తుతం. 
గుండవరపు లక్ష్మీనారాయణ గారు తమ సుదీర్థమైన సాహితీ అభ్యాసంలో వారిని వీరిని అనకుండా 
అధ్యయనం చేసినవారు మృతివలన స్మృతులు గతములౌతాయి. (Death is the leveller) 
కనుక ఇప్పుడు క్షీరనీర విచక్షణతో కవితాస్వాదన చేయగల మనకు అందరూ సమానులే. 


అన్ని సంపదలకు వలెనే కవితా ప్రతాపానికి కూడా వారసులుంటారు. వీరు కుటుంబాలలోంచి 
రావచ్చు, లేదా ఆలోచనా ధోరణుల నుండి రావచ్చు. తిరుపతి వేంకట కవులకు విశ్వనాధ 
సత్యనారాయణ గారి వంటి దిగ్గంతులైన వారసులు ఉన్నారు వారికి “ప్ర-వారసులు ఉన్నారు. కాని 
కొప్పరపు సోదర కవులకు వారసులు లేరు అయితే ఆస్తుల స్వీకారం వలన గాని ధోరణుల అవలంబన 
వలన గాని ఏర్పడని వారసులు కొప్పరపు కవులకు ఉన్నారు వారే కుంటముక్కల జానకి రామశర్మ 
గారు, మిన్నికంటి గురునాధ శర్మగారు, నిడుదవోలు వేంకటరావు గారు, గుండవరపు లక్ష్మీనారాయణ 
గారు, మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మగారలు. 


ఈ పుస్తక ప్రచురణా యజ్ఞంలో గుండవరపు లక్ష్మినారాయణ గారు బుత్విక్‌ కాగా మాచవరం 
వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ ఘృతంగా తన పాత్రను నిర్వహించి మనలకు ఈ 
ఆస్వాదనను సుస్వాద్యం చేసిపెట్టాడు వీరిరువురికీ నా శుభాశీస్సులు 


XXXXI 


శతావధానములు 

ఏ సంగంజాగర్తమూడి 
1D బాపట్ల 

11 విశదల 

1V) గుంటూరు 

ఇ) చీరాల 

v౪) పంగిడిగూడెము- I 

౪1) పంగిడిగూడెము- 11 


ఆశుకవితలు 

1౧) వివిధ ప్రసంగావళీ 

11) రాజాలోకము 

111) ఆగ్రహ సందర్భములు.. 3 

పండిత కవుల (ప్రశంసలు ప్రకతి పటము 

ఏ మద్రాసు సభలు 

11) గుంటూరు సభలు 

11 కాకినాడ సభలు 

అనుబంధములు 

౧ కాళ్లకూరి నారాయణరావుగారు (కొప్పరపు సోదరకవులు-ఆశుకవిత) 
11) గురు విశ్వనాధ కవులు - హెచ్చరిక 

11) రామేశ్వరకవి - పండితబ్రువ లక్షణము 

1౪) వేదము వేంకటరాయశాస్తిగారి వ్యాసము 

౪) మండతిడ్రైగడ భుజంగరావుగారు - హితోపదేశము 

౪) ఆధునిక కవిజీవితములు - కొప్పరపు కవి సోదరులు 

+11) మున్నికంటి గురునాధశర్మగారు - సుబ్బరాయకవి అస్తమయము 


XXXXI1 


01 
19 
43 
70 
102 
137 
164 


242 
269 
274 


288 
301 
312 
324 
325 
329 
331 


“తతౌవధద్రానసనుముులు 


సంగంజాగరమూడ చశతావధానము 


SSIS 
పరిచయము 


సుప్రసిద్ద కింకవీంద్ర ఘటాపంచాననాది బిరుదాంకితులగు శ్రీ తిరుపఓ 
వేంకటేశ్వర కవిద్వయము దేశ దేశాలు తిరుగుచు నానా రాజాన్ధానములను 
దర్శించుచుం దమపాండిత్య గరిమచే నవధానము లద్భుతముగాం జేయుచున్న 
కాలమది. “ఒక చరణం బతండు మతి యొకటి నేను మటౌక్కటాతండున్‌ సకల 
కవీంద్ర బృందములు సన్నుతి సేయంగ” అని చెప్పికొని యిర్వురు నవధానమున 
వీరవిహారము సలుపుచు సామాన్య జనులకు సైతము పరమానందముం గూర్తు 


శైలిలో పద్యములాశువుగా వచించుచు మెప్పందుచుండిరి. 


వీరికి దీటుగా రాంగలిగిన కవీంద్రులున్నారా? యని సంచరించు 
కాలములోం గొప్పరపు సోదర కవులు ప్రాముఖ్యతకు వచ్చిరి. ఆ కాలపు వైదిక 
నియోగి? భేదములలోం గొందటు వారిని గొందటు వీరిని నభిమానించుచున్నను 
మొత్తముమీద సారస్వత ప్రోత్సాహమునేయిచ్చి సత్మరించు చుండిరి అం 
దేశములో నవధానములపుడు మెండుగా జరిగెను. ఈ యవధానములు ఎండొఆ 
కవీంద్రుల ధారణ శక్యాదుల నచ్చెరువుం గల్లించుచు సభాసదులకు ముడము 
గూర్చును 


ఈ శతావధానము బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ, వేంకట రమణ 
జంట కవులచే 1910వ సంవత్సరము మే నెల 18వ తేదీన, తెనాలి తాలూకా 
సంగంజాగర్లమూడి గ్రామములో, గ్రామ కచేరి హాలునందొనర్పం బడినది. తదాది 
యముద్రితముగానున్న దీనిని బండిత వర్యులు, దానశీలురగు శ్రీ కోగంటి 
దుర్గామల్లికార్డునరావు చౌదరిగారి యౌదార్యమున వెల్లునకు గొని రాంబడినది. 
నేనా శతావధాన సభలో నొక పృచ్చకుండను. దీనిని మా గామములోం బెద్దలు, 
మా తండ్రిగారగు శ్రీ కొత్త శివలింగయ్యగారు, రామస్వామిగారు, సంగయ్యగారు 
(గామ మునసబు) గోపాలకృష్ణయ్యగారు, వీరభ[ద్రయ్యగారు, కొల్లి వేంకట 
సుబ్బయ్యగారు మున్నగు వారు చేయించి, దాతల యొద్ద వసూలు సిన సొమ్మును 
గవులకు నొసంగి సన్నానించిరి. 


ఆ కవుల యనర్గ్షళమయిన యాశుధార యందథిని విశేషముగా 
నాకర్షించెను. వారా కాలములో జగమెతిగిన శతావధానులు. మా యన్నగారగు 
కొత్త సంగయ్యగారు ప్రశ్నములను సిద్ధపజచిరి. వ్రాంత ప్రతిలోం బోయిన యొకటి 
రెండు పదములు నేను బూరించితిని. 


ఈ (గ్రంథమును ముద్రింపించిన నా మిత్రులు శ్రీ కోగంటి దుర్గా 
మల్లికార్జునరావు గారికి గృతజ్ఞతా పూర్వక నమోవాకములు - భాషా సేవయే 
పరమావధిగా నెంచి యిట్టి వానిని వారు ప్రచురించి ధన్యులగుచున్నారు. 


సంగంజాగర్లమూడి, ఇట్లు, 
20-10-1969 విమర్శకాగ్రేసర 
సౌమ్య విజయదశమి కొత్త భావయ్యు చౌదరి 


so 


స్వ విషయము 


కొప్పరపు సోదర కవుల చరిత్రను వ్రాయవలయునను సంకల్పము 
చిరకాలము క్రిందటనే నాకుం గల్లినది. ఒకనాండు గుంటూరు జిల్లాలోని సంగం 
జాగర్లమూడి గ్రామమునకు వెళ్లి కొప్పరపు గవులను గుతించి మీకుం దెలిసిన 
విషయములను దెలుపుండని విమర్శకాగ్రేసర శ్రీ కొత్త భావయ్యచౌదరి గారినిం 
గోరితిని. అపుడు వారు కొప్పరపుం గవుల శతావధాన పద్యములు గల యొక 
(వ్రాంత ప్రతిని దెచ్చియిచ్చిరి. అత్యంతానందముతో దానిని స్వీకరించి యింటికిం 
దెచ్చి భద్రముగా దాచితిని. 


1910వ సంవత్సరము మే నెల 18వ తారీఖున సంగంజాగర్లమూడిలో 
శతావధానము గావింపంబడినది. కాని 100 పద్యములు చెప్పలేదు. చిరకాలము 
క్రిందట వ్రాయంబడినదగుట వలన నేను స్వీకరించిన తెల్లకాగితముల పుస్తకము 
ముట్టుకొన్నచోం జినిగి పోవునట్లుండెను. 


1969వ సంవత్సరములోం బ్రచురింపం దలంచి పరిచయమును వాయు 
డని కోరంగా శ్రీ భావయ్య చౌదరిగారు వెంటనే వ్రాసి పంపిరి. కాని యపుడు 
ప్రచురించు భాగ్యము లేకపోయినది. ఇపుడైనను (1971) బ్రచురింపం గలిగి 
నందులకు సంతసించుచున్నాండను. 


శతావధానమును దయతో నొసంగి పరిచయమును వ్రాసిన విమర్శ కాగ్రేసర 
శ్రీ కొత్త భావయ్య చౌదరిగారికిని, దొలిపలుకును వ్రాసిన శ్రీ పదుళ్లపర్తి 
రామకృష్ణమూర్తి ఎం.ఏ. గారికిని నా యభివందనములు. 
ఇట్లు, 
సజ్జన విదేయుండు, 
కోగంటి దుర్గామల్లికార్డునరాయకవి 


ఆ” * ఫిన్‌ ఈ వ్ర కో ౨ ట్ర సో న్య 


పంలంజారర్తమూడ ఛశతావధానముు 
(18-905-1591090) 
1. హనుమంత స్తవము - అయగ్రాహి 


శ్రీ రఘువరేణ్యు పదసారసము నెమ్మి 

భవతారక మటంచు మదిం గోరు గుణధామున్‌ 
సౌరగిరి ధీరు దివిజారి మదమారణ 

విచారరణ భూతల విహార బలధామున్‌ 
సూరిజనవంద్య సువిచారునిం 

(బ్రభంజనకుమారుని జగద్వినుత కూరగుణధామున్‌ 
నేరుపులుమీజంగ ననారతము నెంతు 

నతి నారవచనంబుల నుదారమతి యొప్పున్‌ 


42. గజలక్ష్మి 


గజములు రెండిరు గడలం జేరిపయోజు 
ములను బూజింవంగా ముదముగాంచి 
అలఘు సువర్ణ సహస్ర పత్రము పవి 
(కావాసమై యుండ ననువు గాంచి 
అమృతంబు శశియుం గల్పాగంబులును దోడం 
బుట్టువులై యొప్పుం బజొాొలువు గాంచి 
మంగళ దేవతా మహిత సమాఖ్యచే 
విబుధులు వినుతింప వేడ్క ంగాంచి 


విశ్వ జనకుండనంగ నొప్పు విష్ణుదేవు 
మహిళయై యొప్పు తాలోక మాతయైన 
యామ హాలక్ష్మి దేవి య యత్యంత సుగుణ 


మమ్ము మి జిం ee శ్రను నిరతంబు మనుచుం గాత 


3. పంచ ముఖాంజనేయ స్తవము 


కల్వాంత పవనుండై కరిన శత్రువనాక్‌ 
మొదలంటం బెతికెనే భూరి బలుండు 
పంచాస్య వక్రుండై ప్రకటారి గజముల 
వధియించె నేలోక వందితుండు 
క్రోడాస్యుండై ద్విషత్కుటిల ముస్తాకోటి 
భక్షించె నేమహద్భాసురుండు 
గంధర్వ వదనుండై గణ్యంబులౌ చిత్ర 
కార్యముల్‌ దీర్చెనే కమయతశుండు 


పద్మ లోచనుండై బాలపద్మబంధు 

కోటి రుచుల నెసంగెనే గురు గుణాధ్యుం 
డట్టి శ్రీ హనుమంతు దయా నిశాంతు 
శాత్రవకృతాంతు నతిదాంతు సంస్మరింతు. 


4. మనోజ మనో వ్యథ 


శతసంఖ్యల్‌ పదిగాంగ రూప్యముల వెచ్చంబెట్టితింగాని నా 
సతి యీవేళకు రాకపోయె నింక నే చంద్రాస్యనుంజేరి యే 
గతింబ్రార్థించెద మత్సమానపురుషుల్‌ కామ్యంబులన్‌ దీజిరం 
చతులంబైన మనోవ్యధం గనె నొకండాహారనిద్రాచ్యుతిన్‌ 


5. వీరభద్రుడు 


అక్షీణాప్రతిమ (ప్రభావముల వహ్యాక్షుండుదన్‌ బంపంగా 
దీక్షన్‌ రూక్షవిశే షేక్షణప్రభలంబృథ్వీభాగమున్‌ మాడ్చుచున్‌ 


దక్షున్‌ దన్మఘమున్‌ మఘ(ప్రియుల విధ్వంనంబు గావించె న 
దక్షుండాతండె వీరభద్రుడు సుమీ ధాత్రీసురగ్రామణీ! 


6. సంగమశ్వరుండు 


జాగర్లమూడి పురికడ 

బాగుగం గృష్టయును దుంగభద్రానది సం 
యోగము గని నట్టి ధరన్‌ 

ఈగి వెలయనుండు సంగమేశుండు శివుండే 


7. వనము 


మారుతము కేకిరవములు 

భూరుహముల లే చివుళ్లు పూ పొదలెసంగన్‌ 
సారతరాత్మోద్భవ సుఖ 

కారణమై వని వసంతకాలమునం౯ దగెన్‌ 


6. కామధేనువు 


అంభోరాశిని లక్ష్మితోడ నుధతో నబ్లారి బింబంబుతో 
సంభూతంబయి యిషష్టదానగరిమన్‌ శ్లాఘన్‌ విడంబించుచున్‌ 
జంభద్వేషిముఖుల్‌ నుతింపందగు నాస్వర్టనువున్‌ భక్తి వి 
ప్రంభం బొప్పందలంతు మన్మతి నభీష్టార్ధంబు సిద్దింపంగన్‌ 


©. వెన్నల 


ర! 


కనుగవగల్లు వారికి సుఖంబుగ దర్శన యోగ్యమై కవీ 
డ్డనులు నుతింపంగా దగి ప్రశస్తిని క్షైరసముద్రరాజనం 
దన విలసద్వుతి వజముదారతం జంద్రికయన్‌ సమాఖ్యచేం 
దనరి జగంబునన్‌ వెలసె ధన్యగుణాకర! చూడు మియ్యెడన్‌ 


10. వేణుగోపాలు(6డు 


తరువులుంబల్‌ చిగుళ్లుందగ ధాత్రిధరోరుశిలావ్రజంబులున్‌ 
గరగంగ, గోపికల్‌ పశునికాయము బిడ్డలయందుం (బ్రేముడిన్‌ 
బరువడింబాసి, గానసుధం బానమొనర్పంగం దన్నుం జేర సు 
స్థిరమతి వేణుగానమును జేసిన నందసుతున్‌ భజించెదన్‌ 


1. వఘ్నేశ్వరు(డు 


కార్యారంభములందు నెవ్వని సుధీ కాండంబు ధ్యానించునో 
యార్యా దేవియు శంకరుండెవని6 బుత్రాపేక్షతోం జూచిరో 
యార్యుల్‌ మెచ్చంగ నెవ్వండత్యధిక విద్యాపూర్ణుండై యొప్పెనా 
చార్యుండెవ్వండు సత్మవీంద్రతతికే జైయందు నవ్విఘ్నపున్‌ 


12. మోహిని 


క్షీరాబ్దిని జనియించిన 

సారామృత కలశమును నిశాటులు గొన న 
వ్వారిం గికురించి మోహిని 

మై, రహి హరి సురల కిచ్చె నయ్యమృతంబున్‌ 


13. మంగళగిరి క్షేత్రము 


ఘనపదంబంటి న గాలిగోపురముచేం 
జెలువొందె నేమహా క్షేతవరము 
సారోదకములచే మీతిన కోనేళ్లం 
జెలువొందె నేమహా క్షేత వరము 
పానకాల్‌ రాయండన్‌ బ్రథగన్న నృహరిచేం 
జెలువొందె నేమహా క్షేత్ర వరము 
భవ్యనృసింహోత్స వాడంబరంబుచేం 
జెలువొందె నేమహా క్షేత్ర వరము 


ఎయ్యది తలంప మంగళం బినుమడించు 
నది మహాక్ష్మేతమను కీర్తి నమరి నట్టి 
మంగళగిరి జగజ్జన మాన్య తరము 
పురములన్నింటి లో నగ్రసరము సుమ్ము 


14. ఆంజనేయుడు 


ఎవండాక్షారపయోథి గోప్పదమనన్‌ హేయంబుగా దాటెనో 

ఎవండా లంకను బేదకొంప యన వహ్షిజ్వాలలన్‌ గాల్ఫెనో 
ఎవండా రాముని సీతతోం ([బజలతో నింపాందంగాం జేసెనో 
పవనప్రోదృ్భృవుండమ్మహామహుండు సౌభాగ్యంబుమాకీవుతన్‌ 


10. బూమ్‌ 


జీవనము పూర్తిగాం దగ 

బావులు (గగ్రామంబులందుం (బ్రజలకు దిక్షై 
భారుంప నొప్పు చెలువులు 

పావన జల నదులు లేని బాధలడంగన్‌ 


16. తల పుష్పము 
చక్కని కామిని కొప్పెడు 
ముక్కునకును బోల్మి గనుచుం బువ్వులలోం బెం 
పెక్కెం దిల పుష్పమె సుమి 
యక్కొలంది యెటుంగం గవి హృదంభోజమెకా 
17. సభా వర్ణన - తోటకము 


ధారుణి దేవులు, ధన్య విచారుల్‌ 
వేరులు చూడం గుబేర సమానుల్‌ 


ధీరులు శూద్రులు ధీమణు లన్యుల్‌ 
సారము6 జూపంగ సత్సభ యొప్పెన్‌ 


16. మామిడి చెట్టు మీద జిలుక 


పచ్చలును బద్మరాగముల్‌ (ప్రబలునట్ట్‌ 
గద్దెపైనుండి వాడెడి కాంతయనంగ 

నాకులుం జిగుళ్లుం గల మావి యందు నిలిచి 
చెలువు పలుకులం బలికెడి చిలుకం గనుము 


19. పార్వతీ స్తవము - ఉపేంద్ర వ్రజవృత్తము 


ధరిత్రిభృద్రాజసుతామతల్లిన్‌ 
సరోజపట్రేక్షణ శంభు పత్నిన్‌ 
విరోధి దైత్యాటవీ భఖీమవహ్నిన్‌ 
స్మరింతు దేవిన్‌ సతి సర్వవంద్యన్‌ 


2౦. శతావధానము 


ఒకరడిగిన యది మత్‌ వే 
తాకరడుగక యున్నం గాని యుచితార్ధములన్‌ 
బ్రకట మతి నూర్వరికి, డ 
య్యక చెప్ప శతావధాన మండు సుధీంద్రుల్‌ 


21 విరహ వేదన 


మలయ గిరీంద్ర మారుతము మండెడు వేసవి సోకుడైతగన్‌ 
జిలుకలు గోరువంకలును సింహములున్‌ శరభంబులైతగన్‌ 
బలువుగ నన్న పానములపై (భమ వీడి మనోజ వేదనన్‌ 

సొలయుచునుండెనాక్క బిససూనవిలోచనయేమి చెప్పుదున్‌ 


10 
22. అష్టావధానము 


అష్టావధాన కార్య మ 

దృష్టముచేం గాక యెట్లు దీర్పంగ వచ్చున్‌ 
కష్టమొ, సుఖమో యది, యు 

త్మృష్ట మనీషుతె యెతింగి కీర్తింతు రిలన్‌ 


23. సమస్య : నీ వతమాచరించెదను నీటుగనన్ను ననుగ్రహింవుమా 


ధీవ్రజ వర్ణనీయ రుచి దీప్త యశోవిభవాభిరామ! ము 

గ్గ వ్రజ కామినీ కుసుమ కాండ! జనార్దన! కృష్ణ! మాధవా! 

సువ్రతమండ్రు ద్వాదశిని సూరులు నీ కెపుడిష్టమౌట నా 

నీ వత మాచరించెదను నీటుగ నన్ను ననుగ్రహింపుమా 
24. త్రిమూర్తి స్తవము 

వాణీ నాయకు సర్వలోక రచనా వశ్యాత్ముం (బ్రార్ధించి ల 

క్షీ నాళీక దృగాప్తు రక్షణ కళా స్ఫీతున్‌ మదిన్నిల్సి దు 

ర్లానాథున్‌ లయకర్త నెంచెదను దిర్చాయుర్యశోభూతు ల 

త్వానందంబున నొందం గోరి సువచో వ్యాపార పారీణతన్‌ 
26. ఉపేంద్రు(డు - సింహానన వృత్తము 


కృపా మయోాధిన్‌ గ్భతి లోక వంద్యున్‌ 
ఉపేంద్ర దేవున్‌ హుతభుక్రభావున్‌ 
విపద్వినాశున్‌ విపుల (ప్రకాశున్‌ 
జపంబొనర్హున్‌ సతతంబు భక్తిన్‌ 


26. కలియుగ మఘూఘాత్యుముం 


దాతన్‌ బేద, ధనాథ్యునిన్‌ గృపణు, నుద్యత్వాపి దీర్హాయుర 
న్వీతున్‌, సన్యతి నిర్ణతాయువును, బృధ్వ్‌శున్‌ మహావంశసం 


11 


జాతున్‌, భృత్యు సదన్వయప్రభవుగా సల్పన్‌, గలిన్‌ బంకజో 
ద్భూతుండౌ విధియవ్విధిన్‌ దలంప నెంతో చింత వాటిల్లదే? 


2౯. గంగా నది స్తుతి 


గంగన్‌ దోష విభంగన్‌, 

రంగన్నిజ సత్తరంగ రంగ స్థల న 
త్తాంగీ కృత చక్రాంగ వి 

హంగన్‌, శివ శీర్ష సంగనాత్మ భజింతున్‌ 


28. పురవర్ణన - క్రమాలంకారము 


వేదవేదాంగాది విద్యా ప్రవీణులై 
సొంపుగా విలసిల్లుచుండువారు 
శౌర్యధైర్వౌదార్య చాతుర్య ధుర్యులై 
సొంపుగా విలసిల్లుచుండువారు 
ధనధాన్య సంపదుత్తమ భారభరణులై 
సొంపుగా విలసిల్లుచుండువారు 
విప్ర గోదేవతా విశ్వాస మూర్తులై 
సొంపుగా విలసిల్లుచుండువారు 
బాడబాన్వయులును క్షత్ర వర్యు లర్య 
కులులు విష్ణుపదోద్భవుల్‌ గురుగుణాధ్యు 
లట్టి వారలచే నొప్పినట్టి దైన 
చాగరలమూడి భాగ్య ప్రశస్తి గనుత 


29. యూగిని 


కామ మోహాది విషయ సుఖంబు వీడి 
నిలయమును వీడి తల్లిదండ్రులను వీడి 


12 


గణ్యమైన తో వృత్తిం గానం జేరి 
మోక్షమును గన్న యోగిని బొగడ దదమె? 


30. ముకురము - తోటకము 


ధారుణి గల్లు నుదార జనంబుల్‌ 
సారె విలాసము జక్కంగం గాంచన్‌ 
గోరి క్రయంబిడి కాల్వగ నద్దాల్‌ 
పేరిమి గూర్త్తురు వేశ్శములందున్‌ 


౨1. అతులు 


ఘనకరుణా విశేషమునంగన్యక నిచ్చలుం బ్రోచుచుండంగా 
ననుపమమౌమతిన్‌ ధనమునార్దన చేసెడివృత్తిం గాంచి యె 
వ్వని నెటుచూడ గారవమవార్యముగా అభియించునట్టులే 
యనయముసేయు వైశ్యతతియార్యజనంబులునిచ్చ మెచ్చగాన్‌ 


32. ఆలు వేల నియోగులు 


రాజాధి రాజ సద్రాజ గౌరవముల 
విలసిల్లు వారాబువేలవారు 
పదివంథి బంధు రాపద్దాన సంధుళై 
విలసిల్లు వారాజువేలవారు 
పతికార్య నిర్వాహ భావ గరిప్టులై 
విలసిల్లు వారాజువేలవారు 
సకల కలా కలాపక సత్సమాఖ్యులై 


విలసిల్లు వారాజువేలవారు 


మతిమద(గ్రణులనంగ నున్నతి వహించి 
వెలయుచుందెడి వారాజువేలవారు 


13 


శంకర కృపానుసార విస్తార వంశ 
విభవ యుతులగు వారాజువేలవారు 


33. మన్మథుండు 


శూర కులాగ్ర గణ్యుండన శోభవహించిన మేటియెవ్వండే 
దారుణమౌ శిలీముఖముం దాల్చిన నొక్కటిరెండుగాంగనౌ 
నీరజ సాయకుండు నవనీరజ బాణ మొకండు దాల్సినన్‌ 
బేరిమి రెండొకండగును వీరుండితండతండో గ్రహింపుండీ 


34. మయబ్రహ్మా 


జగతిని నయోమయంబను సంజ్ఞం గనిన 
లోహమెన్నెన్నా రీతుల లోకులకు ను 
పకృతులుగం జేసి సుస్థిర (ప్రథను వెలసి 
నట్టిండైన మయ(బహ్మ యనఘుండు గద 


35. విశ్వకర్మ 


బ్రహ్మరుద్రేంద్ర దైవ[శ్రేష్ణు లెవ్వాని 
హితుండుగా మనముల నెంచుచుం[ద్రు 
మనుమయత్వష్ట నామకులైన వారలు 
గురుడుగా నెవ్వనిం గొల్చుచుంద్రు 
తద్వంశ సంభవోత్తమ గుణ నిధులెల్ల 
వంశకర్తయని యువ్వాని నెంతు 
రన్య జాతీయ శిల్పాచార నిపుణులు 
థాత యంచెవ్వానిం దలంచుచుందు 


రతండె కద శిల్ప విద్య నగ్రాసనుండు 

విశ్వకర్మాభిధానుండు, విపుల యశుండు 
గాన నవ్వానిం గొలువుమీ మానసమునం 
(బకట సజ్జన చయ సంగ! బసవ లింగ! 


14 


36. శఉవుండు గోరిన మోహిన్యవతాదరము 


సారాచారుండు శంకరుండొకట నబ్బాతాక్తు వీక్షించి దై 
త్యారాతీ! మునునీవు దివ్యుల నమర్త్యశ్రీకులన్‌ జేయ నా 
దీరతాకృతిగాంచినాండవంట, యాస్రిరూపమున్‌ జూపుమం 
చారూఢిన్‌దను వేడం జక్రి సతియై హర్షాత్ముం జేసెన్‌హరున్‌. 


గా 
7. యాతవమగు ర్త 


రసిజవైరివైరులను జక్కంగ గెల్బు కుచద్వయంబుతో 

రసిజ వైరి వైరి నగం జాలిన మేలగు మధ్యమంబుతో 
రసిజ వైరి వైరి నెకసక్కెము లాడెడు కప్పు కొప్పుతో 
రసిజగంధివచ్చె మరునాయకమోయన సుబ్బయాహ్వయా! 


జభ ఆట టీ 


38. కాంత 


చన్నులు పైడికుండలకు. జక్కదనంబును గూర్చుచుండంగా 
గన్నులుగండు మీలకును గల్మితనంబును నేర్ప్చుచుండంగాం 
జెన్నగు వేణి కృష్ణఫణి చెల్వముతో జగడంబు లాడంగాం 
(గొన్ననంబోడి వచ్చెనదిగో కనుగొమ్మింకవీథి, మి(తు౭డా! 


39. సంగమెశ్వరస్వామ రథము 


వారువుగను చిత్రతర విగ్రహములతోడ 
వేడ్క నింపెడు ఘంటికా వితతితోడ 
వన్న మీజిడు పటముల చెన్నుతోడ 
సంగమేశ్వరు తేరు హౌరంగు మీటు 


అ. యాజ్ఞ వల్య్య బుషి 


మును వైశంపాయన ముని 
ఘన కరుణను నేర్పి మఆలంగా నిమ్మన, న 


15 


ర్పణం జేసి నిగమమును సూ 
ర్యుని దయం గొను యాజ్ఞవల్య్మ్యు రూఢిం దలంతున్‌ 


41. పాంచాల పురుషుడు 


అధిక విద్యా రహస్యజ్ఞుండై చెలువాందుం 
బాంచాల పురుషుండెప్పుటికిం జూడ 
అభఖిలావనీపాల నాయత కీర్తియౌ 
పాంచాల పురుషుండెప్పటికిం జూడ 
సకల జనావన ప్రకట సుస్తేముండౌ 
పాంచాల పురుషుండెప్పటికిం జూడ 
నాయక గణములో నాయక మణియగుం 
బాంచాల పురుషుందడెప్పటికిం జూడ 


పద్మినీ కామినీ రతోద్భవ ముద ప్ర 

భరిత హృదయుడు పాంచాల పురుషం డెపుడు 
దైవ కార్యానుకూల సద్భావుండగుచు 

భరణి జన్నాందుం బాంచాల పురుషుండెపుడు. 


42. కన్యక 


మును పేరుగన్న పెను గొం 

డను బుట్టియు విష్ణువర్ధన ధరాధవుండే 

తను గోర శపించియు వై 

శ్య నికాయముం (బ్రోచు కన్యకాంబను గొల్తున్‌ 


43. సంగమేశ్వర స్తవము 


శ్రీమద్దరాభృత్యుతామేయమాన మా 
నస హంసమా! వందనమ్ము నీకు 


16 
చం(ద్రరేఖా సమాసంగ రంగద్విహా 
యస నదీ జూట! జోహారునీకు 
దక్షాధ్వరాగత దైవతాగవ్రాత 
కుభిశోపమా! గిడిగుడులు నీకు 
(ప్రతి పక్ష రాక్షస ప్రాణధారాధర 
వాతూల సమరూప! జోత నీకు 


హిత జనామోదదా! నమస్కృతులు నీకు 
డమరుకాంచిత హస్త! దండంబు నీకు 
శంబరాహిత! హర! ప్రణామంబు నీకు 
సంగమేశ్వర దేవ! యంజలులు నీకు 


44. పురవర్ణన 


స్నాన సంధ్యాద్యనుష్టాన కర్మరులైన 
(బ్రాహ్మణావళులు శోభను వహింపం 
దతగుణాభరణోచితప్రాభవులు నైన 
క్షతియకులులు హెచ్చరికం గాంచ 
వ్యాపార లాభ సంభరిత సంతోషులై 
బేరులు మిక్కిలి పెంపు గనంగ 
నఖిల గుణంబుల కాధారులై కీర్తి 
(ప్రాఢికెక్కిన యం(ఘిభవులు వెలుగ 


సంగమేశ్వరు కరుణారస (ప్రవర్ధ 
మానమై ధారుణీ స్థలి మహితమైన 
యశము చేతను జెన్నొందు ననవరతము 
వేడుకల మీటు జాగర్లమూడి పురము 


17 


45. ఆంజనేయ స్తవము 


ఎవని శౌర్యము విన్న నెడదలోం జెయివెట్టి 
కలచి నట్టడలు రాకాసి మూంక 
ఎవ్వాని నుడివిన నెల్ల గంధర్వ కి 
న్నర సుర నాయకుల్నతులుసేతు 
రెవ్వాని సడిగన్న నెల్ల భూతాదిక 
(గ్రహము లెల్లపుడుం జీకాకుం జెందు 
నెవని నామము విన్న నెంతయు6 దమవాలం 
గలుగు వాం౭డని భక్తగణము దలంచు 


నట్టి దేవాది దేవు మహానుభావు 

శంకర కుమారు భక్త కలంక హోరు 
రామకార్య విచారుం టబ్రోద్దామసారు 

నఖిల గుణవంతు, హనుమంతు నభినుతింతు 


46. కామినీ గర్హ్యము 


మదిమోహంబిడు చన్నులన్సలంపంగా మాంసంపుంబెన్ముద్దలౌ 
ముదమున్‌జూపెడి కన్నులన్టలంప నెప్డున్‌ నీర్ప్చుసుల్తావులౌం 
గద! యక్కాంతను గూడువారలకు మోక్షంబిల్లయౌంగీర్తిసం 
పద శూన్యంబగు నంచు వేదవిదు లేపట్ల న్విచారింతురౌ 


47. హనుమద్దండకము 


శ్రీకౌంజరీగర్భవారాశిరాకాసుధాధామమూర్తీ! జగత్వ్పూర్డకీర్తీ! లసత్సత్య 
మార్గానువర్తీ! సురానీక సంతాపకృత్సర్వపూర్వామరౌఘాటవీ వీతిహోత్రా! 
దయాపాత్ర! గీర్వాణ రాజా బభూ యక్ష రాట్సన్నగ ప్రేత రాడర్చితోద్యత్రభా 
వాంఘ్రియుగ్నా! దశస్యందనాపత్య భక్తాగ్రణీ! శ్రీ హనూమంత దేవా! నమస్తే! 
నమః 


18 


48. హంస - మత్తకోకిల 
సారసాసను వాహమన్న ప్రశస్త కీర్తి వహించియున్‌ 
నీరుపాల్‌ విభజింపంగా దగు నేర్పు గాంచియు నీరజా 
గారమెప్లు నగారమౌచు వికాస మందంగం జేయుచున్‌ 
మీరు హంసము నెన్నుమా మది మిత్రుండా! శుభపాతుండా! 


4౨9. విరరాఘవస్వామి స్తుతి 
కవిరాజుల్‌ నరరాజ ముఖ్యులెపుడే కల్వాణుం గీర్తించి దు 
ష్ట వికార శమకారణాఘ సమితిన్‌ జక్కాడి సేమంబులన్‌ 
బ్రవిలాసంబులం గాంచి మోక్ష నిధులై వర్ధిల్లి రా వీరరా 
ఘవదేవున్‌ నుతభావుంగొల్చెదను సౌఖ్యంబెప్తుం జేకూర్చంగన్‌ 


ఉం. మృదంగము 


పమదము మదికిడు సంగీ 

తమునకు వన్నియను బెట్టందగి, లయగతిచే 
నమితరవముం గొనిన మృదం 

గమునెన్నంగ వలదె? యెట్టి ఘనుంజైన ధరన్‌ 


51 స్నేహితుడు (రేఫప్రాసు 
కరమగుకష్టసంఘముల ఖండనముం బొనరించి యాత్మకున్‌ 
బరమముదంబుంగూర్చుసుగుణవ్రజమున్‌ మదికెక్కం జేయు దు 


ర్భరమగు చింతలం గెడపు ప్రాణముకన్నను బ్రాణమైతగున్‌ 

ధరణిసుహృద్వతంసుండు యధార్టము కీర్తిరమాధురంధరా! 
52. శ్రీరాముడు 

ఘోర విపత్సరంపరలు గూర్చెడు పంక్తిగళోరు శక్తిచే 

దారిత సత్తులై ముని వతానముతో సురలా మురారినిన్‌ 


జేరి యెజబుంగం జేయ నవనిన్‌ రఘువంశమునందుంబుట్టి యా 
దారుణశ(తురావణు వధం బొనరించెను శౌరి, రాముం౭డై. 


(సంపూర్తముఎ 


19 
బాపట్ల శతొవధానము 


పీఠిక 


ఆర్యులారా! 


శ్రీమదాశుకవిసిం హేత్యాది బిరుదాంచితులైన బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకట 
సుబ్బరాయ వేంకట రమణాభిఖ్యాతి విఖ్యాతకవిపుంగవు లీనెల 14వ తారీఖున 
మా బాపట్ల పురవాసులును విద్యాభిమానులును నగు బ్రహ్మశ్రీ చోరగుడి వేంకటాద్రి 
గారును, బ్రహ్మశ్రీ రాచపూడి జగన్నాథరావుగారును, బ్రహ్మశ్రీ పాతూరి శివరామయ్య 
గారును, (బ్రహ్మశ్రీ కోన వేంక(ట్రావుగారును, (బ్రహ్మశ్రీ ఆలూరి గోపాలరావు గారును, 
బ్రహ్మశ్రీ వల్లూరి వేంకటరామయ్యగారును, బ్రహ్మశ్రీ కొమరవోలు హనుమంతరావు 
గారును, బ్రహ్మశ్రీ చెంచురామయ్యగారును, (బ్రహ్మశ్రీ కోటేశ్వరరావుగారును, 
బ్రహ్మశ్రీ బ్రహ్మాండం బాపయ్య గారి గుమస్తాగారగు బ్రహ్మశ్రీ గోపాలరావుగారును, 
(బ్రహ్మశ్రీ కర్లపాలెపు సూర్యనారాయణగారును, (బ్రహ్మశ్రీ పెళ్లూరి శ్రీనివాస 
కవిగారును మతియు ననేకులగు మహామహులును సముచితంబుగ నాహ్వాన 
మొనర్ప నంగీకరించి వచ్చి, మా బాపట్ల రైలు స్టేషను లోనికిం బ్రవేశించు వజకుం 
దద్దర్శనోత్సాహ వర్ణిష్ణులైన జనులనేకులు కరతాళ ధ్వనులొనర్చుచు జయజయేతి 
శబ్దంబులచే నుతియించుచు స్వాగత పద్యంబు లొసంగి యశ్వ శకటాధిరోహులం 
గావించి యూరేగించి సభా భవనమునం బ్రవేశపెట్టిరి. సభ యందు నిండియుండిన 
పండిత పామరులందతాకృసారిగాం గరతాళ స్వనంబులచేం దమ సంతోషంబును 
దెలిపిరి. ఆనాంటి సభయందగ్రాసనాధిపతులుగా కోర్టు మునసబు గారైన (బ్రహ్మశ్రీ 
టి.భుజంగరావు పంతులుగారుండిరి. ఈ కవి ద్వయము సభ్యులచే నెజింగింపం 
బడిన కథా విషయంబుల నగ్రాసనాధిపతి గారు కోరంగాం దమ నిరుపమానమగు 
నాశు కవితా ప్రభావంబుచే నక్నథలను బూర్తియొనరించి యెల్లర హృదయంబు 
లమందానంద కందళితంబులుగా సల్పిరి. ఇతఃపూర్వ మెన్నండును నెచ్చటను 
గని విని యుండని వారి యత్యద్భుత కవితాధారచేం దనిసి మెచ్చి తలయూపనివారు 
కానరారైరి. మజునాండు 15వ తేదీన (15-9-1911) మధ్యాహ్నము సుమారు 


20 


గం. 2-20 నిమిషములకు శతావధానముం బ్రారంభించి (తెల్లవారు జాము) 
గం. 2-10 ని.లకు ముగించిరి. ఆ సభకు (బ్రహ్మశ్రీ దేశిరాజు కృష్ణయ్య పంతులుగా 
రగ్రాసనాధిపత్యము వహించిరి. పృచ్చకులకు ననులోమ విలోమ సంఖ్యాకముగాం 
గోరిన విషయములం గూర్చి కోరిన వృత్తములం జెప్పిరి. ధారణా శక్తి తప్పిపోవుట 
గాని, సమస్యాపూరణ మందు సారస్యము లేకపోవుట గాని, అవధానాంతమునం 
బద్యములు చదువకుండుట గాని, కోరిన సమస్యలు మార్చి పూర్తి సెయుట గాని, 
పద్యములు మఖునాడు చదివెదమనుట గాని సంభవింపక, యసూయా(గస్తులకు 
సైతము వేజైన యూహలు దోంపందగిన వ్యవధి లేకుండుటచే నిదియేమి 
యాశ్చర్యమను నట్లు సభ్యులగు వారికందణి కత్యధికమగు సంతసమును 
గలిగించిరి. మూండవనాండు (16-9-1911) సభ్యుల కోరికచే వారి యత్యద్భుత 
కవితా ధారంజూపి గంటకు 480 పద్యములు చెప్పి మెప్పు గాంచిరి. పులిని 
జూచి నక్క వాంతం బెట్టుకొన్న సామ్యమున నీ సోదర కవులవలె నాశు కవిత్వమును 
జెప్పుటకు సాహసించి మృదు మధురశైలి లేకపోగా నడుగు సాంగక, విషయము 
తోచక, యతులు గతులు చెడుట వలన మతియును, స్మృతియునుం గూడం 
దప్పి, కథను గోదావరిలోనో, గంగలోనో కలిపినవారై తమ శక్తి లేమి నెతింగియు 
నితరుల శక్తినింజూచి యోర్వలేక యందని మాని కజ్టులు సాంపుచు సత్కీర్తినిం 
గోరుచుం బిదప దానికి వ్యతిరేకమగు దానినే వడయచున్నవారిని గొందటినిం 
జూచిన యెల్లరకు నీ బాలసరస్వతుల యసమాన సామర్థ్యమత్యాశ్చర్యముం 
గలిగించెను. ఆ నాండే యీ సోదర కవి సింహులకు రు. 116-0-0 పారితోషిక 
మొసంగంబడి బంగరు పతకంబులుంగూడ వాగ్దానము సేయంబడెను. బహుమాన 
మునొసంగి నప్పుడది గ్రహించి బెల్లముం గొట్టిన రాళ్ల వలె నూరకుండెడి కొంది 
వలె గాక తమ సంతోషము నంగీకారమును వెల్లడించుచుం బ్రతిపద రసభావ 
గుంభితంబులుగా నొక యేంబది పద్యముల జెప్పి సభాస్తారుల రంజింప జేసిరి. 
ఇట్టి సోదర కవియుగ్మమున కత్యంతాయురారోగ్య భాగ్యంబుల నింకను వెలయించి 
సర్వకామిత ప్రదుండగు భగవంతుండు నిరంతరంబును రక్షించుంగాత. 


ఇల్లీ 


బాపట్ల, ఇట్లు, 
20-9-1911 చంద్రమౌళి చిదంబరరావు 


21 


బాపట్ల రైర్వేప్టేషనులో దిగినపుడు చదివిన స్వాగతపద్యములు 


శ్రీకొాప్పరపువంశ సింధుసంజనిత ము 
కామయులార! స్వాగతము మీకు 
ఘనసుబ్బరాయ వేంకటరమణాఖ్య స 
తృవివరులార! స్వాగతము మీకు 
ఆశుకవీంద్ర మృగాధిశ్వరప్రధాం 
చితమూర్తులార! స్వాగతము మీకు 
కుండినకవికుల మండలహంసాఖ్య 
గణనీయులార! స్వాగతము మీకు 


రాజధానియందురహిమించు నాంధ్ర దే 
శంబునందు యశముంజల్లి మిగుల 
బిరుదులంది పెంపుం బేరొన్న నగ సమ 
ధైర్యులార! స్వాగతంబు మీకు 


కొప్పరపు కవులటంచును 

గొప్పగు కీర్తిని వహించి కొమరొప్పెడు నీ 
యొప్పులకుప్పల కిప్పుడు 

మెప్పుగ స్వాగత మొసంగ మేలగుంగాదె 
చిత్రమే శారదా నవరాతులందు 
పాత్రులై శారదా నవగాత్రులైన 

మిత్రు లీకవివర్యుల మేలిరాక 

శిష్ట శతపడత్రములు వికసించు థాక 


కర్లపాలెం సూర్యనారాయణ 


22 


బాపట్ల శతటావధానము 


(15-09-1911) 


1. శ్రీమత్మనకదుర్గాంబాయై నమః 


పై పల్లైలం బట్టణంబుల ధరాపాలుల్‌ కవుల్‌ మెచ్చంగా 
నైపుణ్యంబును జూపంజేసి జయమున్‌ ద్రవ్యంబుం జేకూర్చుచున్‌ 


మాపట్లన్‌ దయనించు దేవివని నిన్‌ భావంబునన్‌ నిల్పి యీ 
బాపట్లన్‌ జరుపంగంబూనితి సభన్‌ బాలింపు కాత్యాయనీ 


ప్రాపె 


2. వర్నాకాలప్రవాహము - గర్భిణీసతి 


నీరుచే నద్దియిద్దియు నెగడుచుండు 
తృషప్తింగనకద్దియిద్దియు నెసంగుచుండు 
నదియు నిదియును దరులదృశ్యములుగం దగు 
గర్భిణీకాంత నది యభంగప్రచార 


8. గోపికావస్తాపహరణము - మందాక్రాంతవృత్తము 


కాంతల్‌ భక్తిన్‌ గిరిజంగొలువంగా నదిన్‌ దానమాడన్‌ 
వింతల్‌దోపన్‌ వసనములం బృధ్వజమందుంచంగా నా 
దంతీడ్యానల్‌ వెదకి హరికృత్యంబటంచున్‌ భజింపన్‌ 
జింతల్‌ పాయన్‌ గరుణనొసంగెన్‌ జేలముల్‌ కృష్ణుండంతన్‌ 


4. వసంతర్హువునందు వనములు 


నానాసూనవితాన సంపదల నానందంబు సంధింపుచున్‌ 
సూనా(స్తాయుధరాజికిన్‌ శరథులై సొంపొందుచున్‌ గామ కే 
ళ్యానందంబునం దేలుయోవతము నుత్యర్గోక్తులన్‌ గాంచి సా 
రానన్‌ మించె వసంత వేళను వనుల్‌ రమ్యుస్థితిన్‌ జెందుచున్‌ 


23 
. సమస్య : పున్నమ యమవస యనంగం బొల్పందె భువిన్‌ 


అన్నా పున్నమ లెన్నియొ 

కన్నుల పండువును జేయంగా ఘన తిమిర 
చ్చన్నమయి వ్యాసు సేరిటి 

పున్నమ యమవస యనంగం బొల్పందె భువిన్‌ 


. రెండవ పూర్తి - 


వెన్నెల వెదంజల్లుచు దివి 

వెన్న వలెన్‌ దోంచు చంద్రబింబము నెల్లన్‌ 
(గన్నన రాహువుమింగంగం 

బున్నమ యమవస యనంగం బొల్పందె భువిన్‌ 


. దేహము - గడియారము 


ఊహింపందగు యంత్రసంపదలచే నొప్పొండి యెల్లప్పు డు 
తాహంబిచ్చెడు నందొకండు చెడినన్‌ సాకర్యముంబాసి వే 

వే హానిన్‌గను వేయింజెప్పవలెనే విశ్వంబు నందన్నిటన్‌ 
దేహంబున్‌ గడియారమున్‌ సమము సందేహింపకో మిత్రుండా! 


. సమస్య : క్రమమనియెంచిపంచెం గవిరాయండు భారతియిస్తువంతయున్‌ 


ప్రమదముదోప గాయకులు బాండితిగల్లినవార లొక్కెడన్‌ 
సమరముసేయుచుండంగని శారద యందతణి మాత “యిందు న్యా 
యము కవిరాజ తెల్సు”మనె నయ్యెడ రాజునిజంబుం దెల్పు టే 
క్రమమనియెంచి పంచె గవిరాయండు భారతి యిస్తువంతయున్‌ 


. నల్లి - లయగాహి 


మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపయి 
నల్లియొకండుండ సుఖమెల్లయును బాడం 


24 


చెల్లరు వచింతు రటు లెల్లిదము సేయందగ 
దల్ల కుసుమాంబకుని భల్ల మదియందున్‌ 
వల్లభుడు కాంత ముదమల్లుకొన సెజ్జంగనం 
బెల్లెగసి నిద్ర తనువెల్ల మజపింపన్‌ 
రుల్లుమనంగుట్టి రతి నుల్లములు దన్ని భళి 
వల్లెయని వారి నుతులల్లపుడె గంటన్‌ 


10. బ్రహ్మశ్రీ నందిరాజు లక్ష్మినారాయణదీక్షితులవారు 


వేదంబనంగ నేవీథిలోవస్తువో 
యనువారి సందియం బడలం[దోచె 
శాస్త్రంబనంగ బాజాజులో నెంతటి 
(కయమను వారల కలతంబాపె 
(బ్రమసి సంధ్యావందనమను పల్మునకెట్టి 
యర్థమో యనువారి కదియుందెలిపెం 
దమ రెట్టిజాతిజన్మములనుండిరొ యది 
యెజుంగనివారల కెటుంగంజేసె 
నెట్టివారల నేవిధి నెప్పుడెపుడు 
గాంచంగావలె నవ్వారిం గరుణ నట్టి 
విధు లెసంగం గాంచె విజ్ఞాన విహృతింబెంచె 
దీక్షితుండనం దామరసాక్షుం డవని 


11. ఆశుకవిత్వ మీజన్మమున నెట్లుసంభవించెననుటకు 


తనకన్నం బెద్దలౌ ఘనమతులను గాంచి 
గౌరవించిన పుణ్యకర్మ మొకటి 

విద్యార్ధులకు నర్ష్దవిద్యల నెతింగించి 
వైకొన్నదౌ పుణ్యకర్మ మొకటి 


25 


తల్లిదండ్రులకన్న దైవముల్‌ లేరంచు 
గణుతింజేసిన పుణ్యకర్మ మొకటి 
అలశారదా దేవి నతిభక్తిం గొల్చుచుం 
గైజోతలిడు పుణ్యకర్మ మొకటి 
కలసి మెలసిన నీభువిం గలుగువేళ 
నాశు కవనము లభియించు నందు రట్టె 
కవితయన మాటమా(త్రంబె చవులంగురిసి 
సరసులకు వశ్య్వమంత్రమై సౌరునించు 


12. సమస్య : తొలింజేసెన్‌ భయమింతయున్‌ గనక విద్యుద్వల్లికబ్రంబహా 


తళుకుంజూపులు సోగకన్నులును మందంబైన యానంబునున్‌ 
గులుకుంగుబ్బలు బారలౌ కురులు బెళ్క్ళుంజూపు మధ్యంబునున్‌ 
వెలయన్‌ నల్వస్మరాస్తమె మెయియనన్‌ బింబోష్టినిర్మించితాం 
దొలింజేసెన్‌ భయమింతయున్‌ గనక విద్యుద్వల్లికబ్రంబహా. 


13. అంధుండాలయముం గాంచి యానందించెన్‌ 


బంధురశక్తిని రేంచి సు 

ధాంధుల నడలింపం జంద్రధరుంగన భక్తిన్‌ 
సంధించి బాణుండను గ 

ర్వాంధుం డాలయముంగాంచి యానందించెన్‌ 


14. సీత, దమయంతి, చంద్రమతి యను స్ర్తీలలో గ్రేష్ణురాలెవరనుటకు 


పాతివ్రత్యమునందు మువ్వురును మున్‌ బ్రావీణ్యమున్‌ గాంచిరా 
సీతాదేవియు, భీమరాజసుతయున్‌ సీమంతినీరత్నమన్‌ 
ఖ్యాతిన్‌గన్న త్రిశంకుపట్టిసతియున్‌ గానీ విభున్‌ బ్రోవంగా 
నీతిన్‌నిల్పెనుగానం జంద్రమతియే నేటంచు నేనెంచెదన్‌ 


26 


15. సమస్య : పద్మంబునకోడి చేరెం బద్నారి దివిన్‌ 


పద్మవ్యూహము విప్ర క 

కుద్మంతుండు గూర్చనడంపం గోరెద రంచున్‌ 
బద్మారియెన వ్యూహపుం 

బద్మంబున కోడి చేరెం బద్నారి దివిన్‌ 


16. రెండవ పూర్తి - 


పద్మములు విలోచనములు 
పద్మపుముకుళములు చనులు పద్మాక్షికి నా 
పద్మాక్షి సుందరానన 

పద్మంబునకోడి చేరెం బద్మారి దివిన్‌ 


17. గ్రీష్మకాలము - కవిరాజవిరాజితము 


సుమశరుందడేపునుజూపందొడంగిన సుందరులన్‌ విడంజేయుటలౌ 
(శ్రమమును గొల్పుచు నెండలు వెల్దుటం జల్లనిగాలియుం గల్లమిచేం 
జెమటలు గ్రమ్ముట దేహము తాపముంజెందుట నీరము ద్రావంగంగో 
ర్కె మహితమౌటం గడుంగడుంగల్లును (గ్రీష్మమునందున ధీరనుతా 


18. నాగలింగ సోమయాజిగారనువారు 


నేను నాగలింగసోమయాజిని, (బ్రాహ్మణుండను, కౌండిన్యగోత్రుండను, 
నీభక్తుండను, నాకుం జిన్నతనమునం జెవిలోం బోటుపుట్టంగా నోమోపిదేవి 
సుబ్రహ్మణ్య స్వామీ నీపుట్టకు నమస్మ్కారముం జేసితిని, చెవిలోని పోటు పోయినది 
యను నర్ధమువచ్చునట్లు శార్జూలమును చెప్పుమనగా - 


భావింతున్‌ నిను మోపిదేవింగల సుబ్రహ్మణ్య! నీభక్తుండన్‌ 
నేవిప్రండను నాగలింగయను గౌండిన్యాఖ్యగోత్రుండ నా 
కావిర్భావముం జెందెంబోటు చెవిలో నాబాల్యమందప్పుడో 
దేవా! నీదగుపుట్టకు న్నతుల నెంతేంజేయం బోయెంగదే 


£9, 


20. 


21. 


22. 


28. 


27 
(త్రిమూర్తులను స్తుతించుట 


శ్రీనారీప్రియవల్లభుండయిన యాశ్రీవిష్ణుసేవించెదన్‌ 
ధీనంద్యుండగు కాళికాధవుభవున్‌ వేడ్మన్‌ బ్రశంసించెదన్‌ 
సూనాస్తాగ్రజు శారదాపతి విధిన్‌ శోభాగతుల్‌ గూర్చంగా 
నానందంబునం గొల్తుం బండితులు మేలౌరా యనన్‌ మాటికిన్‌ 


ప్రస్తుత సభ 


అందజు సద్దుణాఘయుతు లందటు భూరికళావిశేషు లీ 
యందఖుం బాండితీప్రథితు లందజు సత్మవితాభిమానులీ 
యందలు దానధర్మరతు లందటుం గీర్తి రమావిలాసులీ 
యందజు నందజాట సభయందలి వీరలనెన్న శక్యమే 


సుదర్శన చక్రము 
ఆ కరినాథుం గాచుటకునై చని నక్రముంజంపె నుద్ధతిన్‌ 
(బాకటశక్తిం బళ్ళెరమునాందగి చైద్యుని రూపుమాపె సు 
శ్లోకులు సన్నుతింప నెటులోపము గల్లకయుండ భక్తులన్‌ 
శ్రీకరమౌచుం గాచెనది శ్రీశు సుదర్శన చక్రమో సఖా 
రాజునకు. గవికి మై(త్రి 


సారసరాజికిన్‌ భసల సంతతి కెంతటిమైత్రి యుండెనో 
వారిదపంక్తికిన్‌ మజియు బరి చయంబున కెట్టిమైత్రియో 
కీర పికాళికిన్‌ మధువు గీల్మొను మావుల కెట్టిమైత్రియో 
ధారుణి భర్తకున్‌ గవికిం దద్గతి మైత్రి నితాంతమైతగున్‌ 


సోదరకవులమైత్రి - లయగ్రాహి 


ఒక్క యెడకే చనుచు నొక్క నరునే గనుచు 
నొక్క పనింజేయుచు మటౌక్క మతి లేకే 


28 


యొక్క పదవిం గనుచు నొక్నటనె సాపడుచు 
నొక్కటనె పండుచు మతొక్కటియుంగాకే 
యొక్కటను గాని క్రుధనొక్కరును బూనకయె 
యొక్క కృతింజేయుచును మిక్కుటపుం జెల్ళిన్‌ 
నెక్ళొనిన సోదరులు పెక్కగు వధానములం 
జక్కని కవిత్వమున నుక్కుం గనిరిందున్‌ 


24. (బ్రహ్మశ్రీ జెల్లముకొండ రామరాయకవీంద్రులు 


అలనాగేంద్రుండె శబ్బసంతతికినై యాశించు నానొప్పుచున్‌ 
బలుకుల్‌ కప్రపుంబల్ములై దొరలంగా6 బద్యంబుందోడ్తోడరాం 
బలుకుందన్వియె యిట్లుపుట్టెననం గబ్బంబుల్‌దగన్‌ వ్రాయుచున్‌ 
మెలంగెన్‌ బెల్లముకొండ రామకవిసుమ్మీ సత్మవీశానుందై 


25. సాయంకాలమునందు తూర్పున నొకకాంత సూర్యుని జూచుట 


సారసనేత్రయొక్కరిత సారసమిత్రుండు పశ్చిమాంబుధిన్‌ 
జేరంగబోయి నట్టియెడం జెల్వుగం దూర్పునంగల్దుచెర్వులో 
నీరముపాత్రం గైకొనంగ నెమ్మది నెంచి జలంబుంజూడ నా 
సీరమునందుం జాయయయి నీరజ మిత్రుడు దోంచెనాయ్యనన్‌ 


26. కృతఘ్నునకు దైవ శిక్ష 


అరసి యుపకారి కపకార మాచదింపం 
దలంచిన కృతఘ్నునకు సేయు దైవమెదుట 
నన్నమున్‌ బెట్టి తిననెంచు నట్టివేళం 
దొలంగంజేసెడి పాపినిం గొలుచునట్లు 


27. అవధానమునం గవికినిం బృచ్చకులకుC గలుగు కష్టసుఖములు 


కదల కొక్కెడ నుండుటే కష్ట మొకటి 
కాని, సరస పదంబులు కవితంబడిన 


29 


సంతసముగల్లు నామీద సౌఖ్యమబ్బుం 
దలంపం గవి పృచ్చకుల కవధానమందు 


258. పండితుండు, కవి 


కవివరుం డల్లినట్టి శోకంబునందు 

గల్లు నర్ధంబుం బాండితీగరిమం గన్న 
ఘనుండు, తెల్పును గవి యట్టు లొనరం దెల్పి 
మీందం గవనంబుం జెప్పియు మెప్పుగాంచు 


29. మల్లె - లయవిభాతి 


వెలయును సుగంధమున వెలయును సురూపమున 
వెలయును మదాలికినిం జెలువము ఘటింపన్‌ 
వెలయును దుషారదర మలయజ శతారశర 
ములను నగంజాలెడి ధవళరుచులతోడన్‌ 
వెలయు మరుబాణమయి వెలందులకుం బూరుషుల 
కలుకలను బాపి మదిం గలయికలు గూర్చన్‌ 
బొలుపెసంగ మల్లైయది తులయగు సుమంబు ధరం 
గలయంగను జూచినను గలుగదనం జెల్లున్‌ 


30. ఖండిత నాయిక 


నీరేజాక్షినొకర్తుంగూడి పిదపన్‌ నెయ్యంబు దోపంగందన్‌ 
జేరన్‌ వచ్చిననాథుం గన్ల్గాని భళీ, చెంగల్వలై నేత్రముల్‌ 
మీజెన్‌ దేహము వాడువాతె ముఖమెమ్మెన్‌ బాసి మేల్‌వీడె నీ 
తీ రేమంచెదిరించి ఖండిత యనున్‌ దీవ్రోక్తి పుంజంబులన్‌ 


31. సమస్య : కాంతుండు లేనివేళం గలకంరి కిలక్కున నవ్వెం గిన్మ తోన్‌ 


కంతుని వాడితూపులను గాసిలు నన్‌ దయంగావ వత్తునం 
చింతకురాకం దక్కెంబ్రియుండేమిటికోయని బిట్టు దూజుచున్‌ 


30 


జింతయుంగోపమూను సరసీరుహలోచనం జేరె నాతండున్‌ 
గాంతుండు లేని వేళం గలకంఠి కిలక్కున నవ్వెం గిన్మతోన్‌ 


82. శ్వేతాభిసారిక 


అనువుగం (బ్రాసవిశ్రమము లర్థము భావము చూచుకొంచు నం 
తనగను నాశుధారం గవనంబు చెలంగు విధంబుందోపంగా 
వనిత విటున్‌ గనుంగొనెడు వాంఛను దెల్లనిచీరంగట్టి తె 

ల్లని నును వెన్నెలన్‌ జను భళా యభిసారిక మానసత్వరన్‌ 


33. బాలాసుందరీ నాటకశాలను భావనారాయణస్వామిని రక్షింపుమనుట 


మీలంబోలి తెరల్‌ తళుక్కుమని యెమ్మెన్‌ జూపుచుండంగ భం 
గాళిన్‌ బోలుచుం గట్టడంబులవి నేతానందమున్‌ జేయంగా 
బాలాసుందరి కంపెనిన్‌ వనధిగా భావించినారార్యు లిం 
దోలిన్‌ నీవువసించి ప్రోవంగదవే యో భావనారాయణా 


34. అభిమన్యుని పద్మవ్యూహనిర్భాదనము - పవంచచామరము 


ధరామరుండు డ్రోణుండల్ల ధర్మరాజుంబట్టంగాం 
గరంబుం బన్నిదంబు వైవంగా నరాత్మజుండు తా 
దరంబులేక మొగ్గరం బుద[గ్రుండౌచుం జించుచో 
గురుప్రకాండ మెల్ల గోడుగోడుమంచు నేడిచెన్‌ 


85. సమస్య : శనికిన్‌ భయమందనట్టి చతురుండితందే 


వనజాక్షు బహిః(ప్రాణం 

బనందగు విజయుండితండె యమరేంద్ర వనం 
బును వహ్నికిచ్చి యుగ్రా 

శనికిన్‌ భయమందనట్టి చతురుం డితండే 


36. 


37. 


తెది. 


39. 


40. 


31 
సమస్య : దుర్మతి రాజుగాంగం బరితోషము గైకొని రెల్లవారలున్‌ 


దుర్ముఖియందె పుట్టియును దుర్ముఖిగాక ప్రజానురాగుండై 
కర్మరుందైనయట్టి నరకాంతుని పుత్రుండు రౌ(ద్రివత్సరం 
బర్మిలి నిండినంతం దగునంతటి ప్రాయముగల్లి మేటియి 
దుర్మతి రాజుగాంగం బరితోషము గైకొని రెల్లవారలున్‌. 


సమస్య : కుక్క చేతనుబడెంగదా కుంజరంబు 


దుర్చలుం డకృతా(స్తుండౌొ ద్రుపద పుత్రు 
చేత ద్రోణుండు చాపదేశికుండు పడియె 
నన్నమాత్రన యచ్చెరువయ్యె మదికిం 
గుక్క చేతను పడెంగదా కుంజరంబు. 


సమస్య : కోడెలతోడ ఢీకొనియుంగూలెంగదా ముసలెద్దులొక్కటన్‌. 


వాండితొలంగి దేహబల వైభవమున్‌ మటిబుద్ధి శక్తియున్‌ 
గూడందొజంగి దుషృవులు కొందటు సతృవి సింహపోతముల్‌ 
పోండిమింజూపంగా నెదిరిపోరి యడంగెడునట్లుగాంగ నా 
కోడెలతోడ డీకొనియుం గూలెంగదా ముసలెద్దు లొక్కటన్‌ 


సమస్య : తల్లి తల్లిమగండు తల్లియయ్యె 


మోహినీస్వరూపమున నొప్పు హరితోడ 
భవుండు కలయం బుట్టె భైరవుండు 

దాన ఖభైరవునకుం దండ్రియయ్యె శివుండు 
తల్లితల్లి మగండు తల్లియయ్యె 


సమస్య : తలలోపలనున్న కల్లుంద్రావిరనేకుల్‌ 


బలువేసవి దినములలోం 
గలిగిన తాపంబు దీజఅంగా నుత్సాహం 


32 


బొలయం౭గం గడుంజల్లని ముం 
తల లోపలనున్న కల్లు ద్రావి రనేకుల్‌ 


41. సమస్య : ఫలముందినందగునె చూతఫలముంబోలెన్‌ - దమయంతీ కథ 


నలనామ మొనర నుగ్రా 

నలుని వరింపంగ నెట్లు నాకొనంగూడున్‌ 
ఫలమనినమా(త్ర ముక్తా 

ఫలముం దినందగునె చూతఫలముంబోలెన్‌ 


(సంపూర్ణము 


33 


అవధథానాంతమున 
పండెతకవుల యభిప్రాయుఘులు 


బ్రహ్మశ్రీ పెళ్చూల శ్రనివాసశాస్తిగారు 


శ్రీమత్మొప్పర వంశేజాతౌ సుబ్బార్యోరమణశ్ళేత్యుకా 
ఏతాభూమిమలంకుర్వాణా ధీరౌసద్దుణసంపద్యుక్తా 


ఏతాహిసోదరావస్మిన్‌ నగరే సత్కృతౌజనై 
స్తయోర్దర్భనమాత్రేణ పరిపూర్ణ మనోరథైః 


సూరివరేణ్యులాశుకవిశూరులు గంటకునాల్లు నూజ్లసా 
ధారణశక్తి యుక్తి బుధతండము వతెయనంగం బద్యముల్‌ 
ధీరతం జెప్పినారుగద ధీవరులార! యుదారులార! యా 
శారద యీ సురూపముల సభ్యులు మెచ్చంగం దాల్చియున్నదౌ 


విద్యామహిమం జూచి ఏనుతింపుమందురా 
కవిచక్రవర్తులే ఘనులుగారె 
ఆశుకవిత్వంబు నల్హుటయందును 
బాలసరస్వతుల్‌ ప్రథితులిలను 
శతఘంటకవనంబు సమధిక స్థితిసల్ప 
సుబ్బార్యరమణులే శూరులెన్న 
అవ్జావధానంబు నతిదక్షత నొనర్పం 
గవికులసింహముల్‌ గణుతికెక్కి 


రరయ నెత్రావధానంబు సరణిందెల్సి 
కాప్పరపు వంశశుక్తిలోం గొమరుమిగులం 


34 


బరంగు ముకాాఫలంబులతై వాసికక్కి 
రట్ట్‌ వారలు విబుధు లత్యధిక మతులు 


శతావధానాశుకవిత్వథీరౌ అష్టావధానేప్యసహాయశూరౌ 
తథాబుధానేత్రవధానశకా నారాయణో రక్షతుపండితౌ తౌ 


పెళ్ళూరుశ్రీనివాసేన కృతాన్యేతాని పండితాదృవ్వ్వా 
అత్ర స్టితాన్‌ హి దోషాన్‌ క్షంతుంయుమ్మాన్‌ భజామ్యహంవై 


టబాకుట్ల కోర్టు ప్లీడరు 
బ్రహహ్మాశీ చంద్రమౌళి చిదంబరరావు పంతులుగారు 


శ్రీలసమానకొప్పరపురీమణిదీప కవీంద్రులార! నీ 

లా లలనామనోహర విలాసపదాబ్దమరందపాన కే 
బీలలితాత్ములార! సఫలీకృత కారణజన్ములార! నే 

కేలు మొగిడ్చి మొక్కెదనొగిన్‌ గవిసోదరులార! మీకిటన్‌ 


కవులంజూచితింబందితా[గ్రణులం బెక్కండ్రం గనుంగొంటి భా 
రవిముఖ్యాదిమహత్మవీశ రచితో(ద్దంథంబులన్‌ వంటి పె 
కృవధానంబులంగాంచితిన్‌ వివిధ విద్యానాధులన్‌ జూచితిన్‌ 
భవదియోరుకవిత్వధారగల యీ ప్రాగల్బ్యముల్‌ గంటినే? 


కవితాధారయొ లేక ధూమశకటో[గ్రవ్య([గ్రవేగంబొ కా 

క వియత్తుంగతరంగసంగతమహాగంగా(ప్రవాహంబా యం 
చు వివేకుల్‌ కవివర్యు లెంతయును నౌత్సుక్యంబు దీపింపంగా 
సువినీతిన్‌ విరచింప నేరికగు నెచ్చో మీకె గాకీధరన్‌ 


సరసకళాస్వరూపయగు శారద మీముఖరంగమందు నుం 
దరతరలీల నృత్యము ముదంబునం జేయునటంచుం బండితో 


35 


త్తరులనం గాదు వాణియవతారము నిక్కము కొప్పరంపు సో 
దర కవియుగ్మమియ్యది యధార్ధమటం చెద నాకు దోంచెడిన్‌ 


రసవదలంకార రమణీయవృత్తముల్‌ 
కోరిన సంఖ్యకుం గొదువతేదు 
థారా(ప్రమాణంబుం గోరిన నైగరా 
జలపాతమునుగొని కొలువవచ్చు 
దీర్గసమాసంపు తెరువుగావలెనన్నం 
గాదంబరీకావ్య కలనంజూపు 
భావగాంభీర్యాది పరిణతింగాంచిన 
భవభూతిగారవ (ప్రభ వహించు 


సుబ్బరాయకవీశ్వర సూరివినుత 
వేంకటరమణకవిమణి వేడ్మమీజ 

మీ కవిత్వంబు వర్ణింప నాకెగాదు 

తలలు వెయిగల్లు చిలువకుం దరముగాదు. 


రంగదుత్తుంగ తరంగసంగతగాంగ 
భంగవేగము సరివచ్చు నెమొ 
థఛావదు[గ్రవ్య(గ్ర ణారణాధికధూమ 
శకట వేగముకొంత చాలునేమొ 
(పావృటమయభూరి పరన్యుం డంపెడు 
జడివాన రయమైనం జాలునేమొ 
రాము నమోఘ శగ్తవితాన గమన వే 
గముకొంత వెంటరాంగలుగునేమొ 


కాని యితరంబు ధారుణింగానరాదు 
నిరుపమాఖిల కవి వర్ణనీయ విమల 


36 


చాతురీడ్య భవత్శవిత్వాతిధార 
ఇన యనంగను దలపంగ ననువుగలదె 


కవితామాధురియొప్పుధారయు నలంకారటప్రభారీతి శ 
బ్దవితానంబున సౌష్టవంబు రసవంతంబై మనోరంజక 
త్వవిధిన్‌ గూరుచుశయ్యచాప్పు వహవా పాండిత్యసంపత్తి యె 
య్యవి లేవే కవితన్‌? రసజ్ఞులకు మోదాంకూరముల్‌ పుట్టంగన్‌ 


వర జయంత్యన్వయాభరణంబు రామథీ 
రా(గణి యొక్కరుం డమలయశుండు 
వావిలికాల్ను సుబ్బారాయకవిచంద్రుం 
డాం(్రవాల్మకి బిరుదాంకితుండు 
సకలభాషావేది శాంతుండు చెన్నాప 
గడ భానుమూర్తి సత్మవివరుండు 
చతురవచోవిలాసయుతుండు శతఘంట 
వేంకటరంగ కవిప్రవరుండు 


సంస్కృతాంధ్ర కవిత్వ వశారదులు ర 
సజ్జు లనుపమ ధిషణా నిశాంతులెల్ల 
సాక్షులుగనుండు మీకవీశ్వరతనెట్లు 
కాదనుచు నెంచి వచియింపంగల్రువాండ 


పండితులౌదురో యలంతిబాలకులో సురభాషలోసు డీ 

మండలి శాస్రవాదములు మాన్యతం గాంతుదాొ యవ్వయేల యు 
ద్దండసరిత్తరంగ సమధాటి మహాత్త్వ కవిత్వవైదుషీ 

మందనులార! మీకవిత మాకు మనోహరమయ్యె నియ్యెడన్‌. 


మును మనసార వల్లైెయిడి పోండిమితోం బఠియించినట్టివా 
నినె పఠియించురితింగడు నేర్చునంజెప్పు కవిత్వశక్తి మీ 


37 


యనుపమధారణామహామ యన్నిట సన్నుతిపాత్రమయ్యెనో 
ఘనకవులార! మీకవితకన్నను బూజ్యతయొండుపొందునే? 


బ్రహ్మాశీ పంగులూరి వీరరాఘవయ్యగారు 


శ్రీరమణీమనోహరుం డశేషజనోద్దరుం డిద్దకీర్తివి 

స్తారుండు సత్యరూపకుండు దైవశిఖామణి భక్తలోకమం 

దారుం డుదీర్ణ్వమానసుండు ధర్మవిచారుండు రామమూర్తి మి 
మ్మారయుంగావుతన్‌ గడు జిరాయువొసంగి నిరంతరంబొగిన్‌ 


మీకవితావిలాసములు మీపదగుంభనముల్‌ సదాగతిన్‌ 
వీక హసించు సత్వరకవిత్వములున్‌ గడునొప్పుశ్లేష ల 
న్తోకపుభావగర్భముల సొంపులు మేలుపమానపంక్తులున్‌ 
మీకె తగున్‌ మహాసభ లమేయతరంబుగంజేసి పండితా 
నేక బహూకృతుల్‌ వడసి నిర్మలకీర్తివహించినట్టియో 
శ్రీకరకొప్పరంపుకుల సింధుసుధాకరులార! నానుడుల్‌ 
చేకొనరయ్య మీరిపుడుచేసిన యీ యవధానమెంతొ న 
వ్యాకృతినొప్పం గాంచితిని భావపురంబున నిసభాజనుల్‌ 
('ప్రాకటమోదమొందిరను పల్మునుబల్మంగ నేల నాదు మో 
దాకలనంబు మీకుసుమదామము లర్పణంజేతునన్నచో 
వాకెసంగంగ నీపురనివాసు లధీశులు సన్మహోత్సవా 
నేకములాచరించిరట నేర్చ్పరులై తగు పెక్కుమంది ద్ర 
వ్యాకృతిచేత నూటపదియాటులొసంగిరి వేజెయియ్యంగా 
నాకిటశక్తిచాలమి ఘనంబుగ నుత్సలమాలికావళుల్‌ 
తేకువంగూర్చియిచ్చితి నతిప్రమదంబున నూటువేలుగాం 
గైకొని సంతసింపుం డల కల్వలతేండొక జీర్ణతంతువున్‌ 
జేకాని సంతసింపండె యశేషజనైక సుఖప్రదాతయెై 


38 


ఆశుగ జవంబుంబోలు మీయాశుధార 
అమృతధారకుంబురుడు మీయాశుధార 
ఆర్యహృదయంగమంబు మీయాశుధార 
శుభగమతులార! నోదర సుకవులార! 


బ్రహ్మశ్రీ కర్తపాలెము నసూర్య్యారాయణరావుగారు 


శ్రీకాప్పరపు కవి(శ్రేష్టులు మనపురం 
బందున నిన్న నేండందముగను 
నాశుకవిత్వంబు నవధానమహిమంబు 
సభిపినవార అత్యలఘుమహిమ 
వారివాగ్టోరణి వర్ణింపవేయినో 
కృభుజంగ రాయండు లఘువుననియెం 
గీర్తివర్దనుండైన కృష్ణాభిధానుండు 
సంతోషవారిధి నెంతామునింగెం 


గానవీరిని వర్ణింపంగాందరంబె 
నాదుబోంట్లకునైనను నామనంబు 
నందుంగల సంతసంబున నిందునిలిచి 
నాను వేజేమిచెప్పంగా లేను నిజము. 


(గ్రుక్కవిడువక నాక్కటనుక్కు ముగలి 

గక్కు (గక్క్మునంబల్కెడు పెక్కులైన 

యక్కరపుముక్కలప్పక్కి జిక్కి నెక్కు 

చక్క్మనయ్యకుంజెప్పుంగ మిక్కుటంబె 
తురంగగతివృత్తము 


అనయము మనమున ముదమున నగజాత్మజన్‌ నెలకొల్పుచున్‌ 
వినయమునను దమవినుతులను నవీనముత్‌గ నానర్చుచున్‌ 


39 


ఘనమగు మదినిలకడయును ననఘంబునౌ కవితారుచుల్‌ 
గను కవివరులకుం దురగయుగము గానుకంచు నొసంగెదన్‌ 


తురంగగతివృత్తము 


వినుతి గలకవనమున మనుజుల వేడ్మలన్‌ దగం దేల్బుచున్‌ 
వనజములం దినకరుడు ననయము వాసిగా దయంజూచున 
ట్లనయము సుజనుల హృదయములు మహాముదంబును జెందంగాం 
గను కవివరులకుం దురగయుగము గానుకంచు నాసంగెదన్‌. 


శీ గంగరాజు పున్నయ్యగారు 


బిరుదుల నెన్నియో వడసి పెక్కు సభల్‌ ఘటియించి పండితుల్‌ 
నిరుపమ సత్మవిత్వ రమణీయులు వాజ్నిధులంచు మెచ్చంగా 
నజమరలేక యాశు కవితార్భటిం జారుతరావధానముల్‌ 
గఅిపెడి మిమ్ము బావనులం గాంచిన యిప్పురి పున్నెమెట్టిదో! 


మీ కావ్యామృత మాధురీ మహిమయున్‌ మీధారణా శక్తియున్‌ 
మీకున్నట్టి సుయోజనాతిశయమున్‌ మీవాక్య సందోహమున్‌ 
వీంకన్‌ గన్గాని భారతీ ప్రియుండు నువ్విళ్లూరు “నా సృష్టికిన్‌ 
జేకూరెన్‌ గద సార్థకత్వి” మనుచున్‌ నిక్కంబుగా సత్మవుల్‌ 


అడిగిన బ్రశ్న నల్మంగొని యట్టిటు పల్కుచుం ద్రోసివేయ కే 
నుడివితి రయ్య లెస్సయగు నూత్నవచో రచనా చమత్కృతిన్‌ 
వడి వడిం గావ్య సంతతుల వైఖరి దెల్పెడి యాశుధార మీ 
యడుగుల మోలనే నిలిచె నద్దిర! మీదగు భాగ్య మెట్టిదో! 


నిష్మళంకులు మీకైత నిక్కువముగ 
మెచ్చుచుండ నీర్యాళువుల్‌ మెచ్చకున్న 


40 


లోటు మీకేమి గలదొ యాలోకమాత 
భారతీదేవి మీ జిహ్వం బాదు కొనంగ. 


శతలేఖినీపద్య వితతిని వర్షించు 
కవిసార్వభౌమాంక ఘనులుమీరె 
గంటకాలంబులోం గావ్యముల్‌ రచియించు 
కవిసార్వభౌమాంక ఘనులుమీరె 
గాధసమస్య లెక్కనుజేయకే చెప్పు 
కవిసార్వభౌమాంక ఘనులుమీరె 
ప్రాఢపదారాది భఖావంబులొడంగూర్చు 
కవిసార్వభౌమాంక ఘనులుమీరె 


బాపురే భాను చంద్రుల పగిది మీర 

లాంధ్ర లోకంబు వెలయింప నవతరించి 
యశము గాంచుచు నున్నార లతులితముగ 
ననుజ సత్మవులార! గుణాధ్యులార! 


శళభూగుపాతి రంగనాయకులుగారు 


సజ్జనోత్తములార! యో సభ్యులార! 
యిక్కవీంద్రులంగూర్చి నే నెలమితోడం 
జిన్ని పద్యంబులనుగూర్చి చెప్పువాండ 
వినగ వేడెద మిమ్ముల ననఘమతులు 


పరగ శతావధానములం. బట్టణసీమల సల్పినట్టి కొ 

ప్పరపుంగవీంద్రులార! బహుభంగుల మిమ్ములసన్నుతింప నా 
తరమగునే వినుండింకను దప్పుల నెంచకుండయ్య ప్రీతిం జం 
దురునకు నూలుపోగిడిన దోసమటంచు6 దలంపన్యాయమే 


41 


ధారణజూచి యల్ల కవితాసతి వీరిని వీడియుండినన్‌ 
గౌరవ మెట్టు లబ్బుని(క నాకని యిక్కవిరాజరాజులన్‌ 
జేరెనటంచు నెంచెదను జెప్పంగ నేటికి వేయిమాటలా 
తీరునంగాకయుండిన సుధీరులు వహ్వరె యంచు మెత్తురే 


ఎవ్వ రెట్టి సమస్యల నియ్య నపుడె 
వలదటంచును బలుకక నలఘుమతుల 
బూర్తింజేసినయట్టి మీ పూర్వపుణ్య 
ఫలమదేమొకొ కొప్రంపు వాసులార! 


భారతవర్షంబు పావనంబుగ6 జేయ 
బరమెశ్వరుండు మిమ్ము పంచెనాక్కొ 
పూరుషాకృతినిచ్చి భారతీ దేవి న 
ప్పరమేష్టి జగతిపైం బంపెనాక్కొ 
మీతల్లిదండ్రులు ప్రీతి నోచిననోము 
ఫలము లిరీతిగాం బరఠానాక్కొ 
కలరిప్పటికి మహాకవులను వారి వా 
క్యములు రూపంబులు గాంచెనాక్కొ 


యనుచు మిమ్మెల్లవార లత్యంతగరిమ 
సంస్తుతించుచునున్నారు సకలదిశల 
మీయదృష్టంబునకు నింతమేరకలదె 
యనుజ సత్కవులార! గుణలాథ్యులార! 


మిము్ముంబోలిన కవులను నము్ముండయ్య 
యెచటంగానము మీతోడ నిచ్చకంబు 
లాడుటయెగాదు మేమటు లాడనేమి 
వచ్చునది కొప్రపుం గవివర్యులార! 


42 


జగతిలో మిమ్ము. బోలిన సత్కవులను 
కొందజినినైనం బుట్టించి కోర్కెమీణి 
భరతవర్షంబునకు మేలు నెజపుకొజకు 
వినుతిజేయుచునున్నాండ విశ్వనాథు. 


దేశరాజాన్వయాగార దీపమైన 
కృష్ణయ బుధుండు సమధిక కీర్తిశాలి 
సభకు నధిపతియై చాల సంతసింప( 
జేసితిరి మిమ్ము దేవి రక్షించు గాక. 


బాపట్ల నుండి ప్రయాణమై వెడలునపుడు చెప్పిన పద్యములు 


బ్రహ్మాశీ వేంకట సుబ్బరాయ కవిగారు 


వైరులు దుర్విచారులయి వాగి కడుంగడు నింద సేయ భా 
షా రుచిరత్వ మేర్చడంగ సత్యమసత్యమెటుంగం గోరి మే 
లారసి యస్మదీయ విజయధ్వజ సంస్థితి నొప్పి సద్యశో 
భారముం గొన్న భావపుర వాసులం గాంచన వాసుండేలుతన్‌. 


బ్రవ్మాశ్రీ వేంకట రమణ కవిగారు 


అజరాధీశ దిశా సరిద్విటతట్లోద్యద్దేవ భూజంబవై 
భజమానార్య కదంబవై తనరు నో బాపట్ల పూరిందిరా 
రజనీశాస్య! సతంబు సోదర కవీంద్ర స్థాపితంబైనదౌ 
విజయస్తంభముం బ్రోవుమీ (త్రిజగతీ విఖ్యాతి దీపింపంగన్‌. 


DISSE 


43 


శ్రీ కనకదుర్గాంబాయై నమః 
విశదల శతావధాన పీరిక 


హస పయో 





బాలసరస్వత్యాశుకవిచక్రవర్యాది బిరుదాంచితులగు శ్రీ కొప్పరపు సోదర 
కవులను గూర్చి పండిత (ప్రకాండులు వ్రాసి పంపిన పద్యములు మొదలయినవి 
కొన్నియు, వారిచే జేయంబడిన సమస్యా పూర్తులు కొన్నియు నొక చిన్న పుస్తకముగా 
సంగ్రహింపంబడియెను. వారి కవితాశక్తి యసమానమైనదని యందువలననే కొంత 
తేటపడకమానదు. అందలి యంశములన్నియు నప్పటప్పటి వార్తాపత్రిక లలోం 
బ్రచురింపంబడినవేయైనను నాత్మదోషంబు కతనం గొందజు విశ్వ్ససింపంజాల 
కుండిరి. తన కన్నులతో జూచుచుండిన భర్భువను తన మంత్రి బ్రతికి యున్నట్లు 
విశ్వసింప లేకపోయిన రాజుకథవినమె? ఇట్లు వీరి రసనా(గ్రసీమల యందు సహజ 
సముత్పన్నయైన కవితాలతికకు దృష్టి దోషంబుదగిలి యందుద్భవించిన యశః 
పుష్పంబులు వాడునో యను శంక దూరడ్శష్టిలేని కొందటు జనంబుల మనంబులం 
బొడమం దొడంగెను. ఇట్టి సమయంబున నీ గుంటూరు పట్టణంబునకు 
సమీపంబుననున్న విశదలగ్రామ నివాసియును గమ్మవంశజుండును నిరుపమాన 
మల్లీశ్వర దేవతాయతన నిర్మాణ జనిత నిర్మల కీర్తియునగు శ్రీ చెరుకూరి 
తిరుపతిరాయ మహాశయుండు పై యంశములను దెలిసినవాందై యా సోదరకవుల 
సామర్థ్యము స్వయముగా వీక్షింపనెంచి మిత్రజనంబుల (ప్రోత్సాహంబున 
స్వ(గామంబున నొక సభ సమకూర్చ. ఈనెల 17వ తేది ఆదివారమునాండు 
విశదలలో శ్రీమల్లీశ్వర స్వామివారి దేవళముముంగిట సభ జరిగెను. గుంటూరు 
నుండి యనేకులు న్యాయవాదులును, నుద్యోగీయులును నచ్చటి నుండియు జుట్టు 
పట్ల నుండియు బెక్కురు పండితులును, గవులును విచ్చేసియుండిరి. (బ్రహ్మశ్రీ 
కొండా వేంకటప్పయ్యపంతులు, బి.ఏ., బి.ఎల్‌., గారగ్రాసనాధిపతిగా సభ్యులచే 


44 


నెన్నుకొనంబడిరి. సోదర కవులలో జ్యేష్ణులగు (బ్రహ్మశ్రీ సుబ్బరాయ కవిగారు 
పగలు షుమారు 1 1/2 గంటలకు శతావధానము౦. (ప్రారంభించి రాత్రి 12 
గంటలగు వణకు ముగించిరి. కూరుచున్న వారిలో బలుగురు రాజకార్యముల 
నిమిత్తము మజునాండు గుంటూరికిం దిరిగి వెళ్ళవలసిన వారగుటచెం బృచ్చకుల 
సంఖ్య నలువది యొకటికి మించనీయంబడలేదు. అవధానము జరుగునంత 
కాలము కవిగారు పృచ్చకుల మధ్యము నుండి కదలనే లేదు. నడుమ నడుమ 
సభ్యులడుగు ప్రశ్నలకు సమాధానములుగా ననేక పద్యములం జదువుచు ననేకముల 
నాశువుగాం జెప్ప్తుచుంగూడ వచ్చిరి. పృచ్చకులలోం గొందజు తమకుబదులొరుల 
నియమించియు6 గొందజు తమకాగితముల నెవరిమీందనో పడవైచియు నడుమ 
నడుమనే సగముకంటె నెక్కుడుగా జారి పోయిరి. అయినను సగముమేని 
వానికరుణం గవిగారి ధారణ చెడక యవధానము నిరాఘాటముగా నెబవేతినది. 
సమస్యలును (బశ్నలలో గొన్నియును విషమములుగా నున్నను బద్యములలోం 
గొన్ని మహాకావ్యములలో నుండి వానికి వన్నెతేందగినవిగా నున్నవని గుణగ్రహణ 
పారీణులగు వారికిందోంపక మానదు. లోపము అెంచంజూచినచో మహాకవులు 
సావకాశముగా రచించిన ప్రబంధములలోనే కన్పట్టుచుండ నాశువుగాం బృచ్చ 
కులయు సభ్యులయుం దొందరలతోం జెప్పంబడిన కవిత్వములోనా దొరకకుండుట? 
ప్రకృతావధానము జ్యేష్ట సోదరుల సామర్ధ్యము మాత్రమే చాటు చున్నను గనిష్పులును 
దక్కువ వారుకారని నే నెజింగినదానినిబట్టి చెప్పగలను. వారి సమస్యాపూర్తి 
యొక్కటి యిందుంబొందుపరుపంబడియునున్నది. భగవంతుండు వీరికి దీర్దాయు 
రారోగ్యైశ్వర్యము లొసంగి వీరనేకములగు నుద్దంథముల నొనర్చి దేశీయుల 
మనంబుల రంజిల్లంజేసి శాశ్వతకీర్తి గడించునట్లు వీరికి దోడద్పడుంగాత. 


ఈ చిన్నపుస్తకములో నవధానము మజునాండు కొందటు వీరిని గుతించి 
(వ్రాసియిచ్చిన పద్యములు గొన్ని గలవు. 


ఇట్లు, 
22-9-1911 పాటిబండ సూర్యనారాయణరావు 


45 


రురదల చశతావథధానము 


(17-09-1911) 


శ్రిరంజిల్ల శతావధానమిచటన్‌ జేయంగ నూహించితిన్‌ 
బ్రారూఢిన్‌ నినునమ్మి యిమ్మహిత సభ్యశ్రేణి మెచ్చంగ నీ 
కారుణ్యామృతబిందువుల్‌ చిలికి విఖ్యాతిన్‌ విడంబింపవే 
ధారాశుద్దియు ధారణాధికతయున్‌ దార్కాణగా శాంభవీ 


కుశలు(డు సత్యవాది చెరుకూరి కులుండు మదారివారణాం 
కుశము కవిప్రియుం డఖిలకోవిదవంద్యచరిత్రు. డుల్లస 
ద్విశద యశోభిరాము6డగు తిర్పతినాము.డు పిల్వనేండు నీ 
విశదలంజేయు సత్సభను వేడుకంజూడుము మల్లికేశ్వరా 


1. ఆంజనేయ స్తవము 


ఎవ్వనినమ్మి దేశములకెంతయు.6బోయి జయంబు గంటిమో 
యెవ్వనినమ్మి యీ సభ నహీనధృతిన్‌ జరగించుచుంటిమో 
యెవ్వనినమ్మి యేమిటనౌకింతయు సందియమందకుంటిమో 
యవ్వరకీర్తిశాలి పవనాత్మజు. డేలుత మిమ్ముమమ్మునున్‌ 


2. మల్లీశ్వరస్వామి ధ్వజము(గూర్చి యుశ్రేక్ష 


ఈమల్లీశ్వర దేవు కోవెలధ్వజంబింపొందు నత్యున్నతిన్‌ 
ధీమంతుల్‌ వినుతింప ఘంటలధ్వనుల్‌ నిత్యంబు మాస్వామి6దా 
నేమాన్యాత్ముండు గొల్చునాతనికి లే దేలాటి పాపంబటం 
చామోదంబున(దెల్సు శూలిభటులోయంచున్‌ వితర్కింపంగన్‌ 


46 


3. సమస్య : తల్లిమగండు తండ్రియని తల్పక కూడియు సాధ్వి యయ్యెంగా 


తల్లిధరిత్రి సీతకు యథార్ధము శ్రీహరి యా ధరిత్రికిన్‌ 
వల్లభుండయ్యె నాహరియు వర్ణితలిలను రాముండయె్యెనా 


హల్త్లకపాణి సీత విభు(డై తగురాముని యోగ్య వేళలన్‌ 
తల్లిమగండు తండ్రియని తల్పక కూడియు సాధ్వియయ్యంగా. 


రగా 


4. సమస్య : మార్తాండుం డపరాద్రి(గ్రుంకె నిదిగో మధ్యాహ్న కాలంబునన్‌ 


ఆర్తిన్‌ వేల్పులు కావుకావుమని హాహా కారముల్‌ సల్బంగా 
ధూర్తుల్‌ ధారుణి నిల్వంగూడదని రుద్రుండాజ్ఞనీ6 గాళి దు 
ర్వర్తుల్‌ గావున దైత్యులం దునిమి యాపై(జంప శుంభాసు రే 
ఇ్మారాండుం డపరాద్రింగ్రుంకె నిదిగో మధ్యాహ్న కాలంబునన్‌ 


5. చంద్రోదయము - లయగ్రాహి 


కమ్మవిలుకాని పువుటమ్ములను బోలి వెల 
కొమ్మలు విటాళలికిలుగుమ్మము ల జేరన్‌ 
దుమ్మెదలగుంపు కముబమ్ములను బాసి కుతు 
కమ్మున6 దొవల్లల సరమ్ములనుదూరన్‌ 
నెమ్మిని జకోరతతు లిమ్ముంగన జక్కవ కొ 
అమ్ములు వియోగమున నుమ్మలిక6 జెందన్‌ 
భమ్ముల విభుండు సిరితమ్ముండు శశాంకుండు న 
భమ్మునను దోంచెం గళ లెమ్మెలు పాసంగన్‌ 


6. కాశీపట్టణము 


సంజవేళల మౌనిసప్తకంబు నుతింప. 
బంచాస్తవైరి నర్తించుచోటు 


మధ్యాహ్నముల ధరామరరాజి కన్నంబు. 
బంచాస్యు రాణి వడ్డించుచోటు 


47 


మాధవప్రభృతు లాత్మాభిధానంబులు 
మించ లింగముల స్థాపించుచోటు 

కలుషకర్ముల సుకర్ములంజేయు సురగంగ 
యంచితస్థితి. బ్రవహించుచోటు 


అరయ. బంచత్వమొందినయట్టి జంతు 
వెట్టిదైనను లింగమై పుట్టుచోటు 

కాశి యది పుణ్యరాశి దుష్కలుషవల్లి 

కా శితాసి భజింతు నిక్కముగ నెంతు. 


7. ఇద్దజు భార్యలుకలవా(డు 


ఒకతటినొక్కదానిబ్రియ మొప్పంగంజూచినంగోపమందు వే 
రొకతె, సుబుద్దిదానిపయినుంచిన నద్ది కుబుద్దివంచనున్‌ 
గకవికదో6ప నిద్దజగుకాంతలు కల్గినవానికష్ట మే 

రికి వివరింపనౌ నది భరించిన శూలికి(గాక యెయ్యెడన్‌ 


8. సమస్య : జయజయయంచు. గౌరవులు చాలవిషాదముణజెంద నాత్మలోన్‌ 


భయదపరాక్రమంబునను బార్జులంగూల్చునుభిష్ముండంచు దు 
రయమునంబల్కు కౌరవుల నాకువశంబొకొనిల్పనంచు మే 
ల్దయమగు మీకటంచనియెసంజయుడద్దిగ్రహించియౌర సం 
జయజయయంచు. గౌరవులు చాలవిషాదము.జెంద నాత్మలోన్‌ 


భయదపుసింహనాదము ప్రభంజనసంభవు6 డాచరించిటె 
క్కియముపయిన్నటింప హరి కేల్లవ దట్టినుతింప( బార్భండ 
క్షయధృతినారిమీట(గనె, ఘల్బలషమో౮ాను వింటిగంటమేల్‌ 
జయజయయంచు. గౌరవులు చాలవిషాదము(జెంద నాత్మలోన్‌ 


48 
శ్రీవేంకటరమణకవిగారాశువుగాంబూర్తి 


భయదపరాక్రముంబునను బార్భ్జులగెల్బునుభీష్క్ముండంచు దు 
రయు(6డు సుయోధనుండు వదరన్‌ విని దానికినోర్వలేక వే 
జయమునుగాంచంబార్భుండట శాతశిలీముఖమూనిదూ(య36దా 
జయజయయంచు. గౌరవులు చాలవిషాదము.జెంద నాత్మలోన్‌ 


9. సమస్య: దారములేని హారము నితంబిని నీ కెవండిచ్చెం జెప్పుమా 


చారుపటీర చర్చకలశద్వితయోపమమౌ కుచద్వయిన్‌ 
మీజంగనాక్కపూరుషుని మెచ్చి కవుంగిట(జేర్చితౌటనా 
పూరుషుపేరుముత్తెములంబొల్పగుగుర్తులునిల్చెంగానిచో 
దారములేని హారము నితంబిని నీ కెవండిచ్చెం జెపుమా 


10. అచ్చ తెనుగు; కొండవీడు 


కైతలుగూర్చువారి బలంగంబదిసంబరమీనుచుండంగా. 
జేతులబల్మిగల్లి పసంజెందిన జేండుల గుంపుమిజంగా 
నేతి నీరొకించుకయు నెండని వాంగులు జాలువాజయగా 
జోతలుకొండవిడుగనె జొప్పడుమాదగు కొప్పరంబటన్‌ 


11. సుశరక్తుండు, అశక్తుండు - పంచచామరము 


సుశక్తుండజైన శూరు(డొక్క శూరుతోడంబోరు(6దా 
నశక్తులైనవారు పల్వురైనంగాక పోర ర 
ప్రశస్తమం చధర్మమంచు. బల్కనొక్క డేగతో 
భృశంబుపోరునొక్కడేగ పిట్టలెన్నాపోరెడున్‌ 


12. సరసులైన కవులను గౌరవించు రాజులిప్పటికి నుండిరా? 


అభినవభోజుండో యనందగు మంత్రి డై 
గడ భుజంగక్ష్రమాకాంతు.(డుండె. 


49 


గవితాభిమాని పోలవర వేంకటకృష్ణ 
రాయాఖ్యు(౧డొంక ధరారమణు(డుండె 
విద్యావినోది శ్రివేంకటగిరి మాన 
వేంద్రుండు కృష్ణయాచేంద్రుండుండె 
శితలోకములకెల్లం జింతామణి పిఠాపు 
రాధీశ్య్వరు(డు సూర్య రాయండుండె 


విజయనగర ప్రభుండు బొబ్బిలివిభుండు 
నిరవజటప్రోల్‌ నృపులు నూజవీటి దొరలు 
నరసరాట్పురి మణికొండ ధరణిపతులు 
గలరు మజికొందజున్నారు కజవుగలదె? 


13. జొన్నన్నములో గోంగుకూర గలుపుకొని పచ్చిమిరపకాయ. గొజకుట 


అనువుగ జొన్నయన్నమున యందును6గల్పిన గోంగుకూరతో. 
దనకనుకూలమైనరుచి దార్కొన(గానాక పచ్చిమిర్పకా 

యను గొజుకంగ6 బూనుటలహా! తనుమించిన దానింగూడుచున్‌ 
దనయుని ముద్దుంబెట్బకొని తాపము వాసినవాని చందమౌ 


14. తమలపాకు, స్త్రీతో బోల్చుట 


అందిందున్‌ గలుగున్‌ నఖక్ష్తతము లాయా వేళలందొప్పూగా 
నందిందున్‌ గలుగున్‌ మృదుత్వము మనోహాదంబు సంధిల్లంగా 
నందిందున్‌ గలుగున్‌ సుఖానుభవ మత్యంతంబు వర్ణింప(గా 
నందిందేమన వీడియంపుదళమం దాకాంతయందెన్నంగాన్‌ 


15. సజ్జ - మంగళమహాశ్రీ వృత్తము 


గజ్జెలును మువ్వలును ఘల్త్లనంగ మోదమున గండుగలయెద్దు లిలదున్నన్‌ 
సజ్ఞఫలియించునది సస్యములలోన(గడు శాఘ్యమని కర్షకులుపల్కన్‌ 


50 


వెజ్జులు భుజింపనిది వీలనుచుందెల్పుదురు వేసటయడంగు నదిమెక్కన్‌ 
మజ్జిగకుదానికిని మైత్రియనుచుం దదభిమాన్లులు వచింత్రు మెసవంగన్‌ 


16. అవధాన సమయమునందు. గవిగారువేసికొనిన సాలువ 


అంతయు నెజ్జ రంగుగలదై తనరన్‌ జలతారుపోంగుల 
త్యంతముగా6 గనంబడెడు నయ్యవి బంగరు కాంతులీన(గా 
నెంతొక్రయంబుసేయు, నిదియిచ్చిరి చెన్నపురిన్‌ సుధీమణుల్‌ 
వింత యిదేమి సాలువను పేరువహించెనుసుమ్మి మిత్రుండా 


17. సమస్య : బుద్దముతావలంబనులు పూజలుసల్సిరి విష్ణుమూర్తికిన్‌ 


బుద్దుండనంగవిష్టు. డొకపూజ్యతరంబగు పేరుగాంచెమున్‌ 
సిద్దమువానిదామతము. జెందుట. జేసి యభీష్టసిద్ధిగా 
బుద్ధిదలంచి మేలనుచు( బొల్పగు నొక్క దినమ్మునందునా 
బుద్ధమతావలంబనులు పూజలుసల్పిరి విష్ణుమూర్తికిన్‌ 


18. అల్లునూంగు - మహాస్రద్ధర 


కనమే యాజెల్లునూంగున్‌ గజణకుందనముచేం గ్రాలిబాధించుచుంటన్‌ 
దనువంటన్‌ మంటతో(చున్‌ దగిలినయెడ వస్తంబులెంతేని పాడె 
వినలేదద్దాన నీమేల్వెలయుననుచునే విజ్ఞుండుందెల్ప నెందున్‌ 
దనరుం దుర్మార్గుతో నెంతయునదిసరిగాందమ్ముడా పోల్కిసేయన్‌ 


19. చీంపురుంగట్ట 


మలినంబుంబాపి నిర్మలతంజూపుటం జేసి 
యల్ల గంగాదేవి యనంగవచ్చు 

నఖిలప్రదేశంబు లందు. దోంచుట. జేసి 
యల పరమాత్మయే యన(గవచ్చు 


51 


నిత్యాభిషేకమ్ము నెమ్మింగాంచుటం. జేసి 
యల జలస్థిత లింగమన(గవచ్చు 

స్రీకరగ్రహణంబు. జెలిమినందుట. జేసి 
యల పురుషోత్తముండనంగ వచ్చు 


ననుచునెట్లెట్లో పాగడంగా నయ్యెంగాదె 
యదియు సింగారపుంగట్ట యనుట. జేసి 
కాక నద్దాని జీంపురు6గట్ట యనిన 
నింతగా వర్ణనముసేయ నెవండుదలంచు? 


20. సమస్య: మాయాతి, నాయాతి, నయాతి, యాతి, అనుపదములు వరుసగా 


నాల్గుచరణములలో నొక్కొక్కటిగా నిమిడ్చి కృష్ణపరముగా 


మాయాతిస్థిరవృత్తిం గృష్ణండన దుర్మానారి మీనవ్రజా 

నాయాతి స్ఫుటశక్తింజూపి తనరెన్‌ నారాయణుండాతండో 
యాయుష్మంతుండ! తానయాతిమతినయ్యాద్యుం బరుంగొల్చినన్‌ 
(శ్రేయంబబ్బు జయాతికీర్తి గరిమం జెందు న్నరుండెయ్యెడన్‌. 


21. మత్తేభము 


ఇలనెత్తై తగు కొండచందమున నెంతేరూపమింపందెడిన్‌ 
బలువౌ తుండము వాసుకిం దెగడి సౌభాగ్యంబు వాటించెడిన్‌ 
జెలంగుం జేటలరీతి శోత్రము లెదం జింతించియద్దానినే 
పలుకంగాందగు మత్తకుంజరమునా వాక్యంబు లింకేటికిన్‌ 


22. విద్యయే భూషణము 


విద్య నరేంద్రపూజితము విద్య సుధీంద్రహితప్రచారమా 
విద్య యశఃప్రదంబు మటథివిద్య ధనప్రద మల్ల విద్యయే 


వ్‌ 2 


28. 


24. 


25. 


26. 


హృద్యము ధాత్రినద్ది యొకయించుకగల్లినంజాలుంగాక యే 
చోద్యము వెండిబంగరపు సొమ్ములుడాల్చివిలాసమందుటల్‌ 


సమస్య : తదృవమన నిట్టిదనుచు6 దగు6 దెలియంగన్‌ 


సదృజనీయం బియ్యది 

యద్భుతమే శాణమునకు నగు సాన యనన్‌ 
సదృవనంబులం గావునం 

దద్భవమన నిట్టదనుచుందగుం దెలియంగన్‌ 


అతనుసంగరకళా భ్యాసదేశికకళాఘాతమోయన జడకటినటింప 
అను సీసపాదార్థము కందపద్యములోం జెప్పుండు 


కందర్పాహవ కళనౌ 

సందేవాముంబాపు గురు కశాఘాతమనన్‌ 
మందేభగమన కటి మీం 

దం దగు జడయన6గ మొదటిదానికి సమమౌ 


కందపద్య లక్షణము 


అందముగా భజసనలము 
అంది త్రిశరగణములాంది యటవడిమూ(టన్‌ 
జెంది నలజ లది యాజశీట 
నాందగం గందంబు మజియు నాకకొన్నిటనౌ 


తోకచుక్క 
ఆకాశంబునదోకచుక్క తగుభీమాకారముందాల్సి య 
స్తోకుల్‌ సత్కవిరాజు రాజులిది యీక్షోణ్‌స్టలిన్‌గల్లు సు 
శ్రికళ్యాణములెల్ల నూడ్చుటకునై చింతించి కాబేశ్వరుం 
డే కేలందగంబట్పజీంపురనుచున్‌ హేయంబుగాంబల్కంగాన్‌ 


27. 


28. 


29. 


30. 


31. 


53 
భీష్మ కర్ణాభిమన్య్యు శబ్బార్థములువచ్చునట్లు రామాయణకథ 


భీష్ము(డై కుంభకర్ణుండు విక్రమింపం 
గాంచివిజయప్రభూత దోర్గర్వమడర 
రామదేవుండు తీవనారాచములను 
బఅపి దునుమాడె వానరప్రవరులలర. 


ఇంద్రచాపము 


తెలు పెజుపు6 బసువుంబచ్చన 
నలుపాదిగ6 జిత్రవర్ణ నవరుచులెస(గన 
జలధర పథమున నతు 

జ్ఞ్యలమైతగు నింద్రధనువు సత్కవి నుతమై 


రామాయణముయొక్క ఆత్మార్ధము 
(ప్రకృతియె సీతయై తనర రాముండె యీశ్వరుందై రహింపంగా 
వికృతి యొకింతలేక సుకవిప్రవరుల్‌ తమకావ్యరాశిలో 
సుకృతి పొసంగ వ్రాయుదురు సుస్టిరమై తగు జ్ఞానలబ్దికై 

ధ్ర యూ కు ధా 
ప్రకృత మెజుంగువారికది పథ్యముగాం దనరార కుండునే? 


(ఇంతలుకన్నులుండం దెరువెవ్వరి) యను మనుచరిత్ర పద్యమునకుం 
(బతి కందపద్యము 

ఇంతలు కనులుండంగం (బబ 

శ్నింతువు వచ్చినపథంబుం జెప్పుమనుచు శు 

ద్ధాంతసతుల నిటుపల్కుట 

యెంతకొ యిదివ్యాజమనుచు నేందలంతుసుమీ 


అవధాని చిత్తవృత్తి - పృచ్చకుని నెంబరు 
ముప్పది యొక్కండు నెంబరు 


54 


82. 


39. 


34. 


దరి. 


తప్పుదు నీపద్యమిది వధానం బిందున్‌ 
దప్పునా ధారణ? యుమ కప 

చొప్పుడినం దప్పదనుచు సూచింతుంజుమీ 
ప్రస్తుత సభావర్ణన 

రెండైనపంక్తులుగం గూ 

ర్చుండిరి పృచ్చకులు సరసు లుండిరి కవులో 
మెండుగ నవధానపు సభ 

నుండిరి మల్లీశు కరుణ నొనరు విశదలన్‌ 


సంధ్వ్యారాగ వర్ణన 

చేరన్‌ వచ్చెను రాజు సత్రియతచేం జెల్వొందునాటీండు శృం 
గారం బొప్పంగంజేసి యాతని మదిన్‌ గల్సింతునాహదమున్‌ 
వేజీలాయని పాశి దిక్తరుణిలోం (బేమించి శోణాంబరం 
బారూఢిన్‌ ధరియించె నాంగం దగె సంధ్యారాగ మభ్రంబునన్‌. 


షట్ప(క్రవర్తులపేరులు వచ్చునట్లు కందము - క్రమమక్కణలేదు 


ధరనలుండు హరిశ్చంద్రుండుం 

బురుకుత్పుండును బురూరవుండు సగరుడు దు 

రృరుందైన కార్తవీర్యుండు 

వఅలుటందగా మున్ను చక్రవర్తి ప్రథచేన్‌ 
నియోగులకు వైదికులకు భేదము వలదనుట 

బెరయన్‌ రాదునియోగి వైదికులకున్‌ భేదంబు రవ్వంతయున్‌ 
ధరపై వారలు చాలమై(త్రింగొని మిథ్యావాదముల్‌ మాని యొం 


డొరులాహ్లోదముంబొందుటల్‌ తగును వేతొక్కండుగానున్నచో 
సిరులెల్లం జెడిపోవుం గీర్తులడంగున్‌ జింతల్‌ గడున్‌ వర్దిలున్‌ 


55 


36. పురాతన నూతనాం(ధ్ర ప్రబంధకవులు 


పూర్వమునందుంతెల్టునంబ్రపూర్ణ రసోన్నతిం గావ్యరాజి ధీ 
ధూర్వహులౌచు వ్రాసి పరితోషము నించిరి గాని యింతయే 
గర్వముం బూనలేదటులంగా కిపుడున్న కవుల్‌ కృతిక్రియా 
నిర్వహణప్రపీణతకు నిగ్గక గర్వము గాంతు రక్కటా. 


87. నన్నయ తిక్క్మనల కవిత్వము 


ఇరువురి సత్మవిత్వమున నింతయులే దపశబ్దదోషమా 
యిరువురి ప్రజ్ఞలున్‌ సమములేయగు నించుకభేద మెంచనా 
తరమగునె కవీంద్రులు ప్రధానులు నన్నయతిక్నయజ్వలా 
వరమతులన్‌ నుతించుటకు వాణియొ శేషుండొ రావలెన్‌ జుమీ 


38. కృష్ణరాయల యాంధ్ర కవిత్వాధీమానము - కవిరాజ విరాజితము 


తెనుంగు కవిత్వమునందునం (బేమ యతి స్థిరమై విలసిల్లుటచే 
నెనిమిదిమంది కవీంద్రుల గౌరవమిచ్చుచు6 బ్రోచెను గృష్షుండటుల్‌ 
ఘునులొకకొందటజు గల్లిరినేండు సుఖంబిడివారల మన్ననసే 

యు నరవరేణ్యులొకానొకచోందగియుండకపోరదియారయనౌ 


39. నిశ్చయబుద్ధి లేనివాడు 


అంతకుమున్ను దియ్యనిదన్న శర్మరం 
బాడు చేందనిపల్ముం బైత్యరోగి 
అంతకుమునుబిడ్డ్ణయని యొంచిలాలించు 
దూడ యాంబోతుగాంగూడుం బశువు 
అంతకుమున్న యుప్పునునుప్పుం విదపంగా 
దని చెప్పు సర్పవిషాకులుండు 
అంతకుమున్నక్క యనుదాని నాలుగాం 
దాఖుమాటుగంజూచుం ద్రాగుంబోతు 


56 


కాన నిశ్చయమగు బుద్ధి కాసువీస 
మైన లేకున్న వారల కగు నవస్థం 
జెప్పందరమౌనె వేయేండ్లు చిక్కువడిన 
నెవరి కర్మం బదెట్టులో యెసంగునటైె. 


40. వసంతబుతువు చివర వృద్ధత్వ యౌవనమధథ్యావస్ట - మాలిని 


చివురులును గరంబుల్‌ చెల్ప్వమంతంత.6 బాయున్‌ 
సవసవగొని కాయల్‌ చాచులున్‌ జేవ దప్పున్‌ 
భువిని మధువు పెంపున్‌ బోవుచోంగొమ్మలందున్‌ 
బొవరు వయసుపెంపున్‌ బోవుచోంగొమ్మలందున్‌ 


41. వర్షాకాలమును 'భారతయుద్దముతోం బోల్చుట - పంచచామరము 


మురారియట్లు వానకాలమున్నతిన్‌ ఘటింపంగాం 
గరంబుశ(క్రచాప మల్ల గాండివంబునాందగన్‌ 
నరుండెదిర్చినట్లుగాంగ నారదం బుద(గ్రతన్‌ 
గురుప్రతాపవహ్నినార్చె ఘోరకాండవృష్టిచేన్‌ 


42. కవుల గౌరవమొనరించు మథణికొందటబు రాజులు 


ఉరలాంభూపతులాత్మకూరు నృపవర్యుల్‌ శ్రీమహాశూరభూ 
వరచంద్రుల్‌ వనపర్తి భూపతులు గద్వాలక్షమావల్లభుల్‌ 
కిరలంపూడి నరెంద్రులింక మతియున్‌ గీర్తింపంగానెందణెం 
దటౌదాతల్‌ నరనేతలుండి రిక విద్యాగౌరవంబల్సమే? 


(సంపూర్ణము 


మూ ete 


57 


ఆఅఆవదాగదాాంతవమున 
పండితకవుల యభివ్రాయములు 
శ్రీ జూపూడి హనుమచ్చాస్తి, శతావధాని 


శ్రీకరుండార్తరక్షకుండుం జిన్మయరూపుండు ముక్తిదాయకుం 
డా కమలామనోహరుం డహంకృతిదూరుండు నిర్వికారుండ 
సోకములైన భోగములతోం దులందూంగంగం జేయుంగాత మి 
మ్మో కవివర్యులార బుధులుత్తమ భావులు సంస్తుతింపంగన్‌ 


పత్రమో పుష్పమో లేక ఫలమొ యేమొ 
పెద్దలను జూచుచో సమర్పింపవలయు 
ననెడి యార్యోక్తినమ్మి పద్యప్రసూన 

ముల నొసంగితిం గైకొనుం డలఘుమతులు 


ధారణతప్పుకుండ, బుధతండము హాయనిచొక్కు చుండ వా 
గార తలంగకుండ, బెడిదంబుల నోట నెసంగ కుండ, వి 
స్పార కవిత్వతత్వమున సభ్యులందన్పితి రేమి చెప్ప నే 
నారయలేదు మున్ను జనులా శతఘంట కవిత్వరాజ్య ధూ 
ర్థారణమేడ బాలక విధానమదేడ ననంగ, మీ కవి 
త్వారభటిన్‌ వధానగతి నారయకుండనివారు, వారలి 
ప్లోరిచి చూచి మెచ్చుకొని రూరక మున్ననినారమంచు, నా 
నేరుపదేమి మెచ్చితినె, నిక్క్మముగా మిముంజూడకుండి, యే 
తీరున మెచ్చవచ్చు, గడిదేతిసభన్‌ జరగించుమిమ్ము, ని 
చీరమణీయవృత్తింగవిశూరులంగంటిని మెచ్చుకొంటి మీ 
ధోరణిజూడం బార్వణ విధూదయలాభ సముల్లసత్తరం 
గోరు ఘుమంఘుమారవ సముత్మట వార్టులమించె సద్యశో 
భారముయబూనినట్టి మిము బాలురటంచు వచింప నిప్పు నా 


విరి 


నోరెటులాడు, రూపముననో పలుకం దలకొందుంగాని, బల్‌ 
నేరుపుచేతం బూర్వకవినేతలనుం దలంపించుచుంటి రో 
భారవులార! మీసుగుణ పద్ధతిమేలు, శతావధాన సం 
ధారమణీయులార! బహుధా నుతియింపంగంజెల్లు మిమ్ములన్‌ 


శతలేభిన్యవధానులం 

జతురుల నత్యంతకీర్తి సంపద్యుతులన్‌ 
మతిమద్వర్ణిత మూర్తుల 

ధృతియుతులన్‌ మిమ్ము దేవ దేవుండు [పోచున్‌ 


బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామారాయ కవీంద్రుల శిష్యుడంగు 
శీ ములుకుట్ల లక్షేనారాయణ శాస్త్రిగారు 


రామరాయనివర్ణింప రాదునాకు 
భక్తిమైందెల్పనది స్వభావో క్రియగుట 
నమ్మహాత్ముని శిష్యుండ నంతాయింతొ 
శాంకదీయంబుం జదివితి జంకులేదు 


కంటిని మీకవిత్వమును గంటిని మీదు శతావధానమున్‌ 
గంటిని మీమహత్త్వమును గన్నులపండువుగాంగ నేండహో 
జంట కవీం(ద్రులార! మదిసంతసమయ్యు మతేమియోయలే 
కుంటను వేయినూజులని యొంచుండి యిచ్చితినాక్కపద్యమున్‌ 


బ్రహ్మాశ్రీ చివుకుల రాధాకృష్ణశాస్తిగారు 


లీ 


కషఫప్రముంబలుకులం గుతిసెడి 

కొపపు కవివరుల కవితకున్‌ జయమగుతన్‌ 
సు[ప్రధిత థారణాస్థ్రితి 

కప్రతిమాత్యంతకీర్తి యబ్బెడుంగాతన్‌ 


ధరనవభానముల్‌ జరుప దక్షతగట్టినవారి సత్మవీ 
శ్వరుల యశోధురంధురులం జాలంగంగాంచితి నంతెగాక నే 


59 


జరుపంగ నేర్చినానయిన సత్యముగా భవదీయ ధారణా 
గరిమను జూచి సిగ్గుపడంగావలసెన్‌ మొలచెన్‌ భయంబెదన్‌ 


అవధానంబునం బూర్తిచేయంగ నసాధ్యంబై గభీరార్థశ 
బ్ద్లవితానంబయి యన్యదుర్లభమునై భాసిల్లు నీదుస్సమ 
స్య విలాసంబుగం బూర్తిచేసితివి నీసామర్ధ్యమెన్నంగ నా 
కవునే వేంకటసుబ్బరాయ కవివర్యా! యార్యలోకస్తుతా! 


శ్రీమాన్‌ తిరుపతి రంగాచార్యులవారు 


శ్రీమత్మ్కొప్పురపు బుధ 

స్వాములకున్‌ సోదరులకు సరసులకు యశో 
భాముల కవధాన కవి 

గామణులకు రాముండిచ్చుంగాత శుభంబుల్‌ 


గంగాభంగతరంగ ఘుంఘుమరవోద్దాధ (మ్రసంగంబులన్‌ 
గాంగేయో(గరణధ్వనత్మర ధనుర్హంటా విలాసంబులన్‌ 
రంగత్పద్మభవాంగనాం[[ఘ్రు కటకారావప్రభావంబులన్‌ 
మీంగున్‌ మీ కవితా మహామహిమ నెమ్మి న్నమ్మివర్జింపంగన్‌ 


పాయసంబున నుప్పు లోపంబటంచుం 
గోడి నడినెత్తి పైమూండు కొమ్ములనుచుం 
బలుకువా ర్‌ర్హ్య నెట్టులోం బలుక నేమి 
మిమ్ము నిప్పక్ష పాతులు మెచ్చినారు 


ధారణకు మెచ్చితిని మీ 

దోరణికిన్‌ మెచ్చితిని బుధుల్‌ కవులు నృవుల్‌ 
మీరాక కెదురుచూచుచు 

గౌరవ మిచ్చెదరుసుండి కవిమణులారా! 


60 


బ్రహహశీ రామేశ్వర కవులు శతావథాయులు 


శతఘుంట కవనమ్ముసల్పు వారెవరన్న 
మున్నుగా మిమ్మునే యొన్న్నవలయు 
అమహ్రావధానమ్ము నాచరింత్రైవరన్న 
మున్నుగా మిమ్మునే యెన్నవలయు 
ఆశుకవిత్వమ్ము నల్లువారెవరన్న 
మున్నుగా మిమ్మునే యిన్నవలయు 
నేత్రావధానమ్ము నెగడింతు రెవరన్న 
మున్నుగా మిమ్మునే యిన్నవలయు 


నెన్నియో దేశములనుండి యెందటేని 
పండితులు సత్మవీంద్రులు వచ్చినారు 
గాని మిమ్మునుబోలం డొక్కండుగూడ 
రమణ సుబ్బాఖ్య కవులార! రసికులాద! 


సరసులు నాబువేలకుల సాగరచం(దులు వాసభూమి కొ 
పరము, శతావధానము లవారముగా నానరించినారు సో 
దర కవులంచు. బేర్వడసి దక్షుల మెచ్చగం జేసియెన్నియో 
బిరుదములందినారు ఫృథివీశుల మన్నన లొందినారు భా 
సురముగ నాం(ధ్రమండలి యశోవభవంబును బాదుకాల్సి నా 
రురుతరశక్తియుక్తుల మహోన్నతులై తనరారినారు బం 

ధుర జయయా(త్రలన్‌ జనని నోముఫలింపంగం జేసినారు సు 
స్టరసుకలాభిరాములన ధిరత౯ బెంపువహించినారు మా 
తరమె నుతింప వీరిని బుధస్తవనీయుల సద్విధేయులన్‌ 
కవనముండినం బాండిత్య గరిమసున్న 

వాండితియెయున్నం గవనలాభము ముళక్కి 


61 


తనర నవిరెండు శుద్ధవర్తనము గలుగ 
దుర్వినటుగాక మీకన్ని యుండె భళిరె 


రంగత్మావ్య పరంపరాభిరచనా ప్రారంభశుంభద్వచో 
త్తుంగా! చారు శతావధానఘటనా దుర్వార! స్వర్వాహినీ 
భంగానంగఘుమంఘుమారవసదృక్పద్యార్భటీ తృప్తస 
భ్యాంగీకార! బుధాంబురుట్తరణి! సుబ్బారాయవిద్వన్మణీ! 


బ్రవ్మాశ్రీ తురగా వేంకట కవీంద్రుల శిష్యుండు 
భమిరెడ్డి వెంకటప్పారెడ్డి 


శ్రీరామారమణీమనోహరుని హృత్సీమన్‌దగన్నిల్సిత 
త్మారుణ్యంబున సత్మవిత్వ రచనాదార్ద్యంబుచే మించి దు 
ర్వారుల్నొపపుసత్మవీశ్వరులు వహ్వాయంచు విద్యానిధుల్‌ 
పేరాప్పన్నుతియింపమీమహిమముల్‌ వింటిన్‌బ్రమోదించితిన్‌ 


ఈయనుజన్ముల కిట్టియాశుకవిత్వ 

పటుశక్తి యెవ్విధిం బట్టువడెనొ 
ఈసోదరులయందె తాసోయగముయజూపె 

ధారణాతరుణి యే కారణంబొ 
ఈసరసుల జత నీక్షింప సభ్యుల 

మనము లానందంబుం గొనుటయెట్లా 
ఈపూజ్యమూర్తుల నేపుణ్యమునుజేసి 

కాంచిరో తలిదండ్రు లెంచిచూడ 
ననుచు జనములు గొనియాడ నలరిశతవ 
ధాన ధౌరేయులై బిరుదములు గాంచి 


62 


రాశుకవిచక్రవర్తులయారె యనంగ 
నభిలదిక్తటి మీకిర్తి యతిశయించె 


పొంకముగాంగ మీమహిమ పోండిమింజెప్ప నశక్యమైన ని 
శృంక రచించినాండ మదింజాల్నొనివొంగిన మోదశక్తి నా 
వంక దయారసేక్షణము పర్వగంజూడుండి వేంకటప్పుండన్‌ 
వేంకట సుబ్బరాయ ఘన వేంకట శ్రీరమణాఖ్య సత్మవుల్‌ 


సభల వేయాయు లందెడు సత్మవులకు 
నే నాసంగితి పద్యముల్‌ పూని మీక 
పా విశేషమ్ము మదిలోనం బడయంగోరి 
చంద్రునకు నూలుపోగను సామెతంగొని 


బ్రుహ్మాశీ పాలెబండ సూర్యనారాయణరావుగారు 


చేసిరి పూర్వమిప్పుడును జేయుటగద్దు శతావధానముల్‌ 
భాసురరీతి నందు సెబాసన మీవలె నెవ్వరేని మున్‌ 
జేసిరె, యిప్రూడుంగలండె, చేయంగలాండొకండేని మీకు నా 
హా, సముండున్నె కొప్పరకులానుజసత్మవులార ధా(త్రిలోన్‌ 


ఒజ్జలకడ నెన్నియో మొట్టికాయలు 
తినినేర్చినట్టి విద్దెయునుగాదు 
(గహణశక్తియొకింత గల్లిన లేకున్న 
శాస్తముల్‌ పిడివేయు సరణిగాదు 
పేరవధానులై విజ్బవీంగుటకునై 
వరుని నాయముగోరు పటిమ గాదు 
అబ్బబ్బ? డొడుగీడ్చినట్లు జెప్పంగందోంచు 
నాశుకవిత్వ మియ్యదియుంగాదు 


63 


భళిభళీ! యౌర! దైవాంశ వలనవీరు 
పుట్టినప్పుడె కవులౌచు బుధులునగుచు 
వజఅలినా రన్యమెంచుట వట్టివెళ్సి 

భర ననన్యధీజవులు కొప్పరపుం గవులు. 


శ్రీమత్కొప్పర వంశపావనయశ[శ్రీభ్రాతృయుగ్మంబ! యా 
సోమార్మంబు భవద్యశంబధికమై శోభిల్లుతన్‌ ధా(తిమీ 
నామంబుల్‌ వినినంత మాత్రమున నున్మత్తస్థితింజెందివో 
రే మీశత్రులు మత్సరత్వమునకున్‌ హృత్సీమంజోటిచ్చినన్‌ 


బ్రవ్మాత్రీ పుట్రేపు శేషయ్యగారు 


గంగాప్రవాహ భంగ(ప్రచారంబు మీ 
యాశుధారా కవిత్వాతిశయము 
పూషాంశుకాండ విస్ఫురణాసమంబు మీ 
యాశుధారా కవిత్వాతిశయము 
జంధ్లూనిలాటోప సంరంభయుతము మీ 
యాశుధారా కవిత్వాతిశయము 
గాండీవిహస్తనిర్లళితాస్తధార మీ 
యాశుధారా కవిత్వాతిశయము 


నిర్మలము నిష్మళంకము నిరుపమాన 
మై యెసంగెను మీ కవిత్వాతిశయము 
గాన మిమ్మెన్న నేరుపు గలదె నాకు 
సూరిహితులార! సోదర సుకవులార!! 


ఆశుకవిత్వసంపద కహాయని మెచ్చనియట్టివారు మీ 
పేశల వాక్సుధామహిమపెంపు నుతింపనియట్టివార లీ 
చేసిన మేల్‌ వధానము ప్రసిద్ధమటంచు గణింపనట్టి వా 
రీ సభంగాన రారు సుకవీశ్వరులార! రసజ్ఞులౌటచే. 


64 


సుగుణమయమైన మీయెదం జోటెతింగి 
పాఢి స్మృతి మతి బుద్ధియుం (బజ్ఞయనెడు 
గంబములంబాతి ధారణా గరిమయనంగం 
దగినదూలంబుపైం గవిత్వచ్చదంబు 

నిలిపి వాణికి గేహంబు నలువ గూర్చె 


శ్రీయుతుండంబుజాప్తకుల శీతకరుండు దయాకరుండు స 
త్యాయతకీర్తిశోభితుం డనంతుండు దుష్టజనాంతకుండు (ప్ర 
జ్ఞాయుతుండార్త రక్షకుండు కర ఫల(ప్రదుండంతరాత్ముండే 
యేయెడనైన సజ్జయమునిచ్చి సుఖంబిడుంగాత మీకొగిన్‌ 


బ్రహ్మాశీ వేంకట సుబ్బరాయ కటి గౌరవానంతరమున 
ఆశువుగా జెప్పిన పద్యములు 


అలగర్తపురిని రామాభిఖ్యు నింటి కే 
తెంచి మత్మవిత నాలించినాండు 
చేయింతు సభను మీచేత మాయూరిలో 
పల నంచు వినయోక్తిం బలికినాండు 
ఉద్యోగి జనుల గుంటూరున నుండి రా 
వించి బల్‌ విందు గావించినా౭డు 
శతఘంట కవనంబు సల్పించి నూర్ప్చదా 
ర్లంచిత స్థితి సమర్పించినాండు 


రీవి మల్లిశు గృహము కట్టించినాండు 

రేవ నర్చులలేమి నెట్టించినాండు 

పూజ్య చెరుకూరి వంశ సంభూతుండైన 
తిరుపతి సమాహ్వయుండు సుధీహితుండు. 


65 
ఆఅగ్రాగునాణికుతిగారిని గుతించి 


అవధానంబొనరించు నీసభకుం దానగ్రాసనాధీశ్వర 

త్వ విలాసంబు భరించినాండు కవితా తత్త్వంబు వీక్షించినాం 
డవురా తిర్పతియున్‌ సభాసదులుం దన్నానంచు మన్నింప కు 
ద్మవరంబై తగ న్యాయవాదియగు కొండా వేంకటప్పార్యుండే. 


మరియు నసనభచేయించినవారిని గుతించి 


వేంకట రాయనాముండు ప్రవీణుడు సోదరుండై రహింప ని 
శృంక గుణాభిరాములగు సౌమ్యులు సేరయ వీరయాహ్వయుల్‌ 
కొంకు గలంకు లేక తనకున్‌ బరిచర్యలు సేయుచుండ నే 
వంక గొజుంత లేని సిరి వర్ధిలం దిర్పతి యొప్పు౭గావుతన్‌. 


శ్రీ చెరుకూరు తిరుపతిరాయండుగారి వృత్తాంతము 


మానితంబైన గుంటూరు మండలమునం 
దనరె సిరి కాంపురంబు విస్తలపురంబు 
పుణ్యపురుషులకది జన్మభూమి యందుం 
గలరు చెరుకూరివారన కమ్మవారు 


చెరుకూరు వంశాబ్ధి శీతాంశుం డురుకీర్తి 
భరుండు పేరయ్య యెవ్వానితం'(డై 
భాగ్యదేవతకుందాం (బతివచ్చు భాగమాం 
బా శిరోరత్న మెవ్వానితల్లి 
శంకాపహారి శ్రీ వేంకటరాయాభి 
థానుండు సుగుణి యెవ్వాని తమ్ము 
డతిసుందరాకారు౭డైన వీరయ్య యె 
వ్వని సోదరుని ప్రియతనయుండయ్యె 


66 


నల్లా వద్యాభిమాని పేరయ్య తం(డైి 
ప్రబల థధీస్స్ఫూర్తి తిరుపతిరాయమూర్తి 
విశదల పురాధికాది సేవితపురారి 
నెమ్మి గుంటూరి కేతెంచి మమ్ముంగాంచి 


పాలడుగు వేంకటప్పయ 

తో లలిత యశోవిలాసుతో సచివునితో 
నాలోచించి మిముం దగు 

వీలున సభంగూర్చి గౌరవించెద ననుచున్‌ 


ఏకా రామాదుల నా 

లోకించి సభన్‌ఘటింప లోపింపక య 
సోక వినయోక్తిం బిలిచి గు 
ణాకరులగువారి యిష్టమంది చని పయిన్‌ 


తన గుమాసాను గుంటూరి కనిపి కవులం 
బండితుల నధికారుల భారతీ (పి 

యత వలయు నెల్లజనుల నాహ్వాన మాచ 
రింపుమన నాఘనుండట్టి రీతి జరువ 


స్టిరవారమున మేము చేరితి మంతలో 
నూరూరి చుట్టముల్‌ చేరినారు 

రెండుమూండామడలుండు విద్యా (ప్రియుల్‌ 
నూజులకొలందిగాం జేరినారు 

కవితా చమ(త్రైయా గౌరవుల్‌ పాండితీ 
ధౌరేయులెందతో చేరినారు 

గుంటూరుపురినుండి గొప్పయుద్యోగులు 
శిస్తు లనేకులు చేరినారు 


6/7 


జరుగు శఈతఘంట కవనంపు సభ యటంచుం 
బిలిచి నంతటనే విశదలకు వాది 

నర్హ వాక్యంబులను మధురాన్నములను 
హాయిగొనంజేసి తిరుపతిరాయం డలరె 


తిశదల శ్రీ మనవ్లీశ్వరస్వామి 


ఒయ్యనం బుట్ట కోటపయి నుండిన శ్రీ రమణీశుబొల్లి మో 
రయ్యనుగాంచి, యా హరిదయామతి నాత్మకుందోంచిశూలినా 
నెయ్యుండు నాకు నాతనికి నికృము భేదములేదు కాన నీ 
వెయ్యెడనైన దేవళము నీశునకుం దగం గట్టి యాతనిన్‌ 
జయ్యనంగొల్వు మిష్టములు సాగును దిర్పతి! యంచుంబల్మనా 
యయ్యకు (మొక్కి విస్తలపురావనిం జిత్ర విచిత్ర వైఖరిన్‌ 
డయ్యన నాక్కకోవెల దృఢంబుగం గట్టి కుమారదేవుం గ 
న్నయ్యను మల్లికేశు నిను నాభ్రమరాంబను విశ్వమాతందా 
నియ్యెడనిల్సి కొల్చె నతం డీతండె తిర్చతి ప్రోవు మీశ్వరా 


శరడిండీరపటీ రశుభ్ర సరసీజాతాచ్చపత్రాదితే 
యరసారుట్‌ శరదబ్దహీరదర పంచాస్యారవాణీపయ 
శృరధీరాభ్ర తరంగిణీలహరికాసంక్రందనాశ్వక్షపా 
కరనీకాశకనత్వ్వరూప! త్రిజగత్మళ్యాణ! మల్లీశ్వరా! 


సరసీజాసన శక్రముఖ్యదివిషత్సంఘో త్తమాంగస్టభా 
స్వరరత్నస్టగితోరు భూరిమకుటీ శస్తద్యుతిచ్చన్న సుం 
దరవాతాశన రాజ మండన లసత్వ్పాదారవిందా! బుధా 
దర చారిత్ర! దినేశసోమశుచినేత్రా! భర్గ! మల్లిశ్వరా! 


68 


మంచుంగొండకుంగల్టు భాగ్యమయినన్‌ మాబోండ్లకున్‌ రాదుగా 
కొంచెంబెట్లగు వెండికొండయశ ముక్కుంబూనెంగాశీపురం 
బెంచన్‌ రాని మహత్త్వ మీవాసంగుటన్‌ హీనుండంగాకుండ భ 
దాంచత్సతృపతోడంజూడవె యుమాప్రాణేశ! మల్లీశ్వరా! 


సర్వజ్ఞుండవు నీవెలుంగనిడది యేజాడన్‌గనన్‌ రాదుగా 
నిర్వాణోజ్ఞ్వలహర్య దేశమునకున్‌ నిశ్రేణి నీభక్తినిన్‌ 
గీర్వాణుల్‌ వరభక్తిమైం గొలుతురే క్రేవన్‌ విచారింప భ 
ద్రార్వా! భక్తజనావనవ్రత! ఫణీడ్జైవేయ! మల్లిశ్వరా! 


రంభాభోగము నవ్వునిన్లాలుచు ధీరన్వాంతుండ(శ్రాంతమా 
జంభారాతిపదంబు హేయమను నీసద్భక్తుండాత్మార్థమున్‌ 
శుంభద్రీతి నెబుంగవచ్చునినుసంశుద్దాత్ముండై కొల్చువాం 
డంభోజాసనపూజితైకపదయుగ్నా! శర్వ! మల్లీశ్వరా! 


పౌలస్తున్వరియించుటిల్ల హరికిన్‌ బ్రాపౌటయేకల్ల యా 
వ్యాళంబున్‌ గృపంజూచుటేయనత మార్యా దేవికిన్‌ మైసగం 
బాలోచింపక యిచ్చితీవనుటసత్యం బిందునన్‌ (బ్రోవకే 
యాలస్యంబొనరించెదేని, శ్రితలోకాధార! మల్లిశ్వరా! 


కందర్పుండు భవద్విరోధియయి యాకారచ్యుతింజెందె నా 
యిందుండొప్పె వరాంగసంగతిని నీయిష్టంబునార్జించి నీ 
యందే భావమునిల్పు భక్తునకు లో టావంతయుం గల్లరా 
దందున్‌ విందును నీవెదేవుండవు దాసానంద!' మల్లిశ్వరా! 


ఉక్షేంద్రధ్వజ! నీకటాక్షమునకై యూహింటత్రు మౌనీశ్వరుల్‌ 
పక్షీంద్రధ్వజబాణ! నిన్గాలుచుసదృక్తుల్‌ మహేంద్రాదులో 
దక్షద్వేషి! భవత్పదా(శ్రితులకున్‌ దాపౌను మోక్షంబు గో 
ధ్యక్షానన్‌ గృపరక్ష సేయంగదె లోకాధ్యక్ష! మల్లిశ్వరా! 


69 


కీర్తింపందగు సచ్చరిత్రముల మేల్టీల్కొల్పువారల్‌ ధరా 
భర్తల్‌ పల్వురుగల్లియుండినను నిర్వాణోన్నతిన్‌ గూర్చుంగా 
ధూర్తుల్‌ నవ్వకయుండంబోవంగనునీతో సాటి వా౭డెవ్వండో 
యార్తతాణపరాయణా! వరద! సత్యాకార! మల్లిశ్వరా! 


వింటిన్‌ భక్తజనావన వ్రతమునన్‌ వెల్గొందు నివైఖరిన్‌ 
గంటిన్‌ నీదగు దివ్యవిగ్రహము దృక్పర్వంబు సంధింపంగాం 
గొంటిన్‌ నీదుపదాంబుజద్వయముహృత్మ్కోశంబునన్‌ బ్రోవవే 
యంటిన్‌ నీకిదితప్పదంటి బభ్రమరాంబాధీశ! మల్లీశ్వరా! 


సిరియొకకొంతయుంట నతిచిత్రముగాంబారుగూళ్ళనుండియిం 
ద బిలిపించి విందిడి వధాన మొనర్పంగంజేసి మాకు సో 
దరులకు వస్త్రభూషల ముదంబిడి నూటపదాజులిచ్చె నీ 
తిరుపతిరాయండాధనపతింబలెం (బ్రోవవె మన్లికేశ్వరా! 


ఈకళ6ళకళళకళళ 


70 


శ్రీశారదాంబాయైనమః 
గుంటూరు శతావధానము 


పీఠిక 
అహహ to tote 


శ్రీ బాలసరస్వత్యాశుకవిచక్రవర్యాద్యనేక బిరుదాంచితులగు బ్రహ్మశ్రీ 
కొప్పరపు సోదరకవు లాం(ధ్రదేశమున ననేక ముఖ్యస్థానములయందు నాశుకవిత్వ 
శతావధానాష్టావధానములు నిరాఘాటముగసల్సి తమకీర్తి యెల్లయెడల వ్యాపింపం 
జేసిరి. మా గుంటూరుపుర వాస్తవ్యులును గొలది కాలముక్రిందట వారి యాశుకవిత్వ 
(పౌడిమనుగాంచి మెచ్చి వారికి “గుండినకవిహంస” బిరుద మిచ్చిరి. ఇటీవల 
వారి శతావధాన ప్రాగల్భ్యమును సైతము వీక్షింపం గుతూహలము కలిగి 
యందునకొక సభంగూర్చ నుద్దేశించుచుండ నింతలో విశదలలో శ్రీ చెరుకూరి 


71 


తిరుపతిరాయ మహాశయుండా సోదర కవులలో నగ్రజుచేతను, బాపట్లలో దత్సుర 
వాసులనుజుని చేతను శతావధానములు చేయించి మిక్కిలి సంతసించి నూట 
పదారులు బహుమానములొసంగి వారినత్యంతము గారవించిరి. పిమ్మట ఆ 1911 
సం.రం. అక్టోబరునెల ది 1,2 తేదీలను గుంటూరులో గొందరు ప్రముఖులు 
సభంగూర్చి సోదర కవులలో అగ్రజులగు బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయకవివర్యులచే 
శతావధానమును జరిపించిరి. తొలిదినమున బెజవాడ డి.ము. కోర్టు ప్లీడరుగారగు 
బ్రహ్మశ్రీ పాటిబండ వేంకటరమణయ్య పంతులుగారును, మఖుదినమున మా 
పట్టణమందలి మిషన్‌ కాలేజి నుపాధ్యాయులగు శ్రీమాన్‌ వంగిపురపు కృష్ణమా 
చార్యులు వి.ఎ., యల్‌.టి. గారును సభాధ్యక్షులుగా నుండిరి. మొదటి దినము 
నలుబదియొక్కరగు పృచ్చకులకును, రెండవ దినము మతిపదుగురిని గలిపి 
యేబదియొక్కరికిని నవధానము జరుపబడెను. రెండు దినముల సభలకును మా 
పట్టణములోంగల ప్రముఖులనేకులు విచ్చేసిరి. అవధానిగారి కవితాధోరణియు, 
సమస్యాపూరణనైపుణియు, ధారణాశక్తియు నసాధారణములై యొప్పెను. అవధాన 
మంతమయిన పిదప సభ్యులలో గొందరు పద్యములు రచియించి కవుల 
నైపుణ్యమును శ్లాఘించిరి. సభాంతమున నీ శతావధాన కవులకు నూటపదారులు 
బహుమాన మీయంబడెను. జయజయధ్వనులతో సభముగిసెను. ఆ యవధాన 
పద్యములునుం బశంసాపద్యములును నిందు. బొందుపజపంబడినవి. 


గుంటూరు, ఇట్లు, 
అక్టోబరు, 1911 బుధజనవిధేయుండు 
కాకాని పుండరీకాక్షుడు 


దక హూ లట హో హో భో ట్లో 


72 


గుంటూరు తఈతతావణుంగుయుం 


(o1-10-1911) 


రామడుగు రామకృష్ణ సు 

ధీమణినిన్‌ సంస్మరింతు దేశికవర్యున్‌ 
శ్రీమహితుం బోత రాట్కుల 

రామకవిన్‌ దలంతు సుగురురత్నము సనఘున్‌ 


శ్రీరమణీయులైన్భవులు చేరిరి, సత్మవిరాజరాజులున్‌ 
జేరిరి, పండితోత్తములుంజేరిరి, సజ్ఞను లన్యులెందతో 
చేరిరి, విఘ్నమిందాకటి సేరకయుండంగజూచి నేంటి గుం 
టూరి శతావధానసభ నాప్పుగ బ్రోవంగదమ్మ శాంభవీ 


1. అడవిలో దొంగలు తం(్రిని జంప నావృత్తాంతము మూంగ 
యితరునకుం దెలియంజేయుట - భుజంగ(పయాతము 


వనంబందునం దొంగవాం[(డ్రు(గ్రులై తం 
(డినింజంప దుఃఖంబు (వేగాటచే న 


న్యునింగాంచి యవ్వార్త యుల్లంబు ర్వుల్లం 
చనం దెల్పుం దామూంగవా! హస్తసంజ్ఞన్‌. 


9. గుంటూరు కవిరాజులకు నివాసమని 


విక్రమార్మునిచేత వబుధా(గసరుల కా 
లయమైన యట్టి యుజ్ఞయిని యనంగ 
భోజ భూపతిచేత బుధరత్నముల కాక 
రంబైన ధారాపురంబనంగ 
వేమభూపాలుచే ధీమన్మణులకెల్ల 
వేశ్శమై తగు కొండవీడనంగ 
నల కృష్ణదేవరాయల చేతంగవులకు 
మందిరంబగు నానెగొంది యనంగం 


గవియు నృపవర్యుండైన భాస్మరునిచేత 
నున్నత పదంబుగొన్న గుంటూరు పురము 
నేండుంగూడ సరస్వతీ నిలయమగుచు 
వజలు చున్నది కవిరాజ వరులచేత 


3. సమస్య : పశ్చిమదిశ రవియు మనుజు పాపయునుండెన్‌ 


ఆశ్చర్యమేమి పలువురు 

పశ్చిమమునంజూడం దూర్చుపట్టునంగూడన్‌ 
నిశ్చయముగ ననుకొననటు 

పశ్చిమదిశ రవియు మనుజు పాపయునుండెన్‌ 


4. కలము 


కరము ద్విజిహ్వల గరిమ గాంచుటం జేసి 
యత్యు(గ ఫణిరాజమనంగవచ్చు 


73 


74 


నెమ్మి సువర్ణంబు నిర్మించుటను జేసి 
యల శమంతక రత్న మనం౭గవచ్చు 
నీలోదకంబుచే నెగడు చుండుటంజేసి 
యల యమునానది యనంగవచ్చు 
మంచి చెడ్డలనొక్క మాడ్కి నుండుటంజేసి 
యాత్మార్ధ విజ్ఞాని యనంగవచ్చు 


కాగితములను నదులపైం గ్రాలు చుంటం 
గల మనంగవచ్చుం గాన నీకలము మహిమ 
మిట్టిదని వర్ణన మొనర్చ నెవరితరము? 
రమ్య కారుణ్యగుణనాంద్ర! రామచంద్ర! 


5. ప్రస్తుత శతావధానమును గుతించి 
ధీరాగ్రేసరులైన పృచ్చకుల కెంతేంగోరు వృత్తంబులున్‌ 
ఘోరంబుల్‌ సుకరంబులౌ విషయముల్‌ కూర్పొప్పంగాంజేసిమేల్‌ 
థారన్‌ ధారణంజూపిమెచ్చుంగొన స్వాంతంబందునన్‌ గోర్కె చే 
కూరన్‌ జేయుచునుంటి నేండుసభ నీగుంటూదిలోం జూడుమీ 


6. చల్లగాలి, చలిగాలి భేదము 


మలయ పవమాన మెంతయు 

చలింజేయదుకాని హృదయసౌఖ్యంబిడు నీ 

చలికాలపు పవమానము 

చలిచేయుటెకాక హృదయసౌఖ్యం బడంచున్‌ 
7. చాకు 

అవసరంబుగల్లి నప్పుడెయ్యదిమయైనం 

జెక్కుటకునువీలు చెందునెద్ది 

దంతపుటొజ గల్ది తళ్ళుతళ్ళను నద్ది 

చాక్కమైన యట్టి యుక్కు చాకు. 


75 
8. నాటకశాలయందుంగల యొక తెటివర్ణన 


మత్తేభంబులు లోచనంబులకు నమ్మత్తేభపున్‌ వాంఛలన్‌ 
హత్తంజేయంగ సర్పసంతతులు భీమాకారముల్‌ దాల్సియే 
చిత్తంబుం బటుసర్పభీతిననుపన్‌ జిత్రించి యింకెన్నియో 
నృత్తాగారమునం దెసంగు తెజపై నిర్మించినా రద్దిరే 


9. విద్యవలన లాభము 


పరదేశ సంచార పరులైన వారికి 
విద్య రైల్బండియె వెలయుచుండు 
గృహమేధి సద్ధర్మ మహితులౌ వారికి 
విద్యయే విభవాభివృద్ధిం గూర్చు 
బలురాచ మన్ననల్‌ వడయు వారికి విద్య 
యె వశ్యమంత్రమై యింపొసంగుం 
జలముతో వైరుల సాధించువారికి 
విద్య (బ్రహ్మోస్రమై విజయ మొసంగు 


యశమునకు విద్యయే మేటి యవసధంబు 
పరమునకు విద్యయే మంచి పట్టుంగొమ్మ 
పాపగిరులకు విద్యయే వజధార 

యట్టి విద్యాధిదేవత నభినుతింతు. 


10. రక్తంబంచును నిర్మలోదకమునుం (ద్రావంగ శంకించెందాన్‌ 


రక్తాంభోజ సమాన పాణియగుచున్‌ రంజిల్లు బింబోష్టి ధీ 
శక్తుల్లేమిని ముగ్ధ గావునం బిపాసాయాసముం దీర్చ నా 
సక్తిన్‌ దోసిట బట్టి కేలుగవం గెంజాయల్‌ విడంబింపంగా 
రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెందాన్‌ 


76 
.1. వృద్దునకు బాలునకుం బోలిక 


ఒరుల సహాయముండవలె నొప్పుగ వానికి ఏని కెయ్యెడన్‌ 
గరచరణాదులున్న నధికంబగు లాభములేదు మాటనే 

ర్పరి తనమింతలేదు మజివానికి వీనికి నట్లుగావునన్‌ 
సరిగను బాలువృద్దుని నిజంబుగం బోల్చ్పంగవచ్చు మిత్రుండా. 


12. అవసరమైనప్పు డౌరునిదేవిరించి, అవసరములేనపు డెన్నండు 
నతనింజూడనివానివలె నటించువాందెట్టివాండనుటకు 


అబ్బినచో సిగ నబ్బకుండినం గాళ్లుం 
బట్టంగాందలవోయువాండుగాక 
యొక వేళందల్లి వేతాకవేళ నాలని 
పలుకంగం దలపోయువాండుగాక 
తం(డ్రియవ్వండునాకు దైవమెవ్వండటంచుం 
ఐలుకంగ6ం దలపోయువాండుగాక 
పాపంబు నన్ఫత మాభరణంబులుగ నెంచి 
పలుకంగందలపోయువాండు గాక 


తనకు దణతి యబ్బినపుడు పాదములుపట్టి 
వానికబ్బిన నేయూరివాండవనుచు 

నడుగ నేర్చునె యన్యుండైనట్టివాండు 
నిర్భయంబైన తనశక్తి నిగ్గుదేర. 


[3. నాటకములు చూచుటవలని లాభనష్టములు 


వనితల్‌ పూరుషులున్‌ మనోభవ కళావైదుష్యములొ చూపుచోం 
గనుటన్‌ దద్దత చేష్టలం దొరయు నుత్మంరన్‌ గడుం గీడగున్‌ 
ఘనులౌ వారి సువృత్తముల్‌ గనుట విజ్ఞానంబు ప్రాపించుం గా 
వుననే నాటకమున్‌ గనుంగొనిన ముప్పున్‌ మెప్పుచేకూరెడున్‌. 


77 


14. గోలకొండ, పూలదండ, కొత్తకుండ, మాలముండ అను పదములు 


15. 


16. 


వచ్చునట్లు రామాయణ కథ 


నీనాథుండన గోలకొండపయి నెంతేనుండు నవ్వారితో 

నీ నాండంబుధి దాంటివచ్చు టెలుంగండేమందు నా రాఘవో 
ర్వీనుండిప్టెద పూలదండ పయింబైరేకొత్తకుండంగ గె 
ల్పూనన్‌ రామనమాలముండ దనుటెట్లో తెల్పుమందోదరీ! 


పుల్లివిస్తరాకు 


అన్నముం బుల్సు మజ్జిగ యాదిగల్లు 
నవిభుజించి యనంతరం బందు౭బాజ 
వైచువిస్తరి యెండంగావచ్చును పులి 
యా కనెడునామ మద్దాని కర్ష్టనుగుచు 


లవంగము 


కారంబుగల్లి సౌఖ్యము సంఘటించుచు 
నెది ప్రసిదితో నెసంగినదియొ 
0 డు 
పైత్యదోషంబులం బాపు సమర్థత 
నెదిప్రసిదితో నెసంగినదియొ 
యు ఢి 
తాంబూలమొనరింపం దగువస్తువులలోన 
నెద్గిప్రసిద్గితో నెసంగినదియొ 
ర (అ 
దుర్షంధములనెల్లం దొలగించు లీలల 
నెద్దిప్రసిద్దితో నెసంగినదియొ 
లు © 


అయ్యిది అవంగమనునది యబ్దగంధు 
లెందజోకర్ణ భూషగా నిచ్చగింతు 

రెన్నియా యౌషధంబుల కిడు సహాయ 

మది ప్రతిమనుష్యుం డార్డింపనగును జుమ్ము 


78 


17. దశావతార కృత్యములు 


మత్సురూపమున సోమకు నుక్కడంచెం దాం 
గూర్మాకృతిని దరికొందనెత్తె 

గిటియై హిరణ్యాక్షుం బటుశక్తిం ద్రుంచె నృ 
సింహుండై ప్రహ్లాదుం జెలిమిం బ్రోచె 

వామనుండై బలి వైభవంబు హరించె 
భృగురాముండై రాజవితతిం గూల్చ్ళె 

దశరథ రాముడై దశకంఠుం దునుమాడె 
హలియై ప్రలంబ ముఖ్యుల వధించె 


బుద్దుడై నేర్పె శితులకు భూతదయను 
గలికిలై దుస్స్వభావుల గర్వమడంచె 
నట్టి దేవాది దేవు మహాను భావు 
సిద్దముగంగొల్తు నిష్ట సంసిద్ధి కొకు. 


ఉడా అయనే 


18. సిరాబుడి - మహా(స్రగర 
G యణ 


అవనిన్‌ వేలేఖకుల్‌ వ్రాయంగ దలంచి కలంబందియున్‌ గాకితంబం 
దివిధిన్‌ దేనిన్‌ దలంపన్‌ దివుటంగనియె దానిన్‌ సిరాబుడ్డి యందుర్‌ 
కవులెన్నన్‌ గుండ్రనై సోగయయి వెడలుపై గాలి లోతై రహించున్‌ 
వివిధోద్యత్మాన్తులొప్ప న్వెలయు నది జగద్విశుతంబౌచు నెందున్‌. 


19. తలవెండ్రుక - (స్రగ్ధర 


ఆంభోజాతాక్షి వేణిన్‌ హరువుగనిన రోమాతి సౌభాగ్య మెంతే 
సంభావింతున్‌ బయోముకృముదయరుచులున్‌ స్ఫారరోలంబకాంతుల్‌ 
శుంభద్ద్వాన్తప్రభల్‌ హెచ్చుగంగొనివిధి మెచ్చొాప్పంగాం గూర్చియాపై 
జంభద్విడ్రత్న రోచుల్‌ చమిరి యొనరుపన్‌ జక్కనౌ తీవెయో నాన్‌. 


79 
90. తీసివేసిన గోరు 


కష్ట సుఖంబుల గణియింప కుండిన 
పూరుషు నొక్కనిం బోల్చవచ్చు 
నయమింత లేక యనామధేయుండైన 
పూరుషు నొక్కనింబోల్పవచ్చు 
నిత్యంబు పరుని నిందించుటే పనిగల్లు 
పూరుషు నొక్మనింబోల్చవచ్చు 
తన తప్పెలుంగ కన్యుని తప్పు వెదకెడి 
పూరుషు నొక్శనింబోల్చవచ్చు 


నవసరంబైన యపుడు కవ్యగ్రగణ్యు 

లిట్టి విషయంబులకును దానిక యనంగ 
గొప్ప పదవి వహించిన గుజుతెజుంగక 
తీసివేసిన గోరని తెగడందగునె. 


21. గుంటూరు కాలేజి ప్రిన్సిపాల్‌ యూల్‌ దొరగారిని గుజించి - తరలము 
అమెరికాన్‌ జనియించి సర్వకళాధ్యుందై యిపుడిండియాన్‌ 
సుమహితంబగునట్టి గుంటురుస్కూలులో నధికారియై 
విమలబుద్దుల నెల్ల బాలురు విద్య నేర్వంగ నేర్పి తా 
క్షమయు శాంతి యెసంగ యూల్‌ దొర చాలకీర్తిభరించుతన్‌ 


22. సమస్య : రోమము సౌఖ్యమిచ్చుచును బ్రోవనిచో యశమెల్లం బాడగున్‌ 


ఏమొక పక్షమూనుకొనుటేటి కిం బౌరులమౌటం జేసి మా 
కేమిటనైనం గష్ట మొకయించుక రాదది యెట్టులన్న సం 
(గామమునం జయంబుంగొని కౌరవ పాండవులందు వీరొ వా 
రో మము సౌఖ్యమిచ్చుచును బ్రోవనిచో యశమెల్లం బాడగున్‌ 


80 


23. వార్తాపత్రికల యుపయోగము - శార్జూలవృత్తము 


ధూర్తుందెల్పు నధూర్తునిం దెలుపు మందుం దెల్బుC దెల్పుం బుధున్‌ 
హర్తం దెల్పును భర్తనుం దెలుపు న్యాయాన్యాయముల్‌ దెల్పు దు 
ష్కిర్తుల్‌ దెల్పు సుకీర్తులం దెలుపు దుఃఖిం దెల్పుం దెల్పున్‌సుఖిన్‌ 
వార్తాపత్రిక దాని లాభములింకన్‌ వర్ణింపంగా శక్యమే. 


24. తాళవృ్భంతము 


గాలి యొకింతలేని యెడం గల్పన జేసి సుఖంబొసంగు ని 
ర్మూలన మాచరించుసుమి ముఖ్యముగా మెయి ఘర్మ బిందువుల్‌ 
వైళమ తాళవృంతమది బాంధవమున్‌ ఘటియించు వేసవిన్‌ 
మేలని ప్రాఢదంపతులు మెచ్చి నిశాసమయంబులం గొనన్‌. 


25. కనుబొమలు 


ఆనువుగ వీక్షణాంబక సహస్రము గూర్చిన శంబర ద్విష 
ద్దనువులనంగం గన్ఫామలు తామరసాక్షికిం జెల్వెసంగు యౌ 
వన మదమత్తులం గనిన భావసముద్భవ శక్తినిక్కి వ 

రన మొనరింపరాని యతిరమ్య విలాసము లావహించుచున్‌. 


26. సమస్య : దారములేకున్న బ్రతుకందరమే ప్రజకున్‌ 


కూరుండగు కనకలోచను 

మారణ మొనరించి ధరణి మనుపంగ హరి భూ 
దారమయి యొప్పె నా భూ 

దారములేకున్న (బ్రతుకందరమే (ప్రజకున్‌ 


97. అభిమన్యుడు చచ్చినవార్తవినిన యర్హునుని గుణించి 


అక్కట వేల్పురా మనుమండా హరి యల్లుండు నా కుమారకుం 
దెక్కడ యొంటి జిక్కి యని నీల్చుట దెక్కడ యిక్కథన్‌ వినన్‌ 


ఐర. 


29. 


30. 


31. 


81 


వ్రక్కలుగాదు నా మనము వ్రక్కలుగాదు శరీరమంచుం దా 
నక్కొడుకుం దలంచి మది నర్జునుం డెంతటి చింతం జెందునో. 


మేఘముంజూచి నెమళ్ళు సంతోషించుట - మత్తకోకిల 


ఆకసంబున ధ్వాంతమట్టుల నంబుదంబు రహింపంగా 
వీంకం జిత్రరుచుల్‌ వెలింగెడి పించియంబుల విప్పుచున్‌ 
గేకు లెన్నియొ మూంక గట్టుచుంగేక లొప్ప నటించెడిన్‌ 
లోకమందున నవ్విశేషమనూన మైత్రినిం దెల్పంగన్‌. 


సూర్యోదయము చంద్రాస్తమయము 


ఇంద్రాశన్‌ భువన ప్రియుండినుండు చక్రేశుండు చండాంశుండై 
సాంద్ర ప్రాభవ మొప్ప దోంచుటయు నచ్చాయన్‌ గనన్‌ లేక తాం 
జంద్రుండస్త నగంబుం జేరె నదియౌం జర్చింప మిత్రుండు ని 
స్తంద్ర ప్రజ్ఞను దన్నుం జేరునెడ దోషస్వాంతుండెట్లాప్పెడిన్‌. 


సమస్య : మంచాలన్‌ బిగియించె గూటములకమ్మా బిందియం దేంగదే 


కంచున్మించును దోంపంబాలకయి యాగంబియ్యెడన్‌ బాలకుల్‌ 
కొంచెం బాగక చేయుచుండిరిటంబాలుం దీయం బ్రొద్దేంగె వే 
టెంచన్‌ రాదిపు డాల కాంపరియు. దానేతెంచె యాలస్య మే 
మంచాలన్‌ బిగియించె గూటముల కమ్మా బిందియం దేంగదే 


సమస్య : దిరిగిరి సత్సథంబెనసి తేజరిలెన్‌ విబుధాళి కిక్కయై 


గరువముమీటు వింధ్యమునకంటె సమర్థతం జూపంబూనంగా 
హరునిశరాసనంబను మహత్త్వపుం గల్మిని రత్న కూటముల్‌ 
మెజయ సువర్ణ సంపదల మేకాొన నిర్దరులెల్ల మోదమం 

దిరి గిరి సత్సథంబెనసి తేజరిలెన్‌ విబుధాళి కిక్కయైై 


82 


32. సమస్య : గవ్వకుం గొజగావు మేటికవి నెదిరిచినన్‌ 


ఇవ్వడువునం గాకంబా 
చివ్వకుంగాట్రవ్వి మున్నె చెడిపోయితివా 
నెవ్వగ పోయెనె యిపుడుం 

గవ్వకుం గొజగావు మేటికవి నెదిరిచినన్‌ 


33. తేలుకొండికాయ 

తాంకినమాత్రనే దనువుంగీజగం జేయు 
దండిగా నీ తేలు కొండికాయ 

యంటినమాత్రనే మంటంగల్దంగం జేయు 
దండిగా నీ తేలు కొండికాయ 

మొనముండ్లచేబాధ మొలకలెత్తంగం జేయు 
దండిగా నీ తేలు కొండికాయ 

తనయాఖ్యకైన యర్ధముంజూపునన్నింటం 
దండిగా నీ తేలు కొండికాయ 


యదియు నొకకొన్ని వషయంబులందుజనుల 
గొరవంబందుచుండె జగంబునందు 
పనికిరానట్టి వస్తువా పద్మభవుండు 
సలుపలేదను మాటకు సాక్షియగుచు 


3౩4. సమస్య : సతిసతి కలియంగం బుత్ర సంతతిగలిగెన్‌ 


నుతకీర్తిమీఅ లోకం 

బతిశయముగ వృద్ధిగనంగ నాత్మభవ సుఖో 
న్నతులు దులకింపం బతింబతి 

సతిసతి కలియంగం బుత్రసంతతి గలిగెన్‌ 


35. 


36. 


37. 


తెరి. 


39. 


83 
సమస్య : కుక్కుట గృహమందు౭గాక ఘూకములుండెన్‌ 


ఒక్కండగు బోయ పక్షుల 

నక్కజముగ నెన్నా జాతులనందగు వానిం 
గక్కురితిందెచ్చి యొక్కటం 

కుక్కుట గృహమందుంగాక ఘూకములుండెన్‌ 


ఒక పద్యముచదివి తదర్ధమువచ్చునట్లు చెప్తుండనగాం జెప్పినపద్యము 


ఇల సరసజ్ఞవృత్తిని ర సేద్ధవిలాసమునొందంబోదుతా 
నలవడుకాణరీతినిం బదార్ధక సుప్రియతన్‌ వహింపదౌం 
గలిగినదోషరూఢి నెసకంపుంబ్రసాదముం గాంచంబోదు దు 
ర్విలసితమైనకాకవి కవిత్వము (ప్రాజ్ఞులు మెచ్చ రెంతయున్‌ 


బైసికిలు - కవిరాజవరాజితము 


అతులితవేగము మీఅంగంబోవునహర్షిశ మెయ్యదియన్న యెడన్‌ 
క్షితిపయి బైసికిలేసుమి రబ్బరుచేందగు టైరు పొసంగ లస 

ద్దతులెసగంగ నయోమయ సాధన గౌరవ సంపద పెంపుంగనన్‌ 
(బతిమణిదానికి లేదుగతిన్‌ బలవంతుండు దాని (గహించునెడన్‌ 


విరోధిజుట్టుపట్టుకొని లాగుకొనిపోవుచుండంగా వాండనుకొను 
విధము-మత్తకోకిల 


ఏటికీకలహంబు వీనికి నిట్లు నాకులభించె ము 
మ్మాటికీతండు జుట్టుంబట్టియు మానుషంబడంగింప నే 
నేటికీబతుకంది యుండుటనింకనంచు దలంచుందా 
గాటమౌ నవమాన మెవ్వండు గాంచియాత్మభరించెడిన్‌ 


లక్ష్మి - అచ్చ తెనుంగు 


మెచ్చు లెసంగ లెంకలను మేలుగ నేలంగజాలు తల్లి ని 
ప్పచ్చర మెల్ల ంబాపుచును బాగుగంజూచు వెలంది తమ్మియి 


84 


ల్లచ్చుగం గాంపురంబయిన యాకణి వేలుపుకూర్మి రాణియౌ 
లచ్చిని నమ్మి నెమ్మదిని లావుగం గొల్వంగ వచ్చు నేెరికిన్‌. 


40. ఒకటోయ కుక్కతో ,భార్యతోవేంటకుబోవుచు మాటాడుట (గ్రామ్యము-లయగ్రాహి 


కుక్కనుసింగొల్పుచును గక్కుజితింజూపుచును 
(శ్రక్కంగలయాలింగని జొక్కుంగనిదస్నీ 
యక్కయిదియేందె పొయిరెక్కినదెసెప్పం గదె 
పక్ళలిటుబల్చి తెగ నిక్కెదనంటేమే 
సక్కం బులినీళ్ళు రుసులెక్కుతయిదెజ్బ్జమును 
మెక్కిపులియాంటకును సొక్కకనుబోలెన్‌ 
సిక్కులివియేంటెయనెం గొక్కరవిధంబుగను 
గకృసపురూపొ కడు వెక్కసమెసంగన్‌ 


41. సమస్య : ద్రుంచెన్‌ రామశిరంబు రావణుడు సంతోషించిరానిర్దరుల్‌ 


ఎంచన్‌ సీతకు మాయసీతం దగునట్లేర్పాటు గావించి తా 
(దుంచెన్‌ శక్రజితుండటంచనిన దైత్యుండిష్టుండై యున్నం ద 
చ్చంచద్రత్న కిరీట మూడిపడం గీశానీకమౌనాననం 


తుంచెన్‌ రామ, శిరంబు రావణుడు సంతోషించిరానిర్దరుల్‌ 


42. పూర్వపు గురుశిష్యులకు నిప్పటి గురుశిష్యులకు భేదమున్నదా 


గురువులయందు శిష్యులకు గొప్పుగభక్తి యెసంగు శిష్యులం 

దరుస మెసంగు నాగురువులందజ కప్పటికాలమందు న 

గ్గురువులునట్టి శిష్యులొనగూడిరె నేండని సంశయింపకో 

డరమతి యెందుంజూచితిమి వారలనీయది నిశ్చయింపంగన్‌ 
43. చెప్పులు - లయగ్రాహి 


ఎప్పుశువుతోలయిన నుప్పునను వైచి బిగి 
చొప్పడంగ నెండనిడి కప్పుగొనంగత్తిన్‌ 


85 


జిప్పలుగంగోసి ముడులొప్పెసంగనారె 
రవముప్పతిలంగుట్టనవి చెప్పులన నొప్పున్‌ 

సప్పముల కాటువడిం దప్పుకొనంజేయు మతి 
నిప్పుపయి గాలిడిన నొప్పింగొననీకన్‌ 

మెప్పునిడుజాలమటతి అప్పలను దేళులను 
దిప్పలను ముండ్లనగు ముప్పు నడగించున్‌ 


44. వేదము వేంకటరాయశాస్తిగారు 


దైవతాంధ్రాంగేయ ద్రావిడభాషల 
న(ప్రతిమానత నందినాండు 
(ప్రతివాది భంజన ప్రౌఢ ధీశక్తిచే 
ననుపమానఖ్యాతి నందినాండు 
రసవత్ర్రబంధ సద్రచనాగరిమచేత 
నద్భుతాసమకీర్తి నందినాండు 
సచ్చాత్రులను గవి స్వాములంగాం జేసి 
యటు నమానుషశక్తి నందినాండు 


పండిత కవీంద్ర వినుతులు వడసినాండు 
వేదశాస్తంబులకు నందె వేసినాండు 
చెన్నపురిలోనం నేండు వసించినాండు 
(పకట వేదము వేంకటరాయశాస్త్రి 


45. సమస్య : వైశాఖము మునింగిపోయె వననిధి నడుమన్‌ 


ఆశరులును వేల్పులు నమృ 

తాశ వని మందరాద్రి నటు దజవంగ లో 
కేశుకృపలేమి గిరియగు 

వైశాఖము మునింగిపోయె వననిధి నడుమన్‌ 


86 


46. అగ్ని నీటిలో బుట్టి నీటిచే జల్లారినట్లుగా మటికొన్ని సీసములో వచ్చునట్లు 
చెప్పుడి 


జలముచేంబుట్టియు జలముచెంబిమ్మట 
నగ్ని చల్లారిన యట్లుగాంగం 
దానురాక్షసుండయి తగరాక్షసునిచేత 
నలరావణుండు చచ్చి నట్లుగాంగ 
దానుక్కుంగమ్మియై తగునుక్కు శాణమ్ము 
నం దదితెగిపోయి నట్లుగాంగ 
దానొక్క మత్స్యమై తగమత్స్యమునం జేసి 
యసువుల విడనాడి నట్ట్లుగాంగ 


నొక్కవంశంబులోంయబుట్టి యోర్వలేమి 
కాపురంబుగనుండిన కౌరవేయ 
పాండవేయులు హతులైరి బవరమందు 
నరయ నన్యోన్యబాణ ప్రహారగతుల 


47. ఏమియులేనిచోట నేమియున్నది 


ఇలపై నేమియు లేనిచోట మతితానేముండునో యంటివా 
బళిరే యల్ల చిదంబరస్థలమె యాభావంబుంజూపించెడిన్‌ 
గలిమిన్‌గోవెల దేవుడుండెనని వక్కాణింత్రు నిక్కంబుగాం 
గలయన్‌జూచినంబోవు సందియము వాక్యార్థంబులింకేటి కిన్‌ 


48. గడ్డిపోంచ 


తెలియక గడ్డిపోచ యని తేలికగాం బలుకంగవచ్చునే 
యిలపయి నట్టి గడ్డిందినియేగద యావులు పాలొసంగుం బ 
జ్ఞైిలుమతీగొట్జిలున్‌ [బతికి ప్రీతినాసంగెడు నిండ్ల 6గప్పనౌ 
గలిమిని దాననైన నుపకారములిన్నియు నిట్టులుండంగాన్‌. 


87 
49. భరతఖండము కామధేనువుతోం బోల్చుట 


షడ్రసోపేత భోజనసౌఖ్యములొసంగ 
నీరెండు సమతచే నింపుంగాంచు 
నవరత్నములు సమున్నత శక్తినీనంగ 
నీరెండు సమతచే నింపుంగాంచుం 
జితాంబరంబులు చెలువారంగనొసంగ 
నీరెండు సమతచే నింపుంగాంచు 
గామ్యార్థములనెల్ల గరిమతోనాసంగంగ 
నీరెండు సమతచే నింపుంగాంచు 


భరతఖండంబుసుమియిది (ప్రణుతిసేయ 
గామధేనువుసుమ్మడి గణుతిసేయ 
నిట్టియీరెంటి సామర్ధ్య మెవ్వండేని 
వర్ణన మొనర్పకున్న శోభనముగలదె 


50. కోతుల యుపయోగము 


స్వామికార్వౌఘ నిర్వహణప్రవీణత 
నుజ్జ్వలస్థితి గాంచె నొక్క కోంతి 
మున్నీటి పైంగొండ లెన్నింటినో తేల్చి 
యుజ్వ్వలస్థితిగాంచె నొక్కకోంతి 
మరణమందినవారి మజలంగ(బతికించి 
యుజ్ఞ్వలస్థితిగాంచె నొక్కకోంతి 
శ్రీరామకల్యాణ సిద్ధి దైవారంగ 
నుజ్వలస్థితిగాంచె నాక్కకోయతి 


యిట్లుగా వర్ణనముసేయ నింతవజకు 
నెన్నియో కోంతులున్నవి మన్ననమునం 


88 


బటు(ప్రబంధంబులందడెన్నం బడినలేవం 
గానంగోతులమహిమం బల్మంగందరమె 


51. తన్నచిత్ర మను చంపూభారత శ్లోకమునకుం దెలుంగు 


అలరు వనమథధ్య వుహారణం బవథధరించు 
ధరణిపతి చంద్రవాసపతనము పుండ 
దీక తతిమీలనంబు వదింపంజేసెం 

గాన నిందేమి చిత్రంబు గలదు చెపుమ. 


(సంపూర్ణము 


a [టై [మై [మో మో 


89 


అవధథానాలతముగు 
పండెితకవుల యుభివ్రాయములు 


వదద! దవ! ం వ! దవా! 
elmo cds లూ ls 


బ్రహ్మాశీ శతావధాని జూపూడి హనుమచ్చాస్తిగారు 
(బెల్లంకొండ రామరాయ విద్వత్మవీంద్రుల శిష్యులు) 


శతలేఖిన్యవధాన తం(త్రమన దుస్సాధ్యంబు సూ, పైనివ 
స్తు తతుల్‌ గోరిరి చెప్పరాని వవి సంతోషంబుగాం బూర్తి చే 
సెతి వింకేమి కొజంతటేదు, కవితా సింహాసనస్వ్టాన సం 
స్టితిం గల్యాణ పరంపరాతి గరిమల్‌ చేకొంటివో సత్న్సవీ! 


దయగల వాండు జీవన ముదారతనిచ్చెడు వాండు శుద్దచి 
న్మయుండు గుణాధ్యుండాద్యుండు సుమాస్తునితండ్రి రమావినోది య 
ద్వయుండల రామమూర్తి కవితారమణీయుల మిమ్ముమమ్మునున్‌ 
దయదయివాఅుం(బోచుత విధాతయు నాయువొంసగుం గావుతన్‌ 


బ్రహ్మాశీ వులిగుండం రంగరావుపంతులుగారు జ.ఏ. 
గుంటూరుజిల్లా కోర్టు ప్లీడరు 


పెరిమెన్‌ బొల్బును నీకవిత్వము మహావిద్వాంసులున్‌ ధీరులున్‌ 
గరిమన్‌ మెచ్చంగంజెప్పినాండవింక నీకావ్యంబు లెట్లుండునో 
వెఅంగా నీయవధానపుం గతులనే వేనోళ్ళ గీర్తింపంగాం 
బరంగెన్‌ భేషన సుబ్బరాయకవి సంభావింపరాదే? నినున్‌ 


90౦ 


బ్రుహ్మాశే బాలేమల్తి వేంకటనసుబ్బయ్యగారు 


శ్రీరుచిమించి కారదవశీకరయి నిజజిహ్వలందు సం 
చారముసల్పుచుండ నవిచారముచే నవధానసత్సభన్‌ 
థధారనుజూపి కల్పనను ధారణశక్తియుంఎజూపి సభ్యహ్వ 
తారసవీథికర్నులయి చాలవికాసము గూర్చిఠరౌర యీ 
వీరులు కొప్రపుంగవులు వ్‌రికినీడగువారినేరి నీ 

ధారుణి నేనెజటుంగనిది తథ్యము సూరిజనంబులార! యీ 
తీరునంగానిచో సకలదేశములం గవిరాజులెల్లరున్‌ 
గోరికలూరంబద్యములంగూర్చి లిఖించుటెగాక మేటి యౌ 
గౌరవ మొప్ప హారములు ఘల్లను మేబయఘంటికాది శృం 
గారపు భూషణంబు లెటుగా నిడిరో యవిచూచువారికిన్‌ 
వేలుగంజెప్పనేమిటికి వెన్నెలంజూచుచు.6 జంద్రుండేడియన్‌ 
వారుగలారెచూడ నటువంటి మహాత్ములజాడ లేడ యీ 
భారణశక్తియేడ యవధానవిధానవిలానమేడ యీ 
భారముయబూనినట్టి కవిభాసరులన్‌ నుతియింతువీరలన్‌ 


ణహ్మాశీ అమరవాది రామకవనిగారుూ 


అరయవిరోధ మేల మనకంచుం బరస్పరమై(తికై సహో 
దరత వహించి యాత్మకవితాధిషణోన్నతు లేర్పడంగం గొ 
ప్పరపుంగవీంద్రయుగ్మమయి భార్లవగీష్పతు లుప్పతిల్లి రు 
ర్వరనటుగానిచో మతికవార్యమహత్త్వము వీరికబ్బునే 


బ్రహ్యాశీ సేకూరి వేంకటకృష్టకవిగారు 


వర్నాభ గర్జారవంబుల మఅహపించు 
పదగుంభనంబుల భద్రపఆఅచి 


91 


జుంటి తేనియతేట జొటజొటజొబ్బిల్లు 
నసొబగుగా రసముల సొంపునింపి 

చిత్తంబుమోదంబుం జెంద సద్భావంబు 
లఅందందు నందంబు చెందంజొనిపి 

మలయానిల(ప్రభా విలసనంబునంజొక్కు 
సరణిని సౌఖ్యంబుంగురియం జేసి 


యర్ధగాంభీర్య పదశుద్దు లంతకంత 
కతిశయాహ్హాదగరిమల నందంజేయ 
నాశుధారనుంగాని యత్యంతకష్ట 

మైన యవధానములంగాని యధికులెన్ను 
కవితంగాంచిది సోదరకవులు నిజము 
ఆర్యమణులార! సత్మవివర్యులార!! 


అరుగు నొక్కొకమాలు నరుధనుడ్డ్యా నినా 
దముతోడ నెదిరి పంతంబులాడం 
జెలంగునాక్సాకపరి శ్రీకృష్ణు పిల్లన 
(గోవిరావంబుతో గుంజులాడం 
బరుగిడునొకపరి పంకజాసనురాణి 
మంజీర రవముతో మాటలాడ 
నేగునాక్కొాకసారి హిమశైలనిస్సర 
దాంగభంగాళితోం గలసియాడ 


దేశ దేశంబులెల్లను దిరిగితిరిగి 
మేటియవధాన సభలం దాటోటుగనక 
పండితకవీంద్ర గౌరవప్రాభవముల 
నందియుందెను వీరి మహాశుధార 


92 


తొలుతనుగలినంతటనె దొడ్డ్దతనంబెటులబ్బుం బిమ్మటన్‌ 
గలిగినమా(త్ర హైన్యమెటుగల్లును శక్తులంజూపినంత యం 
దలి గుణవర్దమే తెలుపు నల్లురి కెచ్చును దచ్చు ధాత్రిపై 
ములగలు ముందుపుట్టిననుం బోల్తురె? చేవను చింత చెట్లతో 


విశమంబుల వెతకక యశమమునం 
(బాసములంగూర్చం గడంగండ్లంబడుట లేక 
తోడివారలం దమకింత తోడుగొనక 
కవితంజెప్పుట సోదరకవులసొమ్ము 


బ్రవ్మాశ్రీ కొండముది శ్రీరాములుగారు, ప్తేడరు 


నటదిశానజటాటవీ లసదనూనద్యో మహావాహినీ 
చటులోత్తుంగతరంగ ఘుంఘుమరవోత్సాహంబొ కాదంబినీ 
పటువిస్వానమొ సుబ్బరాయకవితా వాగ్వైభవంబోకడున్‌ 
ఘటియించెన్‌ బరమోత్సవంబు మదికిన్‌ నానారసాన్వీతమై 


అడుగంగవచ్చు. బ్రశ్నముల నజ్ఞునకైనను వానినెల్ల వెం 
బడివచియింపం గష్టమది పండిత వేద్యము గొడ్డురాలు న 
వ్వెడుం బ్రసవించుదానింగని పిన్నవె యయ్యు మహాద్భుతంబుగా 
నుడివితివయ్య మోదము మనోగతినించితివయ్య చాలంగన్‌ 


శారదరాకా నిశాకర కరపుంజ 
మురుతాపమొనరించు విరహికెపుడు 

ఉన్నదియున్నట్టు తెన్నంగాందోంపదు 
పసిరికలైన మానిసికి నెపుడు 

శర్మరగూడ విసంబుగాం గాస్పించు 
జ్వరమునంగడుంగుందువాని కెపుడు 


93 


సన్మార్గ వర్తియె చనుదెంచు నినురీతి 
ఘోరంబుగాందోచు గూబకెపుడుం 
గావున త్వదీయమహిత శృంగారలలిత 
బహుళ నవ రసాలంకృత భరితకవిత 
హృద్యమై కొందజకుందోంప దేమొకాని 
సరసకవికర్ణ 'పేయమై వజలుచుండు 


కలిగె యశంబుమీకతనం గాశ్యపియందున నాం(ధ్రవాణికిన్‌ 
గలువలతటేని నాక్కరునింగాంచియు మిన్నును మన్నుంగాన కే 
మెలంగెడువాద్ధికన్నం గడుమిన్నగదా దలంపన్‌ గళావిలా 

సుల మిమునిర్వురన్‌ గనిన సువ్రతమున్‌ గనియుంట సత్మవుల్‌ 


యశము దిక్కుల రాజిలు నటులం జేసి 
యాయురారోగ్య భాగ్యంబు లధికకరుణ 
నొసంగి మిముం(భబోచుంగావుత నసురజీవ 
వాతవాతాశనుండు చక్రపాణియెపుడు. 


బ్రహ్మశ్రీ పుట్రేపు శేషయ్యగారు 
కవితా కాంతయు ధారణారమణి నాఖ్యంబందంగా వేడి మి 
మె వరించెన్‌ జుండియీడుజోడనుచు నెమ్మిన్‌ జాలంగాంక్షించితా 
నవలన్‌ వచ్చె యశోలతాంగియిటు లాహాయిందజన్‌ దను థ్‌ 
రవధాన్యగ్రణుతైన మీకుం గవితారాజ్యంబు గట్టందగున్‌ 


ఆశుకవనంబిె వీరలకబ్చెంగాని 
శతవధానంబుం జరంగించు శక్తిసున్న 
యనెడివారలం దగు దురూహా[గ్రహంబు 
మయజుంగుపదె నేటియవధాన మంత్రమహిమ 


94 


శ్రీమాన్‌ తిరుమల శేషాచార్యులు, వేంకట రమణాచార్యులు గార్లు 


చరికొండధర్ముండన్‌ సత్మవిచంద్రుండు 
నవకంపు మొక్కను నాటినాండు 
భట్టుమూర్తియనెడి పండితమాన్యుండు 
పొాలుపొందంగా నీరుపోసినాండు 
అటమాడభూషి వేంకటసత్మ వీంద్రుండు 
పెంపొందంగా నల్లుపెట్టినాండు 
తిరుపతి వేంకటేశ్వరుల నశ్వరముగా 
సదమలకృపతోడ సాంకినార 


లట్టిదగు నీశతవధానమనెడి లతిక 
సరసకొప్పరపుం గవీశ్వరులచేతం 
బుషితమై విరులందగెం దత్సుల్లసుమము 
లభిల వేదులుందాల్చెద రౌందలలను 


మునుశతఘంటసత్మవులమూల్యవచోధను లాం(ధ్రమండలిన్‌ 
గనంగనాకండొకండయినం గన్పడండందురు నేండుపల్లెటూ 
రున మతజిపట్టణంబులను రూఢిగ మేల్లని రాంధ్రభూమితా 
గనుంగొనునోముపంట లనంగాందగదే పరికింపవీరలన్‌ 


అమలలతాంత సం(గ్రథితమైతగు దారముమేటి వాసనల్‌ 
గొమరలరారం గాంచుగతిం గొప్పరమన్‌ పురి గొప్పగాంచెనాం 
ధ్రమహి తదీయకీర్తిలత తద్దయు నల్లెనటంచునేరికీ 
క్రమమునెజుంగం జెప్పవలెం గాంచియెజుంగరె ధీరసత్తముల్‌ 


ఒనరంగమిన్నుముట్టుగతి యోజనం జేసియు వ్యర్ణవాక్కులన్‌ 
జొనుపక శ్లేషంగూర్చి మృదుసూక్తులం గైతరచించుపూర్వపుం 


95 


ఘనుల (ప్రబంధ శైలిని సుఖంబుగ నీకవులాక్రమించి రం 
చును వచియించుటల్‌ సహజసూక్తియె దబ్బరకాదు కాదిలన్‌ 


(ప్రస్తుతంబువిడచి పల్మినపల్కుల 
సైచవలయు భవ్యశతవధాన 
చాతురీమహత్త్వ సంస్తవ మొనరింతు 
మాలకింపుండీ నయాధ్యులార! 


ఉత్పలమాలిక 


కందువమాటలున్‌ జిగి నిగారపుచేంతలు జిగ్గునిగ్గు పెం 

పుం దనరార నాయకుని ముందనువొందు నవారవిందనే 
(త్రం దలపించుంగైత తనుదానె వరించుటంజేసి సద్యశం 
బందిచెలంగి నేంటిసభయందుం గవీంద్రులు భూపురందరుల్‌ 
డెందములందు మోదమువడిన్‌ జివురింపంగ మెచ్చమమ్ముబోం 
ట్లం దతమోదవాక్యముల నాణెముగాంగడుం దేల్చి కోరిన 
ట్లెందజకెన్ని పద్వములొ యెట్టులనుండిన మేలుమేల్‌ రసం 
బందునంబుట్టునట్లె వెజంగందంగందెల్సె నింకెట్టులెందునేన్‌ 
గందుమె విందుమే సుకవి కాండములో నిటువంటివానిసం 
కందన రత్న రాజులును రాజమణుల్‌ మగజాలుముత్తెముల్‌ 
వందలు వేలులక్షలయి వర్షముగాం౭ బడినట్లు పద్యకో 

టిం దగులీలం బైవిసరి రీవవధాన మొనర్చెం దమ్ముండా 
నందముతోడం బజ్జందగ, నవ్వులకేనారునాయమంద కే 
మందు మమందధీబలవిహారుండు థీరుండు సుబ్బరాయండే 
మిందులకొక్క మాలిక మెయిన్‌ రచియించితిమబ్బురంపుంగై 
తం దిలకించినట్టి గుణధాములకిద్ది హితంబెకావునన్‌ 


౨6 


బ్రవ్మాశీ బాలకవి దిడుగు నరసింహము 


అరయంగ మీవంటి యవధానులీలోక 
మందు లేరంచు నే నందుమిగుల 
నిట్టికవితంజెప్పు నట్టివారీలోక 
మందు తేరంచు నే నందుమిగుల 
నిన్నిబిరుదులను గొన్నవారీలోక 
మందు లేరంచు నే నందుమిగుల 
నిట్టులిజయఘంటం గట్టువారీలోక 
మందు లేరంచు నే నందుమిగుల 


మతియు మీరలు కవితను మన్ననంబుం 
జేయుచున్నారంటంచును జెప్పంగలను 
మిమ్ముంబోలెడు కవులు లోకమ్మునందుం 
బరులెవరు లేరటంచు నేంబల్మంగలను 


మిమ్ము నుతియింప నాకుం దరమ్ముగాదు 
కలహభోజనుతండ్రికిం గాదుతరము 
పాపరేనిమాట తలంపనోప దట్టి 

తమకు న్వాగత మియ్యది దయనుకానుండి 


మోముంజూడంగంజంద్రుని గోముంబోలుం 
గవితంజూడంగంబెద్దన్న కవితంబోలు 
థైర్యమదిచూడ దశరథ తనయుంబోలు 
మాటయొకటియె యమృతంఫు తేటంబోలు 


మీదుసభ యనుమాత్రాన మిక్క్కుటముగ 
జనులు సంభ్రమ మొందుచుం జక్కంగాను 
వీరలు చిరాయురున్నతి వెలయుచుందు 
రనుచునున్నార లీగ్రామ మందునిజము 


97 


కొప్పరపుకవులార మీ గొప్పతనము 
నింతయని వర్ణ్షనముసేయ నెవరితరము? 
కాని నాచేతనయినంత గాను నాదు 


సంతసంబును వెల్లడి సల్పుకొంటి. 


శ్రీమాన్‌ వింజమూరి రంగాచార్యులుగారు 


నలువ ముఖంబుల నెప్పుడు 

నలువుంగను పలుకు చెలువ నలువకొలంబన్‌ 
కలశోదధి కిందు లనన్‌ 

మెలంగుట భావ్యంబెకాన మీకడ మెలంగున్‌ 


శతఘంటకవనమ్ము సల్పంజూచినయెడ 
మూర్తికవులటంచుం బొగడవచ్చు 
అష్టావథానమ్ము నాచరింపంగయజూడ 
వేంకటార్యులటంచుం బిలువవచ్చు 
ఆశుధారాకవిత్వాధిక్య్వమును జూడ 
నలపెద్దనకవీంద్రు లనంగవచ్చు 
ముద్దుముద్దుగం జెప్పు ముఖ్యస్థితిని జూడ 
దిమ్మనకవులంచు. దెలియవచ్చు 


సంస్కృత శ్లోకమున కాంధ్రసరణిం దెల్ప 
నల్ల శ్రీనాథకవిరాజు లనంగవచ్చు 

నహహ! యేవిషయము జూడ నత్యధికులు 
ననఘులగు కొప్పరపు కవులండ్రు బుధులు 


అరయశతావధానముల నంచితరీతిని జేయనేర్తుమం 
చజఅచెడివారు కొందజనినట్టులం జేయరు సత్మవిత్వ సుం 
దరియును ధారణాసతియుందత్పరతన్‌ మిముంబొందిరెందునన్‌ 
దరుణులు వృద్ధులన్‌విడి ముదంబున యౌవనులందుట(బమే 


98 


ధోరణికి లోపమింతయుం దోయపదయ్యె 
ధారణకు నంతకంటెను మేరలేదు 
కాన మీయవధానమే పూనందగును 
వాస్తవావధానమను (ప్రశస్తినవని 


వర్ణనాతీతమైన పావన విచిత్ర 

దీతి నవధానమొనరించి ప్రీతింగూర్ప 
నెల్ల నిప్పక్షపాతుల కెదలంగూడె 
మాటలను దెల్పరాని సమ్మదము నిజము 


కూరిమి గూరిన యంతనె 

గారవమునం బద్యములను గల్పించియు ని 
తోరంపుంగీర్తిచం[ద్రున 

కారయ నూల్పోంగునీయ నగునని తోంచెన్‌ 


తోంచినంతనె పద్యసందోహమల్లి 

పారితోషిక మొసంగితింబణుతింజేసి 
దయను గైకొండు దీని వధానులార! 
బుధవినుతులార! కొప్పరపుకవులార! 


శ్రీరంజిల్లంగ భక్తమానస మహా సింహాసనాసీనుందడై 
కారుణ్యంబున సర్వలోకములం దాం గాపాడుసర్వేశు సీ 
తారామున్‌ గరుణాలవాలు, హరి నిత్యానందసంభాయి వ 
నారాధింతుం జిరాయురున్నతులు మీకశ్రాంతముంగూర్వ్సంగన్‌ 


భక్తిందెలిపెడి పుష్పంబొ ఫలమొ లేక 
యిద్దియెననుజేకాని యేగి మటతియు 
బెద్దలను జూచితా సమర్పింపవలయు 


99 ' 


ననెడు లోకోక్తికొలంది పద్యప్రసూన 
దామ మొసంగెద మీరిది దాల్పుండయ్య! 


మీకుందగినట్టి బహుమతుల్‌ మెప్పుకొలంది 
నియ్యంజాలని బడుగును నెయ్యముననె 
యియ్యెడను దీని గైకొనుండయ్యలార! 
కొండయంతటి జేజేకుం గొండయంత 
పత్రమిడునట్టి శక్తి యెవ్వనికింగలదు? 


శతఘంటకవితకు శక్తులు దామెగా 
కితరులు గారని యెంచుటెల్ల 
సుకవిశబ్దమునకై శోధించిచూచినం 
దమకెకద్దనిచెప్పు ధైర్య మెల్ల 
గురువులుశిష్యునింగూర్చుండంబెట్టి సం 
స్తవమునుజేయు (ప్రసక్తి యెల్ల 
కవిరాజులందటు కాకవులగుచును 
బల్లెలంజేరిర న్పలుకులెల్ల 


వ్యర్థమైపోయి (ప్రత్యర్ణు లణగిపోవం 
జక్కంగాంజెప్పినట్టి మీ సరసకవిత 
నెటులవరింపంగలనొ నాకెలుంగరాదు 
పూర్ణదయంగొను6 డీపద్య పుష్పమాల 


ధారణదప్ప్పకుండ నవధానము జేయంగ వీరశక్తులం 
చారయలేక మిమ్మిట ననార్యతంబల్మినదెల్లమీదువా 
గ్లోరణిధారణాగరిమం దొల్లిగనుంగొనకుంట లేనిచో 
నేరికింబల్మవచ్చుం దమరిచ్చట నేటిదినంబునందు వి 
స్ఫారకవిత్వమాధురిని సభ్యులందన్పితి దేమియందు,నే 


100 


నారయకుండమున్ను జనులాడెడుమాటలం గొంతనమ్మి మే 
ధారుచిమీజు నట్టికవితల్గ్లని సంతసమంది యింక ని 
ర్థారణంజేయలేక తమధారణశక్తినింగూడం జూడంగాం 
గోరుచునుండం గాళ్ళకుందగుల్మొనుతీవియవోలె మీరలీ 
యూరనె సంతసంబడర నోరిమింజేయువధానమిప్పు దు 
ర్వారముగాంగంగాంచితిని బాలసరస్వతులన్నమీ కెగా 
కేరికింజెల్లు నీభవదహీన కవిత్వ మదింతెగాక వా 

గ్ధార తలంగనీక బెడిదంబగుశబ్దము దొర్లనీక నీ 
తీరునంజెప్ప నేరికగు తీవ్రతరంబుగ గంగ యార్భటిన్‌ 
ధారుణిపైకి వచ్చెడివిధంబును దోంప శిరంబుపై బుధా 
ధారుండు శంభుండేక్రియ సుధాకిరణుం దగందాల్చె సద్యశో 
భారము మీరలట్టులె సభ ల్లనియంగ ధరించియుంటిరీ 
నేరుపుంజూడం బూర్వకవినేతలనాకుం దలంపనయ్యెనో 
భారవులార! మీకవనఫక్కియు నాకుముదంబుంగూర్పనా 
నేరిచినట్లుపల్మితిని నిక్కము మీరింకం గీర్తింగాంచంగా 
భారతవంశవర్దనుండు పాండవమిత్రుండు కృష్ణుందేలుతన్‌ 


(ఇట్లుపద్యములంజదివిన కవి తనపద్యములువ్రాసిన కాగితముమీద పేరువ్రాయలేదు) 


బ్రహ్మశ్రీ పుట్టంరాజు వరదయ్యగారు, కాలేజి విద్యార్ధి 


శ్రీరామామణి యెల్లకాలమును మీ శృంగార గేహంబునన్‌ 
గారుణ్యంబునం బెంపుం గాంచుత, లసద్దాంభీర్యఢైర్యంబులన్‌ 
బేరున్‌ దెచ్చుచు వన్నె వెట్టంగ భవద్విద్యాధికత్వంబుచేం 

జేరన్‌ రారింకధూర్తశత్రులు కవీట్సింహాంక విభ్రాజితా. 


అచ్చెరువౌట మీసుకవితార్భటిం జూడంగమోదమందివి 
ద్వచ్చ్చయమెల్లముక్కుపయి్ణ దప్పకనుంచిన (వేలుందీయ కే 


101 


యెచ్చటి ధారణాగరిమ మెట్టిమహత్త్వమటంచు (భ్రాంతిమై 
మెచ్చుకొనంగడంగెనిటు మేలుసెబానని వేయిభంగులన్‌ 


అరయ నవధానమనునట్టి యంబుధి నిటు 
సరకుసేయక తరియించి మెజపుంగంటి 
వన్యదుర్త్లభమైన నాయాంజనేయుం 

డల్ల వారిధిదాంటండే యనంగ బుధులు 


బ్రవ్యాతీ గంగరాజు పున్నయ్యగారు 
విబుధవర్యులు మీదగు విద్యంజూచి 
హెచ్చుగా మెప్పులిచ్చుచు మెచ్చినారు 
భక్తిమై నేనాసంగెడు పద్దెము లన 
సం(ద్రమున కర్యమనియెడి చందమెకద 


భారతి సత్కృపారతి స్వభావవిశేషముజూపెవహ్వా వీ 

రేరహి దొంటిజన్మమున నింపలరారంగ నామెంగొల్పిరో 
కారణమేమొయాజనని కారుణికత్వమునూనివేడ్మ మై 
సారెకువీరెపుతులని స్వాంతమునందున నిల్బెంగావునన్‌ 
ధారణనిల్వ కేమి యమితంబగు ధోరణిపుట్ట కేమి యీ 
ధారుణి దుర్దనాళి పరితాపము నొందుట కేమి వీరికిన్‌ 
మాజుగలారెయంచుబుధమాన్యులుసంతసమొందునట్లుబల్‌ 
నేరుపుంజూపి చక్కంగను నేండు వధానముం బూర్తిం జేసి గా 
థా రచనావిలాసము సుధారసతుల్య మొనర్చితౌ భళీ 
నూరిజనస్తుతోరుమతిశోభిత వేంకట సుబ్బరాట్కవీ. 


Pp PP P కూ DP PP 


102 


చరాల శతావధానము 


పీఠిక 
సత్యబంధులారా! రసికోత్తంసులారా! 


జగత్ష్రసిద్ధులును శ్రీ మద్భాలసరస్వత్యాశుకవిసింహాది బిరుదాంకితులు నైన 
బ్రహ్మశ్రీ కొప్పరపు సోదరకవి శిఖామణులు 15-10-1911 తేదీన మా చీరాల, 
పేరాల గ్రామవాసులయిన విద్యాభిమానులచే నాహూతులయి మా చీరాలకు 
దయచేసిరి. వారు ధూమయానము నెక్కివచ్చి మాయూరి రైల్‌ స్టేషనునందు 
దిగునప్పుడు మాయూరివారలును వారిని దర్శింపవచ్చిన యితరగ్రామ వాసులును 
గుంపులు గుంపులుగా వారినెదుర్కొని కరతాళధ్వనులచేతం దమయానందం 
బెజిగించుచు దర్శనోత్సవంబు జరిపిరి. అట్టి సమయమున మాపురవాసులు 
ముందుగా నీక్రింది విధముగా స్వాగత పద్యములను జదివి కవి చక్రవర్తుల 
యాశీర్వాదంబుంజెందిరి. 


స్వాగత పద్యములు 


శ్రీమదాశుకవిసింహబాలసరస్వతి కుండినకవిహంస కవిచడక్రవర్తీత్యాది 
బిరుదాంకులగు (బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ, వేంకటరమణ కవీశ్వరుల 
సన్నిధికి - 


103 


శ్రీకర కొప్పరంపుకుల సింధుసుధాకర మూర్త్తులార! వి 
ద్యాకలితాత్ములార! సరసాశుకవిత్వ పటుత్వవైదుషీ 

ప్రాకట మల్లికా కుసుమ పాండుర నిర్మల కీర్తులార! లో 
కైక కవీంద్రులార! యిదె యందుండి స్వాగతపద్యమాలికల్‌ 


స్వాగతంబిదె మీకు ఫణికులేంద్రస్తవ్య 
(ప్రకటాశు కవి చక్రవర్తులార! 
స్వాగతంబిదె మీకు శారదారూపులై 
యలరు కుండిన కవహంసలార! 
స్వాగతంబిదె మీకు భవ్య విద్వద్వరే 
ణ్య వినుతాశుకవిసింహాంకులార! 
స్వాగతంబిదె మీకు బాలసరస్వతీ 
త్యాదిక వరబవిరుదాధ్యులార! 


న్వాగతంబిందు చందన పారిజాత 

గాంగ డిండీర పాండుర ఖ్యాతులార! 
సోదర కవీంద్రులార! విశుతనియోగి 
వంశమణులార! బుధులార! న్వాగతంబు. 


కవితాలతాంగి మక్కువమీర నెవ్వారి 
రసనా[గ్రసీమ నర్తనము జేయు 
స్వామి సత్మ్యార్య తత్పరత యెవ్వారికి 
నుగ్గుబాలై సతంబొప్పుమీజు 
భవ్యసత్పురుష సంభావ్యమానధనంబు 
వసుధనెవ్వారికి భాగధేయ 
మతులోపకారి వర్ణితవదాన్యత యేరి 
హృదయ సంస్థానము ల్సదనసీమ 


104 


అట్టా యార్వేలవారి వంశాంబురాశి 

యందు సంపూర్ణ కూమధాము లనంగం జెలంగు 
రమణసుబ్బాఖ్యులార! స(త్రఖ్యులార! 
సదయమతిం గైకొనుండిదే న్వాగతంబు 


శ్రీపీరికాపురీ భూపాలవరునిచే 
నెనలేనియట్టి మన్ననలం జెంది 
మణికాండ నృపసభా మండపంబునయందు 
రాజితలీల గౌరవముంబొంది 
నెల్లూరుపురిని సంపల్లీల నాశుక 
వీంద్రసింహాభిఖ్య నెసకమంది 
చెన్నపురీవరాశేష విద్యానాథ 
వితతిచే మేటి సన్నుతులనొంది 


షట్సహ(స్రనియోగి వంశప్రదీపు 

లగుచు నాశాంతదంతురితాచ్చకీర్తి 
సాంద్రులగు సోదరకవీంద్ర చంద్రులార! 
సరసమతులార! మీకిదే స్వాగతంబు 


కవిలోకపద్మసంభవుం దిక్కనామాత్యుం 
గారామెలర్పంగా6 గన్న తల్లి 
సహజపాండిత్య విశారదుం బోతనా 
ఖ్యాకుని గారాలం గన్నతల్లి 
యలికాక్షమును డాంచి యవనిం జేరినసోముం 
గవిలోకసోమునిం గన్న తల్లి 
భువనపూర్ణ ప్రభాద్భుత తంత్రి మంత్రి భా 
స్మర కవీశ్వరుంగూర్శిం గన్నతల్లి 


105 


ఆంధ్రదేశమతల్లి యర్థ్యమరవల్లి 
మిమ్ముంగడుపారం గని సఫలమ్మునయ్యె 
సోదరకవీంద్రులార! విశుతనియోగి 
వంశమణులార! పండిత (ప్రవరులార! 


అలతుషార ధరాధరాగ్ర నిర్ణతసౌర 
వాహినీభంగ సంపదవహించి 
పార్టకార్ముకముక్త బాణపరంపరా 
మితవేగ విస్సురద్దతివహించి 
కమలబాంధవరథోత్తమ తురంగమ రయో 
ద్దత పద్ధతీద్ధ సంగతివహించి 
యనుపమానాసమానానూన ధూమ శా 
కటవేగ జా(గ్రదుగత వహించి 


యెవరి మధురస పరిపాటి కవనధాటి 
ముదముం బొదలించు విబుధోత్తములకు నట్టి 
సోదరకవీంద్రులార! విశుతనియోగి 
వంశమణులార! మీకిదే స్వాగతంబు 


కవితం జెప్పెడువారు గలుగరే పద్యాళి 
మీరీతిం గుప్పంగ లేరుగాని 

అవధానగరిమంబు నందరే యిటువలె 
నూదినధారణ లేదుగాని 

లలి సమస్యాపూర్తి సలుపరే పెక్కండ్రు 
రసభావయుక్తి దొరకదుగాని 

పాండితీభావంబు6 బడయరే కొందజు 


సుగుణ సంపత్తులు సున్నగాని 


106 


కొప్పరంపఫుకులాంభోధి కువలయాప్తు 
లార! భవ్యసోదర కవులార! రమణ 
సుబ్బరాయాఖ్యులార] సంస్తూయమాను 
లార! కానుండయ్య మీకిదే స్వాగతంబు 


రసమును భావమర్దమును రమ్యగుణంబును జాతిదీతిపెం 
పెసంగంగంజాతురీరచన లతెంతయుసంతసమీనుచుండ, ను 
ల్లసితకవిత్వకన్వక విలాస మెలర్చ మిమున్వరించి సం 

తసపడి యో యనూనకవితావనితేశ్వరులార! స్వాగతం 
బొసంగెనిదే గ్రహింవుండు జయోన్నతింగాంచుండుదంచితస్థితిన్‌ 


శ్రీలంజెలంగి సాధుజన సేవితులై యలరారునట్టి చీ 
రాలపురంబువారు కవిరాజుల మెప్పులంబొందినట్టి పే 
రాలపురంబువారు నవరత్నములిచ్చిరి పద్యధార, ధా 
రాళముగాంగ నో విబుధరాజగురుప్రణుతాశు దివ్యవా 
గ్టాలవిజృంభణోల్లసిత క్యమకవిత్వ విలాసులార! భూ 
పాలక వందనీయగుణ పారగులార! శతావధానమే 
ధాలయులార! రాజకిరణాంచిత సర్వదిగంత దంతురో 
తాల యశస్ములార! యతిధన్యులకుం దమకర్షభక్తితోన్‌ 


చీరాల ఇట్లు, 


15-10-1911 చీరాల, పేరాల పురవాసులు 


EERE 


107 


ఇట్లు స్వాగత పద్యరత్నభూషణ భూషితులంజేసిన పిదప గుంటూరు, 
బెజవాడ, బాపట్ల, తెనాలి, వంగవోలు, మన్నవ మున్నగు పట్టణముల నుండి 
సభార్ధమాహూతులయి వచ్చిన మహామహులును గూడరాంగా వేలకొలంది జనులు 
తమ జన్మములు పవి(త్రములయ్యెనని సంతసించి, జయజయ ధ్వానము 
లొనర్పంగాం బుప్పు దామాలంకృతులయిన కవిచక్రవర్తుల నొక పుష్పరథంబునం 
గూర్చుండం బెట్టి యిరుగడలం జిత్రచ్చత్రయుగళంబును బట్టువారును జామరంబుల 
వీచువారును నై కొందటు పరిసేవింప నూరేగించిరి. అయ్యూరేగింపు సమయంబు 
నందు “ఆశుకవి చ(క్రవర్తి” కరుదవర్ణాంకితములయిన, విజయధ్వజములెత్తి 
కొందజు ముందు నడిచిరి. బాలికలు గానంబొనర్చిరి. బాలకులు కోలాటంబాడిరి. 
మల్లులు కొందజు తమ దేహ పరిశ్రమ విద్యంగనుపజచి వేడుకంజూపిరి. ఇట్లు 
మంగళవాద్య ధ్వనులు పెల్లు చెలరేగ నూరేగింపు మహోత్సవంబు నెజఐవేతిన 
పిదప నాశుకవిత్వ (ప్రదర్శనంబుచే నెల్లరానందము జెందిరి. ఆసభ కగ్రాసనాధి 
పతులుగా వంగవోలు మిషన్‌ స్మూలులోని పండితులును, సంస్కృతాంధ్ర భాషా 
పారంగతులునైన (బ్రహ్మశ్రీ ముక్తి నూతలపాటి గోపాలకృష్ణ శాస్త్రి గారుండిరి. 
ఈయాశుకవిత్వసభ యనర్లళ ప్రవాహముగా సాగెను. మజునాండును ఆశుకవిత్వమే 
కావలయునని మేము గోరితిమి గాని “అవధానమొనర్ప వలయునని మా 
యుద్దేశమని” కవిసింహులు తమయభిప్రాయముందెలుపుటచే, సభ్యులయ్యదికూడం 
జూడవలయు” నను నుత్సాహముతో నందులకొడంబడిరి. ఆనాంటి యవధాన 
సభ యత్యద్భుతముగా నెజవేజెను. ఆ యవధాన సభకనేకులు విద్వత్మవివర్యులు 
చనుదెంచిరి. అట్టి విద్వాంసులలో6 గొందటజు పృచ్చకులయి కూర్చుండి విషమ 
(ప్రశ్నములనేకము లిచ్చిరి. అట్టి ప్రశ్నములన్నియు నీ కవిసోదరులు తృణ 
ప్రాయముగా నతిరస వంతములుగాం బూరించిరి, శ్రీ తిరుపతి వేంకటకవులు, 
నరసరావుపేటలో వృథగా బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామరాయ కవీంద్రులనిరసించి 
వారి శిష్యులు తారసిల్లుటచే భయగగ్రస్తులయి, ఆహ్వానముచేసిన వారి మర్యాదయైన 


108 


నెంచక పిక్కబలంబుం జూపించిరి. ఆ వృత్తాంతమెణింగియో యెజటుంగకయో 
తదభిమానులు కొందు బాపట్లలో నదివజకు సోదర కవీంద్రులొనర్చిన 
యాశుకవిత్వావధానముల కన్న మిన్నగా నొనర్పంజేసెదమని శ్రీ తిరుపతి వేంకట 
కవుల నాహ్వానముజేసి సభ గూర్చిరి. అందాశుకవిత్వము పేరెత్తినంతనే వారు 
తబ్బిబ్బుతో నేలవచ్చితిమి దేవుండాయనుకొని తమ కృత్రిమపు సభలు నేండు 
జెటపడునని కాలనేమియుక్తులతో నాశుకవిత్వమును దప్పించుకొని యవధానమను 
పేరుతో నొక సభంగావించిరి. సోదరకవులపైం దమకుం బ్రతిగా గంటలుగట్టి 
కొంటిరంట .... గెంటెదనని దూంకిన శ్రీశివరామశాస్త్రిచే నాశుకవిత్వముం 
జెప్పింపందలంచి ముందటకు నెట్టి సభ్యులంగథ కోరుకొనుండనంగా సభ్యులు 
రామరావణ యుద్ధంబుంగోరిరి. అంతట నా బాలకవి యీ కథలో మేటరులేదు, 
కావునం జెప్పుటకు వీలులేదనంగా “జననంబాదిగా నేల చెప్పరాదని వేంకటశాస్త్రి 
గారూత యొసంగిరి. అంతట నా శివరామకవిగారు, “రాళ్ళచేనిలో గుంటక 
డొల్లించోనట్లు ప్రాసవిశ్రమముల దూరముగాం బాఅంజిమ్ముచు నాశుకవిత్వమునం 
(బ్రాసవిశ్రమము లవసరమ్ములేదని శాసనంబు6 జేయుచు రసాభాసమొనర్చి 
గంటకుం బదియాజు పద్యములనల్లిరి. వేంకటశా స్రిగా రంతటం దమ్ముద్ధరింప 
వచ్చెనన్న విశ్వాసమయినలేకుండ నిజమాడిన నిష్ణురమనియైనం దలంపక 
“ఇంక కధ నె గోదావరిలోనో గంగలోనో కలిపితివి” చాలులేయని పరిహసించిరి. 
శ్రీ తిరుపతి శాస్త్రిగారు, పిదపం దామొక గీతపద్యము మొదలుపెట్టిరి. అంతట 
వేంకట శాస్రిగారును గలిసి చెజియొక పాదముగాం ......... చేయంగల 
విన్నపములనునట్లు చెప్పి శిష్యునకుం దమకుంగల తారతమ్యంబును 
నాశుకవిత్వంబునం దమకుంగల (పజ్ఞయు సకలజనంబుల కెటింగించిరి. 
అవధానమందైన సోదర కవులం బోలంజాలరా యను తమవారి సంతోషమంతయు 
భంగము చెందునట్లు తొలి నాండవధానమునం (ప్రశ్నములిచ్చిన పృచ్చకుల 
కసంతుష్టిగాం గొన్నియడిగిన ప్రశ్నములమార్చియుం గొన్ని వీలు లేదనియుం జెప్పి 
తమ చాకచక్యంబుం గనుపజచిరి. వారవధాన సమయమునం జెప్తుటకు వీలులేదని 
విడచినవియుం, జెప్పినవియుం గొన్ని దిక్రదర్శనముగా నీ క్రింద నుదహరించితిని. 


109 


1. _ కరోమి, కవయామి, వయామి, యామి అను పదములనుకరణము లేకుండ 
మీయిష్టమువచ్చిన వృత్తములోం జెప్పుండన యుభయభాషా ప్రవీణులు, 
ఆంధ్రంబున నెక్కువ ప్రవేశముగలవారు చెప్పవలయుంగాని మేము 
చెప్పలేము మాకశక్యమని దానిని వదలిరి. 


2.  ఈసోదరకవులచేం జేయంబడిన యవధాన పద్యములలో 5, 11 పద్యముల 
తాత్సర్యమును మీయిష్టమువచ్చిన వద్యములుగాం జెవ్వుడన 
నవియిప్పుడసాధ్యమని త్రోసివేసిరి. 


8. రంభముగడుపారమెక్కె రవితాపమునన్‌, అనుసమస్యం బాడుచేసిరి. 


4. దీపముతలమీందయీంగ ధీరతవ్రాలెన్‌ - అను సమస్యను దీనతయని 
దిద్దికొనిరి. 


ర్‌. దారము లేకున్న (బ్రతుకం దరమే మనకున్‌ - అను సమస్యను ధారము 
అని మార్చిరి. 


ఇట్లెట్లో అవధానమంతమందిన మీందట మరలం బద్యములం జదువుం 
డని సభ్యులు కోరిరి. అంతట భోజనమొనర్పం బ్రొద్దుపోయినదనియు, నవధా 
నాంతమున బద్యములు చదువకున్న లోపము కాదనియు, వేంకటశాస్తిగారు చెప్పిరి. 
అందుల కొడంబడక సభ్యులు చదువుండని మరలంగోరంగా నమస్కార 
బాణములచేం దప్పుకొనుట తటస్థించెను. 


ఈ విధముగా నాసభలో వారు సభ్యుల యనుగ్రహమునకై ప్రార్ధించిన 
ప్రార్ధనము లిందు వివరింపం బడవు, కాని సోదరకవీశ్వరులను మెచ్చి కవివర్యులు 
కొందఖజు చెప్పిన పద్యములచే నవ్విషయములన్నియు విశదపడంగలవు. అట్లు 
తిరుపతి వేంకటకవు లసాధ్యములని, వదలివేసిన ప్రశ్నములన్నియు నీ సోదర 
కవి శిఖామణులచే నతిరసాలవాలముగాం బూర్తిచేయంబడెను. అవియన్నియుం 
దూచా తప్పకుండంగాం జదివి వినిపించుటచే మహానందముంజెందిన సభ్యులందలు 
నీసోదరకవి సింహుల ననేకవిధంబుల స్తుతించి నూటపదాటులిచ్చి బహూకరించిరి. 


110 


గుంటూరులో ననవనరముగా ననూయావిశేషముచే6 దిరువతి 
వేంకటకవులు తమ్మునిందించుటచే నీసోదరకవులు వారిని గూర్చి కొన్ని ప్రతిజ్ఞా 
పద్యములంజెప్పిరి. అందుకొన్నిటి నిందు దెలుపుచున్నారము. 


ప్రతిజ్ఞా పద్యములు 
(బ్రహ్మశ్రీ తిరుపతి వేంకట కవీశ్వరులకు 


తిరుపతి వేంకటేశ కవిదీరుల కియ్యదె విన్నపంబు కొ 

ప్పరపు శతావధానులను వారలలో నొకరుండ నాత్మలో 
నిరతము మీరు మున్నాసంగు స్నేహము నిల్పంగంగోరువాండ మీ 
పరువును మాపు మాటకు జవాబు నొసంగిన వాండ నమ్ముండీ. 


చెన్న పురంబునందు మతీ చెప్పంగ నొప్పెడి పట్టణంబులం 
దెన్నండు మిమ్ము చూడకయె, యేము ప్రసంగ వశంబునన్‌ మిము 
న్మన్నన చేసినామనెడి మాట నెజింగియు, మమ్ముంబూర్వమే 
సన్నుతింజేసి నేంటి సభ శాంతము వీడి వచించు టేమొకో. 


మీరును మేమున్‌ మై(త్రిన్‌ 

బేరుంగొనినార మనుచు విమతులు నడుమన్‌ 
జేరి కుయుక్తులు పన్నిన 

యారీతి నెలుంగ కట్టులాడందగునే 


అన్యుని సహాయ మించుకయెన లేక 
పద్య మవధానమందుం జెప్పంగలేని 
మీ మహాధారణాశక్తి మీకె కాక 

యెల్ల వారికి నీ సభ నెజుక పడియె. 


ఆశుకవిత్వంబు నల్లంబూనెదరేని యద్దాని మించి చేయంగలేమొ 
అష్టావధానంబు నాచరించెదరేని యద్దాని మించి చేయంగలేమొ 


111 


శతఘంట కవనంబు సల్పంబూనెదరేని యద్దాని మించి చేయంగలేమొ 
నేత్రావధానంబు నేర్పు జూపెదరేని యద్దాని మించి చేయంగలేమొ 


ఆం(ధ్రమున నిన్ని యన్ని పద్యములటన్న 
నింతకాలంబులోనన్న నిందజిన్న 

నిట్టి వర్గోత్మరంబన్న, నేమి వెజపు 

తెలుంగు మీసంబు నిలుపంగం దివురుండింక. 


చెప్పిన వన్ని చేసెదము, చింత యొకింతయు లేదు వెంటనే 
చెప్పుండి యుత్తరంబు, సభచేయుటొ చేయక మారు వ్రాయుటో 
తప్పక వ్రాయంగావలసె, ధర్మమె గెల్చునంటంచు నమ్మి నా 
తప్పొాకయింత లేమి, యిది ధార్మికులందటెతింగి యుండుటన్‌. 


గుంటూరు, ఇట్లు, 
20-8-1911 కొప్పరపు వంకటసుబ్బరాయశర్మ శతావధాని. 


ఇట్లు ప్రతిజ్ఞా పద్యములంజెప్పిన వీరిశక్తినింబ్రత్యక్షముగాంజూడంగోరిన 
మా చీరాల పేరాల పురవాసులకు నీ సోదర కవిచక్రవర్తులు పరమానందంబును 
గూర్చిరి. 


అట్టి అవధానిపంచాననులను; మరల మంగళవాద్యములను, ఆవిది 
దీపములను, మహానందంబు సంఘటింప నూరేగించిరి. ఆ సమయమునం 
బౌరులందటును గర్పూర నీరాజనాదుల సమర్పించి పవి(త్రులైరి. ఇట్లు మమ్మందఅ 
నమందానంద భరితులంజేసిన శ్రీ బాలసరన్వతులకు భగవంతుడు 
దీర్దాయుర్భాగ్యంబు లొసంగుంగాత! 

ఇట్లు, 
ఉలిచి పిచ్చయ్య 
మునిపల్లి వెంకటసుబ్బయ్యశరర్మ 


112 


చరాల ఈఆతావభూనయమఘుం 
(415-109-1911) 
శంక 


శ్రీరాజత్మరుణావలోకనములన్‌ జెల్వొప్పవీక్షించుచున్‌ 
ధారాశక్తికిధారణాధృతికి దైన్యంబింతరానీక యూ 
రూరన్‌ బట్టణసీమలన్‌ బనిచి యాయుద్యోగమేనిల్పుటన్‌ 
జీరాలన్‌ సభనిప్తుంబోవంగదె వాసిన్‌ భర్మదుర్గాంబికా. 


1. (బహ్మాత్రీ బెల్లముకొండ రామరాయకవీంద్రులను గుతించి 


అత్యు([గ్రకుకవి పంచాననంబులు పలా 
యనమంద శరభాంక మందినాండు 
సకలాభినుత శబ్బశాస్ర్ర పారావార 
మున కగస్త్వ ఖ్యాతి బూనినాండు 
అకులాగమాంత రవహాన్యార్దమునకు ది 
వ్యాంజనంబగు (ప్రజ్ఞనందినాండు 
భవ్యబెల్లముకొండ వంశ వంశమునకు 
ముకాఫలంబనంబొసంగి నాడు 


శిష్యసమితికి విద్యలు చెప్పినాడు 
గురుయశంబందినాండు శ్రీకాండవీటి 
కము కాభరణం బనంజెలంగినాండు 
రామఠాయాఖ్య సుకవిసుతాముండిపుడు. 


1143 
౨. కొండవీటి సీమ 


కోటీ శ్వరస్వామి గూర్మింగాంచుటయంజేసి 
యైశ్వర్యమున సందియంబులేదు 
మందు మాంకులగిరుల్‌ వందలుండుటంజేసి 
యారోగ్యమునకింత మేరలేదు 
ఓంకారనది కృష్ణ యొరసి పాజుంటంజేసి 
యతి పవిత్రతకు లోటనుటలేదు 
సుకవి పండితరాజ నికరముండుటంజేసి 
విద్యాభివృద్ధికే వెజపులేదు 
కాన నెన్నంగంబడియె సత్మవులచేత 
సకల పండితపామర జనులచేత 
జగతింగల సీమలకు నెల్లంజందమామ 
విపుల సుఖ భూమ మాకొండవీటిసీమ. 


8. శుద్ధవిదియనాటి చంద్రరేఖ ఒకరిచ్చిన కల్పన 


మేలున్‌ గూర్చెడిశుద్ద్ధ్దమందు విదియం బెంపొందుశీతాంశునిన్‌ 
హాళింబోల్చెదం జిత్రవర్ణములచేం హర్షంబునుంగూర్చుపం 
జాలోమ్హేచ్చులుపీర్ల పండుగను జేర్చన్‌ దళ్ళుచే వంకయౌ 
లాలాసాహెబుపీరుతోడ నభమెల్లన్‌ బంజయంచాడుచున్‌ 


4. కవులను గౌరవింపవలదను వారికిళిక్ష 


సారతరార్థ సంపదలు జాలులు వాజంగ శారదాకృపన్‌ 

దీరిన సత్మవిత్వమునందేజువహించు కవీంద్ర చంద్రులన్‌ 

గూరిచి సత్క్సతుల్‌ జరుపంగూడ దటంచను నీచు ధర్ముడెం 
దాజని దుఃఖసంచయము లంటంగం జేసెడు మంటం గాల్పుచున్‌. 


114 
పద్యమునకుం (బ్రతిపద్యము 


అలదానిమ్మ యిగుర్లునయ్యలరు దంతాళిన్‌ గరచ్చాయమై 
తెలివిన్‌ బోలంగనెంచి కాకునికి నెంతేనాది మధ్యాంతముల్‌ 
వెలియౌ దేవునిగొల్చి యట్లయయి యావబింబోప్టిమేల్‌ గబ్బిగు 
బృలధమ్ముల్లమునున్‌ వళిన్‌ దొరసి శోభన్‌గాంచె నిష్టాప్తిగన్‌ 


బాల్యమున వితంతువైన కాంత 


చేరలంగొల్వంగాందగియుంజిన్నెలువన్నెలుమించుకన్నులున్‌ 
సారసవైరిసౌరు నెకసక్కెముసల్పెడియాస్యమన్నిటన్‌ 

దీరిన సుందరాంగములు నెమ్మినెసంగిన నేమి? దుర్లతిన్‌ 
గూరిమిదూరమైమగండు కోల్పడ డీల్పడియున్న కాంతకున్‌ 


కైలాసము 
అల నీహారధరాధరేంద్రసుత యొయ్యారంబుం జూపింప ను 
జ్వల మోదంబున దేవవాహినియు (గ్రేవన్నిల్వ దేవేంద్ర ము 


ఖ్యులు కైవారము లాచరింపం (బమధుల్‌ గొల్వంగ శంభుండు సౌ 
ఖ్యలస(త్రాభవ మొందం జెన్నుగను నాకైలాస మెన్నందగున్‌. 


అవధాన సభను గతించి 


నేండేయొక్క శతావధాన మిచటన్నిర్విఘ్నమై సాగునం 
చాడాడన్‌ దగుసజ్ఞనుల్‌ గనంగరానత్యంతమోదంబునన్‌ 
గూడన్‌ జేరినపౌరులిట్టిసభయందున్‌ గొంటెనుం బోలుచున్‌ 
బాడౌ వానయొకండువచ్చి చనెనంబా! నీకటాక్షంబుచే 


సమస్య : కమలబాంధవుందేతేరం గలువ విచ్చె 


జంపతులకాత్మ మోదంబు సౌరునింప 
జారచోరుల గుండియల్‌ సంచలింవ 


10. 


11. 


12. 


13. 


115 


విదిత రుచి మీజ రోహిణీ హృదయ కమల 
కమలబాంధవుం దేతేరం గలువ విచ్చె 


సమస్య : దీపముపై నొక్కయీంగ ధీరతవ్రాలెన్‌ 


భూపాలు కేళ్లిగ్భహమున 

దీపములై శోణమణులు దీపింప దురా 

శాపటి మంజేసి తన్మణి 

దీపముపై నొక్కయీంగ ధీరతవ్రాలెన్‌ 

పద్యమునకుం (బ్రతిపద్యము 

ఆ సుమగంధి వేణిరుచి కంబుధరంబెనగాక యోడి లో 
గాసిలి రండుఖండములుగాంగని, తత్సుపదాంతరంబునన్‌ 


భాసిలుచున్న వారగుటంబట్టి తదంశములన్‌ గ్రహించి వే 
వేసరిపోల్సి రాబుధులు వీక్షణపాళింబయోధరంబులన్‌ 


ఈంగ 


తన కేమి యొరగకుండినం 

గన లేకొరుసౌఖ్యమడపంగా నెంచు దురా 
త్మునింబోలి యీంగ యన్నముం 

దినునెడ లోదూతీ, నరుని తేంకువంజెజచున్‌ 


సమస్య : కవికొప్పునె సర్వలోక కాంత రవిరుచుల్‌ 


(ప్రవిమల గతి నారసచయ 

ము విలాసముంజెంద జగము పొగడంగం దిమిరం 
బవలం బడంద్రోయుటను ఘూ 

కవికొప్పునె? సర్వలోక కాంత రవి రుచుల్‌ 


116 


14. కరము అనుపదము నాలుగుపాదముల వచ్చునట్లు స్తీవర్ణన - మహా(స్రగ్ధర 


15. 


కరమున్‌బోల్పంగ నెమ్మేన్‌ గరిమనుగొనియెన్‌ గంధసంపుష్టదంతీ 
ట్యగమున్‌బోల్పంగనూరుల్‌ గణుతినిగనియెన్‌ గాళమైయొప్పుదర్వీ 
కరమున్‌ బోల్పంగనెంతేఘనతను గొనియెన్‌ గాటమౌవేణి క్షీరా 
కరమున్‌ బోల్పంగ నవ్వాకలికికిందనరెన్‌ గావ్యకృద్వర్దనాప్తిన్‌ 


(ప్రస్తుత సభ - మందాక్రాంత వృత్తము 


సారప్రజ్ఞాన్వితులువిబుధుల్‌ క్ష్యాసురుల్‌ కూడియుండన్‌ 
మేరంగాంచన్‌ దగనిసిరులన్‌ మీటువైశ్యుల్‌ సెలంగన్‌ 

దోరంబౌ వేడ్మందనరెడి శూద్రుల్‌ గడున్‌ జేరియుంటన్‌ 
జీరాలన్‌ హెచ్చునుగనుసభన్‌ జేయుచుంటిన్‌ సుధీంద్రా 


16. రైలుదప్పినవాండు - అచ్చ తెనుంగు 


ఉన్నదిచాలంగాంబనియు నున్నదిపోయెడియూరుదవ్వునన్‌ 
జన్నదిగుప్పుమని నబ్దడలన్‌ బొగయేగ బండియ 

న్నన్న యొకింతకూడయిన నాంకటికీయెడ వేయకుంటి నే 
తెన్నును దోంచదాయెనని తిర్గునొకండు తలంపుకీడ్వడన్‌ 


17. సమస్య : రంభముంగడుపార మెక్కె రవి తాపమునన్‌ 


ఆంభఃపానంబున సం 

స్తంభింపని జారఠరాగ్నిం జల్లార్చంగ సం 
రంభమును బూని యొకండు క 
రంభముం గడుపారమెక్కె రవి తాపమునన్‌ 


18. అభిసారిక - నది 


గారంబైన విలాససంపదలులేకన్‌ దోడునున్‌ లేకయే 


దారిండొంకయుం గాంచంబోవక కడున్‌ ధా(తిన్‌ విడంబించుచున్‌ 


117 


దూరంబందునంగల్లునాయకుని సంతోషంబులన్‌ దేల్పంగాం 
జేరుంబో యభిసారికాంగన ధునీశ్రేష్టంబు ప్రజ్ఞానిధీ 


19. ఐకమత్యము లేకపోవుటవలన నష్టము 


ఒక్క్మనిమాటయన్నమతియొక్కండు కోపముంజెందునంత వే 
తొక్క విధంబుగాందలంచి యొయ్యనంబాడొనరింపంజూచుం బై 
నక్కట యైకమత్య మనునట్టిది లేశముగల్దకుంటచే 
నిక్కలికాలమందు నిదియే యింకనున్న జగంబడంగెడున్‌ 


20. చంద్రుండు - పొన్న చెట్టు 


సారతరోక్తులన్‌ శశినింజక్కనిపొన్నకుంబోల్బుమంచు నిం 
పారంగంబల్మినావు శశియందలిమచ్చయె యాకుజొంపమై 
తారకలెల్ల నిండుప్రమదంబిడు సూనములై రహింపంగా 
భూరుహమొప్పుం జంద్రుందనం బొల్ప్బసలారుచు ధీరనంద్యమై 


21. కొప్పోలు, ఒంగవోలు, దశరాజుపల్లె కర్వది యను యూళ్ళ పేరులు 
వచ్చునట్లు భారతకథ 
చాలంగసైన్యముండవలె సంగరముంబొనరింపంగానం గొ 
ప్పోలున కొంగవోలునకుం బోతిమిగన్‌ దశరాజుపల్లెకున్‌ , 
మేలునమించుకర్వదికి మేదినినాథుండు కౌరవాధిపుం 
దేలలింబొమ్మనంగ నటకేగియు సైన్యముంగూర్చి కెచ్చితిన్‌ 


22. తుంగభద్ర, రాజ్యలక్ష్మి, పొన్నూరు, భావనారాయణన్వామి 
పేర్లు వచ్చునట్లు భావనారాయణస్వామికి సంబోధన 


నీరంబొప్పంగ నేత్రపర్వమయి యెంతేందుంగభడ్రాప్రవం 
తీ రత్నంబు కురంగటన్‌ దనరంగన్‌ శ్రీరాజ్యలక్ష్య్యంబ సొం 
పూరన్‌ జేయంగ భక్తసంతతుల నెప్పున్‌ బోదింగావింప పొ 
న్నూూరన్‌ నిల్చిన దేవు నిన్నుమదినెంతున్‌ భావనారాయణా 


118 


23. కరోమి, కవయామి, వయామి, యామి అనుపదములు వచ్చునట్లు విష్ణుస్తవము 


గరిమన్నిల్పక, రోమిటారి వలెం గుల్మన్‌ సాగె దుర్మేధ, ధీ 
వర హృత్సాంకవ! యామికుండు నిశం బ్రోవంజూచినట్లే యబో 
ధ రహింపంగను దేవ! యామిడిని బొందంజేయకే యెందు శ్రీ 
ధర! యామిన్యధిపాన్వయేశ! సురవంద్యా! కృష్ణ! భక్తావనా! 
24. లక్ష్మీసరస్వతుల హెచ్చుతగ్గులు 
వరుసనుజూడ నత్తయగు భార్గవి శారదకంటె హెచ్చగున్‌ 
వరమతింజూడం గోడలగు భారతిహెచ్చగు లక్ష్మికంటెందా 
సిరినిడు లచ్చి విద్యనిడు నీరజగర్భునిరాణి గాన నా 
యిరువురిలోనయం దచ్చనియు హెచ్చని యేయమం బల్మంజాలుదున్‌ 
25. సమస్య: మాద్రియు దోగ్జుతంగనె హిమాద్రియుం దర్హకమయ్యె నయ్యెడన్‌ 


క్షుద్రపువ్యాధి లోకములం జొచ్చి చికాకును జేయుచుండగాం 
భద్రము లిచ్చు నోషధు లపారముగాం గొన ధేనువయ్యె ని 
ర్నిదగతిన్‌ వసుంధరయుం (బ్రేముడి నాపృధునామధైర్య హే 
మాద్రియు దోగ్బతంగనె హిమాద్రియుం దర్లకమయ్యె నయ్యెడన్‌ 


26. సమస్య : చెలువుగంబిల్లిం బట్టుకొనం జేరెడి యెల్మల పిండుం బోలెడిన్‌ 


జ్వలితపురోషవహ్ని రిపువారదవంబును నేందెకాల్తు నం 
చలఘు బలంబుంజూప6 బవనాత్మజుండా రణసీమంజేర న 
బృలియు నొకంటంగూల్తుమని పైబడు కౌరవసేన యయ్యెడన్‌ 
చెలువుగంబిల్లిం బట్టుకొనం జేరెడి యెల్మల పిండు. బోలెడిన్‌ 


(సంపూర్ణము) 


రా 


119 


ఆవధథానాంతమున 
పండతకవుల యభివప్రాయములు 


త్త “2 చై “a “స్మ 
జైతాజ దా చైతాజ రాలాజ తాబ 


బ్రహ్మశీ బొమ్మరాజా జూానకీరామశర్య 


శ్రీకాంతాగాఢవక్షోజ కుంకుమాంకవిభూషణః 
పాతుమామబ్దిజామాతా భో సోదరకవీశ్వరౌ 


కైశికీభారతీవృత్తియుక్తా గౌరీవిభూషితా 
సుశయ్యాచావధానేవాం రాజతేకవితా భృశం 


అవధిశిఖరపశ్చాద్భాగగానాంశిలానాం 
శితశితినువిభదాజ్ఞానభాజాంక్రమేణ 
ప్రథితవిమలకీర్యబ్దాతపై స్ఫూచయంతాౌ 
కవిమలతిల కేపావిష్ణురాయుర్విధత్తాం 


కొప్పరపుంగవుల్‌ సుకవికోటిని మాన్యులటంచువింటి నే 
నెప్పుడుగాంతునా? యనుచు నెంతయు నువ్విళకులూరుచుండ నే 
డిప్పురిస్వాగతంబొసంగిరియ్యది మామకదిష్టమౌట నే 
నిప్పుడచేర్తు వీరలకహీనమతిన్‌ం గవికంఠభూషలన్‌ 


కటుకంరత భూక్ములంయమఘులు 


సురసంచయంబునకుసోకులమూకకునుం గురుత్వముల్‌ 
సరగంగ్రహించుటను శాత్రవవృత్తినినుండిరిప్పునో 
దరసత్మవీశులనాధారుణిగీష్పతి భార్గవుల్‌ జనిం 
చిరటంచుసజ్జనులుసేవలుసల్పం జరించి రంతటన్‌ 


120 


భువింగింకవ్‌ంద్రులకుం బొత్చెడిదౌష్ట్యగదన్‌ జికిత్ససే 
యవిరించియాజ్ఞంగొని యశ్వినులాద్యభిషగ్వరుల్‌ వర్‌న్‌ 
దివినుండివచ్చిరనధీనిధులైన కవీశులిర్వురున్‌ 
గవివందనీయతనుంగాంచిరి, వేం, సు, ర, నామధేయులై 


కడునాశుధారగను గంటకునూజులుపద్యముల్‌ సుధన్‌ 
జడివానగొల్సి కవిసన్నుతులంగొనమీకె సెల్లుంగా 
యుడురాజశారద పయోధర ధాతృకుటుంబిసీ సుధా 
జడధిప్రవుల సితసారసశుభ్రయశః ప్రకాశులై 


ఎలమిన్‌ భగీరధమహీశ తపోముదితేశ మస్తకో 
జ్వలసజటాపతన స(భ్రమవేగవియన్నద్‌ ర్సురిన్‌ 
దలపించు మీవిమల ధారను మేధను గల్మి చల్వయున్‌ 
గలవాణివాణియును గావుతంగాంపురమయ్యు మీయెడన్‌ 


భువినొపు పోతవరపూర్నిలయుండును - రామరాయ సూ 
రివరప్రశిష్యుC డతిప్రమను సోదరసత్మవీశులన్‌ 
గవిగంరభూషలను కమ్మనిపద్దెము లింపుమీజంగన్‌ 
జవులొల్మంబల్మె గవినాధులు6 బందితవర్యులౌననన్‌ 


శ్రీమాన్‌ మాడభూషి వీరరాఘవాచార్యులుగారు, పేరాల 


శ్రీపతిః కరుణారాశిః పాతుసత్మవిశేఖరౌ 

(భాతరౌకవితాధారా సంపూరితదిక్తటౌ 

చీరాలపేరాల ఇతి(ప్రసిద్దం పురద్వయంపూర్వసము(్రతీరే 
విభాతివిద్వత్ర్రకరైః ప్రకీర్ణంపురం యథేంద్రస్యమనుపష్యధర్శ్మణః 
తత్రతైఃకవితావలోకనపరైః కార్యేషుదక్షైప్రభోః 

శ్రీదుర్గాంబిక సత్రసాదవిభవైః శ్రీలోకనాథాదిఖిః 


121 


సానందంసకుతూహలం సవినయం సంప్రార్థితౌసాదరం 
స్వాసాధారణలక్షణైశ్ళుభకరై స్సుస్వాగతౌసుప్రభౌ 


బ్రవ్మాశ్రీ పెళ్లూరి శ్రీనివాసశాస్తిగారు 


తాభ్యాంకృతాన్యనుపమాన శతావధానా 
న్యాశుప్రబంధరచనాని పరశ్చతాని 
దృష్టానిసర్వవిబుధైః పరికీర్తితాని 
వక్తుంక్షమాని న సహ(స్రముఖేనతాని 


ఆకల్పమ(త్రవిజయీ కవిరాజవర్య 
(భాతాసహైవ భవవేంకటసుబ్బయాఖ్య 
త్వద్వాక్యజాతమకరందరసప్రవాహే 
మజ్ఞత్యయంసమనుభూయబుధాళివర్లః 


బ్రహ్మశీ మన్నవ నరసింహముగారు, మన్నవ 


కప్పురపుంబల్ము కొప్రంపుం గవులపల్ము 
నవరసులమూట కొ(పంపుం గవులమాట 
కాకవులంగొట్టు కొ(పంపు౯ గవులతిట్టు 
లనంగంగవిసింహులయి యశంబందినారు 


మెచ్చిరి పండితోత్తములు మెచ్చిరి నాగరికాగ్రగణ్యులున్‌ 
మెచ్చిరి సత్మవీంద్రులును మెచ్చిరి భూరినరేంద్రచం(ద్రులున్‌ 
మెచ్చనివారిమాటయింక మిమ్ములంజూచి సహింపకుంట వా 
రెచ్చటనైన నొక్కరుండొ యిద్దజొయుండిన లోపమున్నదే 


అనిలకుమారకుండబ్లి దా౭టి నమాట 
నిక్షమాయనిపల్ము నేర్చరులకు 
వాద్దింబుక్కిటంబట్ట వశమెట్లగస్యున 
0 యు 


122 


కనిసం కయించు మవాత్ములకును 
కజాండమోకాటితో నుండెనా జూంబవం 

తునికనిపతల్మెడు మునుజులకును 
పసిబిడ్డంధదై తృణదావర్తునింగృష్టుండు 

కూల్చానా యనిపల్ము కోవిదులకు 
నిల్చియద్భుతకృత్యంబులెల్లు నిక్క 
మనుచుందెల్పంగవచ్చిన యజులుగాక 
పద్దెములు గంటకొకనాల్లువందలల్ల 
జాలిరే కవులీకలికాలమునను 


నన్నయకవినింజే కొన్న రాజనరేం(ద 
భూనాథచం(దుండు తేనికొాఅంత 
కవమిరత్నమైనతిక్కననుం (తోచిన మన్వ 
భూనాభచం[దుండు తేనికొలఅంత 
కవిరాజూశ్రీనాథు గారవించిన వేమ 
భూనాభచం[(దుండు తేనికొఅంత 
కవుదిగ్రజములరక్షణ మొనర్చిన కృష్ణ 
భూనాభచం[(దుండు టబేనికొజఅణంత 


గలుగంజేసె విచార మాం(ధులకు నేడు 
వారిలోనెవ్వరయిన నిప్పుట్లనున్న 
కవకులమమాం(ద్రులార! మీకవితవిన్న 
గారవమింపరదె గండ పెండార మొసంగి 


శమాన్‌ శ్రరంగకణుగారు 


వీరౌనాశుకవిత్వవాహినికి పృ్పథ్విన్‌ జేరుందెప్పించు వి 
సారామేయ శరద్దునామలయ శస్సంవ్వ్యాప్త తోకులముహాి 


123 


సూరుల్‌ భవ్యశతావధానకవితా శుద్దాంతులున్‌ భూరిథ్‌ 
సారుల్‌ కొప్పరపుంగవీశ్వరులు భాషాదేవి పుంభావులున్‌ 


కుండినకవిహంస లుండినందునంగాదె 
కాకవులకు౯ గల గర్వమడంగె 
బాలసరస్వతుల్‌ ప్రభవించుటనుగాదె 
యాం(ధ్రభాషకు మోదమావహిల్లై 
ఆశుసుకవిసింహు లతిశయించుటంగాదె 
దుష్టమత్తేభముల్‌ దూలిపోయె 
(ప్రకటాశుకవిచ[క్ర వర్తులొప్తుటంగాదె 
కవితామహాలక్షి గరిమంగాంచె 


నట్టిసోదరసుకవీంద్రు లాజువేల 
వంశవర్దిష్ణులౌాట నీవంశమెంత 
భాగ్యమందెనా? తెల్పంగా బ్రహ్మవశమె 
వారింబ్రోవుతం గృష్షుం డవార్యమహిమ 


అంబుజగర్భ మోదదము లద్భుతభూతవిచిత్రసృష్టి మూ 
లంబులు భక్తిచిత్తక్షమల(ప్రకరార్మరుచుల్‌ బుధాత్మ స 
క్రంబులు లోకపాలకనుతంబులు పద్మభవాంగనా కటా 
క్షంబులు గల్లుమీ కెపుడుం గాకవిగర్వ నిబర్హణంబులై 


బ్రవ్మాతీ చిల్లర వేంకటేశ్వరకవిగారు, వెల్లలూరు 


సిరికిమగండు భక్తజనసేవితపాదుండు కంజసంభవా 
మరపతి ఫాలనేత్రముఖమాన్యుల కెల్ల విభుండు శత్రుసం 
హరణుండపారకీర్తినిధి యంబుజనాభుండొసంగుచుండుంగొ 
ప్పరపుశతావధానులకు భాగ్యముల న్విలసద్యశంబులన్‌ 


124 


ఎవ్వారుశబ్బార్ద మవ్వారిగ (గ్రహించు 
(ప్రజ్ఞలో బాలసరస్వతులయి 
రెవ్వారు కుకవి మదేభాళిహరియించు 
శూరత్వమందు నాశుకవిసింహు 
లెవ్వారు మధురమై యింపౌ కవిత్వరా 
జ్యంబు క్రోచుటం గవిచక్రవర్తు 
లెవ్వారు రయమున నేగు నాశుకవిత్వ 
సురనదీవిహృతిచే సుకవి హంస 


లట్టి కొప్పరపన్వవాయాబిచం ద్రు 

లైన వేంకటసుబ్బరాయకవి వేంక 
టరమణకవుల మహిమంబుందరమె పొగడ 
ఫణిపతికినైన వాక్సతీపతికినైన 


ఒక పద్యంబుం: బరించి దాని మతి వేతొక్కండుగా మార్పుం డం 
చొకండన్నన్మతి నాల్గు శబ్దములు తానొక్కండు ముందిచ్చి కొం 
కక యాం(ధ్రంబునం బద్యమల్లుండనినన్‌ గాదంచ శక్యం బటం 
చకటా చంపకుండంచు వందనము లేమర్పింతు మంచున్‌ గృపా 
ధికతన్‌ మమ్మెటొ పంపుండీ యనుచు నీతీరైన మేమింక మా 
నుకొనన్‌ వచ్చు వధాన మంచు తమకున్‌ గోపంబు వద్దంచు త 
ప్పక యెవ్వాండవధాన మందివి యొనర్పం జాలండంచున్మమున్‌ 
సుకవుల్‌ మీరు పరాభవింపం దలంపన్‌ సొంపౌనె యంచున్‌ సభన్‌ 
వికలంబౌమతి జూపుచు న్వినయమున్‌ భీతిన్‌ గనన్‌ జేయు వా 
రికి నీ నాంటి భవద్వధాన కవితా శ్రీపూర్ణ కీర్తుల్‌ శతా 

ర కరోరంబులునై త్రపాప్రదములై రాణించెం బ్రాజ్జుల్‌ కవి 
(ప్రకరంబుల్‌ నిజముం [గ్రహించి మిము సంభావించిరో కొప్రపున్‌ 
సుకవి గ్రామణులార! వెడ్మగొనుండిచ్పో నా నమస్మారముల్‌. 


125 


బ్రహ్మాశ్రీ అన్నంరాజు సుబ్బారావుగారు, నండూరు 


శూలిశుంభజ్జటాజూటనిర్ముక్తస 
ద్దంగాప్రవాహ వేగంబుమీతి 

యమృతాపహరణార్ధ మమరేం(ద్రపురి కేగు 
నలఖగేశ్వరుగతి నపహసించి 

మలయశైలాగతోన్మహితసామోదగం 
ధవహగర్వంబు నధఃకరించి 


వెలయు మీయాశుధారాకవిత్వమౌర 
యిట్టి మీశక్తింగొనియాడ నెంతవాండ 
నలువయగునేని యొక్కింతపలుకునేమొ 
సుగుణనిధులార! సోదరసుకవులార!! 


శ్రీనాథకవిచంద్రు సీిమంబుట్టినమీకుం 
గన నాదుపాండిత్య గరిమయెంత 
నిరుపమానకవిత్వ నిర్జేతలగుమీకు 
నే రచించెడు పద్యనిచయమెంత 
యాం(ధ్రవాల్నికి మెప్పందియుండినమీకుం 
గణుతింప నానమస్మ్కారమెంత 
యలవేయి నూటపదాజులందెడుమీకుం 
దనియింప నాయిచ్చు ధనమదెంత 


యవనిలో నెవరైనం గొండంతవారి 
నరసి కొండంతపూజ పేయంగంగలరె 
భక్తితోనిచ్చునట్టి నా పద్యములను 
జూచిసంతసమందుండో సుకవులార! 


126 


అడిగినవిషయంబు లన్ని చెప్పుటెకాని 
యదియుంగా దిదియుగాం దనుట లేదు 
విషమవృత్తములైన వెసంజెప్పుటే కాని 
యవియుంగావివియుగా వనుట లేదు 
కోరుసమస్యలం బూరించుటయె కాని 
తప్పను మిషండ్రోయు దారిలేదు 
తుదింబద్యములనెల్లం జదివి చెప్పుటెకాని 
యడుగువారినిం గోపపడుట లేదు 


ధర శతవధానులను పేరం దనరువార 
లెందలున్నారు వారల కిట్టిబుద్ది 
బలమొకించుకయైనను గలదెచూడ 
సుగుణయుతులార! కొప్రంవుసుకవులార! 


థీరవరేణ్యులార! వెనుదీయక విన్నపమొండు సేతునీ 
ధారణందప్పకుండ నవధానమొనర్పంగంజాలు శక్తియే 
కారణసంపదన్‌ దమకుంగల్లెనా చెప్పకంజెప్పుచుండె మీ 
చారుతరస్వరూపములె సభ్యులకుం గడులేంత(ప్రాయమున్‌ 


చనమే యెప్పుడు పట్టణంబులకు విస్తారంబుగానచ్చటన్‌ 
గనమే దివ్యశతావధానులంగడున్‌ గౌతూహలంబొప్పుంగా 
వినమే వారల యాశుధారకవితావిఖ్యాతి నీదీతిగా 
ననిదంపూర్వముగాం గనంబడెనె యాహి! మీయదృష్టంబెకా 


బ్రహ్మాశీ రావినూతల వేంకటప్పయ్యకవిగారు, వేటపాలెము 


అంజలిం జేసిభజించెద 

నంజంగదల్పక సదాముదావహముగ పహ 
తృంజము వికసింపం బుధ 

రంజకమౌ నిన్ను6 కొప్పరపుం గవియుగమా! 


12/7 


సములెందుంగలరిప్పుం డిద్దరం గవీశవాతమం దుత్తమాం 
(ధ్రమునం దాశుకవత్వమందు నవధానంబందు నే(త్రావధా 
నమునందున్‌ సమయానుకూల పదసంధానంబునం దీర భా 
వమునందత్యధికంపుధారణమునన్‌ వాద్దంభణంబందు వా 
గమృతంబందును వాకృమత్కృతిని వాక్యాలంకృతిన్‌ ధైర్యమం 
దమలత్వంబున నీకునాశుకవిసింహా! (బహ్మవంశోత్తమా! 


నీ సుకవిత్వసౌరభము నీటుగంగ్రమ్మిననాటనుండి సం 
భాసితకీర్తులౌ సుకవిమండలమండనులున్‌ నిరంతరా 
న్యాసకళానిధుల్‌ విబుధభాస్మరులున్‌ నరపాలచం(ద్రులున్‌ 
దాసజనుల్‌ గుణ(గ్రహణదక్షులు సజ్ఞనులెల్లమానవుల్‌ 
వాసింజెలంగ నిన్నెటుల వాకొని వాక్చరిశుద్ధింగాంచి రా 
యాసందరింపంగాందల6ంపునందుం దలంచితి నట్టి గౌరవ 
శ్రీసతినందుకొమ్మింకను జెప్పెడిదేమి మహాకవీశ్వరా 


వనధిసభాస్థలంబు కవివర్యులిలన్‌ బుధులద్రులెల్ల వా 

రును రతనంబులందలి విరుద్ధపుంబ్రశ్న లెపో తుపాను కుం 
డినకనిహంస! నీయశపు ఠీవయె నావసరంగు నీవుత్రో 
వనునడపించుపల్మ నిరవద్యతగన్న కవిత్వలక్షైదా 

నినింగొని నావనొద్దునకు నేర్చునంజేర్చితివౌర నేండు నీ 
టను బడకుండ నిన్నుం బొగడందరమా సరితూంగ సెక్కెమా 


భోజునికాలమందుం బరిపూర్ణవిలాసముతోడ సంస్కృతం 
బీజగమెల్లనిండుగొని యెంతయువాసిగ నుండె నందు రా 
యోజనె కృష్ణరాయనిమహోన్నత కాలమునందు నాంధ్రమం 
భోజభవాండమెల్లెడలంబూర్తిగనిండి క్రమక్రమంబునన్‌ 
దేజమువాసియిషప్టిపుడు ధీదృతినాప్పుకవీంద్రకోటి బే 
బీజమునాటమొక్కయయివృద్దికినాంధ్రమె ముందువచ్చి మున్‌ 


128 


దా జనియించినట్ట్సి విహితస్టలమైతగునాం(ధ్రమండలిన్‌ 
(ఖ్రాజితమయ్య నీవలన భాసురలీలలం బూర్వమెట్టుల 
ట్రేజయమందు సోదరకవీశ్వరచక్రచరా! సుఖస్టితిన్‌ 


ఎడ్డానిజడులుని కియ్యభావింపరో 
యొద్దానిదుష్కవు లెతింగికానరా 

ఎదానిబేం జెద లతెలమిహారింతురో 

౧ య ఇచ 

తప్పుంలెద్దానిచే నాప్పుంగనునా 

రాజకీయోద్యోగ రాజసంబెద్దియో 
సకలజనుల కేది సాయమగునొ 

దైవతస్వాములెడ్దానం (బ్రసన్నులో 
కనికరం బెద్దానం గలుగంగలదొ 


అభిలలోకైక పూజ్యమైనట్టి దెదియొ 
భూతదయగబ్దంగారణభూతమెదియొ 
అట్లా వందనమును మీపదాబ్దములకు 
నర్పణముచేయుచున్నాండ ననఘులార! 


బ్రహ్మాశీ పూసపాటి వేంకటమ్పుయ్య శర్మగారు 


&ఓకవీశ్వరులార! మీ రేకమతిని 
నిచటగావించునాశువు ప్రచురమయ్య 
శతవధానంబుమిక్కిలి జయముంగాంచె 
నింపుదళుకాత్తెనామది కిదినిజంబు 


ఆశుకవిత్వమందతి శక్తింజూపుటం 
బృథుకీర్తింగాంచె నార్వేల శాఖ 

అమ్రావధానమం ద(బంబుంగూర్చ్భుటం 
బృధుకీర్తింగాంచె నాడ్వేల శాఖ 


129 


శతఘంటకవిత నాశ్చర్యమిచ్చుటచేతం 
బృథుకీర్తింగాంచె నార్వేలశాఖ 
సత్మవిబుధరాజ సత్క్మ్సృతుల్‌ గనుటచేం 
బృథుకీర్తింగాంచె నార్వేలశాఖ 
మీరలీభువిజనియించి మించుకతన 
నిందు దమృతంబుం జనియింప నెల్లవారి 
పొగడికలంగన్న దుగ్గాబ్ది పోల్మింగాంగం 
గొప్పరంపుంగవులార! సద్దోత్రులార! 


బ్రహ్మశ్రీ కొండముది నరసింహాకవిగారు, అప్పికట్ల 


శ్రీమత్కొప్పరపన్వయాంబునిధి చంద్రీభూత శ్రీసుబ్బరా 
యామాత్యా! భవదాస్యపుష్మరవినిర్యత్సద్య సంపాతమే 
ధిమచ్చిత్తతటాకమందుంబడి యేధీకుల్యలన్‌ బాజునా 
శ్రీమజ్జీవితసస్య మొక్కటిగదా సిద్దించుసాఫల్యమై 


సరసులు సత్మవీశ్వరులు శాస్త్రవిశారదులద్భుతావధా 

న రచనలందు నేర్పరులు నయులుసద్యశులైనయట్ట కొ 
ప్పరకుల సింధుసోములు (ప్రభావసమన్వితులైన సోదరుల్‌ 
సురుచిరరూపసంపదలం జూడంగవాగ్వనితా నరాకృతుల్‌ 
పటుకీర్యాకర పండితావన లసద్భాగ్యోదయా! నీదుపే 
రిటి వారెందజంగంటింగాని కవితారీతిన్‌ విమర్శింప వేం 


కటసుబ్బాఖ్యకవీంద్ర! నీసదృశులన్‌ గాంచంగలేదెన్నండున్‌ 
నిటలాక్షుండు మదియుండాటను సుమీ నీదర్శనంబబ్బుటల్‌ 


బ్రహ్మశీ గుంటుపల్లి చంద్రశేఖరరావు 


చాటుకవనంపుంబద్దెముల్‌ చదువుటింతె 
కాక కబ్బంబుగూర్చంగాంగలరె వీర 


130 


అనెడు వారలమోరల నడంచినట్లు 
గా హరిశ్చం(ద్రుకతం గూర్చు ఘనులు ముదె 


ఆశుకవిత్వమందఆఅకు నబ్బురముం గలిగించె నిన్న నల 
డీసభసంతసంబుం ([బవహింవంగ జేసె శఈతావధానమున్‌ 
ఖాసురకీర్తిచంద్రికల6౬ బర్వంగం జేసితిరయ్యలార! వా 

తాశనరాజుకైనం గొనియాడంగ శక్యమె యిజ్ఞగంబునన్‌ 


కాళిదాసకవిత్వ కౌశలంబునుతింప 
భోజరాజేం(చు౭డీ పుడమినెగడె 

కవి (బ్రహ్మాయనెడి తిక్కనపాగడ్తకుం దేంగ 
మనుమసిద్దినవాల మౌళియొప్పె 

శ్రీనాథువాక్పాతురీసుధం (గోలంగ 
ననవేమభూపతి యమరియుందె 


తగ నాం(ధ్రకవిణా కెతటామహాఖ్యనుగొన్న 
'పెద్దనార్యుని గృష్ట్రవిభుండు (ప్రోచె 
గాని యీకవులకును సత్కార మొసంగు 
వారు బేరను శంకలీవరకుం బోవం 
జరగం జీరాల పేరాల పౌరవరులు 
చూపెదరుగాక బహుమాన సూచకములు 


చీరాల మేరాల మురధవానులుూ 


శ్రీ వెలయు కొప్పరంపు పురీ నివాసు 
లార! రమణాఖ్య సుబ్బరఠరాయాఖ్యులార! 
సోదరకవీం(దులాద! యశోనిధాను 

లార! మావిన్నపముం (బజేమమీజ వినుడు 


131 


ఒక్కండు నింగిలిషునను నాక్కండుఘూర్దరభాషయందు వ 
తాొక్మండు పారియందునుమతాక్కండుల్యాటి నునందుమిమ్ములన్‌ 
(గకునంబోరరమ్మనుచుం గాబులుపల్ముట లెల్లవింటి మా 
తక్కరిపండితోత్తములు తప్పుకొనంగను మాజుమార్దముల్‌ 
(ద్రొక్కుచునుండు వారలొగిధూర్తమతంబు[గ్రహించియెందుమీ 
(ప్రక్కను నిల్వలేక యిటుబల్మరునాడుదురింతెగాని యా 
యక్కజపుం బ్రసంగులనయారె యెజుంగని బాసయందు పెం 
పెక్కరచింపుండన్న నదియెట్లని నెమ్మది నెంచలేరుగా 

కొక్కటి యైనం జక్కంగను నోర్పినంజాలునుగాని యీగతిన్‌ 
నిక్కువ మొక్క విద్దెయును నేర్పుగ నేరువలేనివారితో 
నెక్కడివాదమంచు మదినెంచు.6డి మంచుండి యీసడించుండీ 


ఆశుకవితావిధానములనంగ నెంత 
పొట్టకూటి కి భట్రాజు పోల్మిననుచు 
నాకరాయిద్దతా యనిరని యొక్కనోట 
విన్నవారము మీరిది విన్నవారె 


అఖ్‌లరాజన్య ధనాధిపాశ్రయములు 
గోరుచుండుట పొట్టకూటికొఅకె 
కృతులొనర్చుచును ముద్రింపించి యవియమ్ము 
కొనుచుండుటలు పొట్టకూటికాజకె 
పాండితిలేకున్నం బండితుండననుట 
కోర్మెదీరంగం బొట్టకూటి కొక 
పరగౌరవమె దుఃఖభాజనంబుగ నెంచు 
కొని వాంగుటయు6 బొట్టకూటికాణక 


కోటి విద్దెలు నేర్చిన గూటికాజకె 
యనెడు నార్యోక్తి నెఅలుంగని యధములాడు 


132 


పలుకుతెంచంగవలదు మీతలంపులందు 
మిమ్ము ప్రార్థించువార మమేయులార! 


ఘటికాశత[గ్రంధ కర్తనంచని రామ 
రాజభూషణుండనెం దేజమెసంగ 
సూరనార్యుండు నాచొప్పుననే యనెం 
గానియెక్కువం జెప్పుం బూనండయ్యె 
ధీరుండౌ నెల్లూరి వీరరాఘవకవి 
గదియకునూతింటిం గడువండయ్యె 
సకల దేశాధీశ సందర్శనులు కొంద 
తేమా(త్రమును జెప్పు టెలుంగరయ్య 


గంట కేనూజునార్నూర్లు గణనం జేయం 
జెప్పితిరి చెప్పుచుంటిరి కొప్పరంపు 
కవిశిఖామణులార! మీకంటెనితరు 
లెట్ట్లుఘనులగుదురు? చెప్పునెట్లుతగును? 


చెప్పిరితాల్లి పెద్దనయుం జెల్వలరారంగ సూరనార్యుండున్‌ 
మెప్పుగ రామభూషణుండు మేటికవీంద్రుండు రామకృష్ణుండున్‌ 
దప్పక నాశుధారల యథావిధివారల శక్తింజూపరే 

యిప్పటి కాకవీశ్వరుల కింపుజనింపదదేమి చిత్రమో 

యప్పుని మూనలేక యిటులాడుటెగాక యసూయతోడుతన్‌ 


పుట్టుకతోడంబుట్టినది పూన్న్మినిమీకవనంబు గావునన్‌ 
బట్టంగలేరు తప్పులింక బల్మరువ్రాయుచు దిద్దుకొంచున 
ప్పుట్టునం దప్తులున్నవనం బాటియొనర్పక సంచలించువా 
రెట్టులనన్న నేమి యిది యించుకమీమదినెంచంబోకుండీ 


133 


భవదీయనర్మ గర్భపుం జంద్రహాసముల్‌ 
తెలియకుండంగ మెడల్‌ త్రైంచుచుండ 
లలితదిర్హసమాస లావణ్యతా కల్ప 
వల్లికల్‌ కంఠముల్‌ వలగొనంగ 
నతిశబ్దచిత్రవాగబ్టీతరంగముల్‌ 
తల(క్రిందులుగంద్రిప్పి కలంచుచుండ 
వాక్యధారాధిక (ప్రళయకాలసముడద్భ 


వాంబుధారలు కంపమందంజేయ 


నాశుధారా మహాకవిత్వాంబు రాశి 
పొంగిదిక్కుల నాక్రమింపంగ నిలువం 
జోటుదారకక దిక్కులు చూచితిట్టి 
కొట్టుకానిపోవువారల గొదవలేల 


ఆశుధారాకవిత్వమం దాదరమునం 
బెద్దనార్యుని కాలను బిరుదుతనదు 
చేతితోడను వేసి సంప్రీతుందైన 

కృష్ణరాయండెసాక్షి యీకృతులకెల్ల 


(ప్రధితచీరాల పేరాల వాసులైన 
వారలు ముదంబుతో ననివార్యమైన 
భక్తిని లిఖించినట్టి యీపద్దియములు 
దయనుజేకొానుండయ్య మోదముదలిర్పు 


శ్ర అక్కిరాజు నరసింహకవి - వంగవోలు - చంపకమాల 


కరముమనోహరంబు నలగాంగర్వురీరయ భానురంబు మే 
దుర ఘననిస్వనంబునయి తోంప జగంబున నెల్లవారున 
బ్బురమునం దేదిచూడం గడు బూజితమౌ భవదాశుధారసుం 


134 


దరతరమౌ భవచ్చ్చతవధాన విధానమనోజ్ఞతం గనం 
దిరమగురితినచ్చెరువు తేజరిలెన్‌ మునుమిమ్మువంగవోల్‌ 
పురమునంజూచినప్పై యిదెబో కవితావనితావిలానని 
రృరగతియంటి నిప్పుడు చిరాలపురంబున నాశుధారలో 
హరువుగంజెప్పనద్దినకరాన్వయుండైన (తిశంకుసూనుస 
చ్చరితమ వింటినెమ్మదిని సంతసమెక్కువ యయ్యె వహ్వారే! 
వరపదగుంభనంబహ సెబాసు రనాన్విత మౌటందుష్టియై 
మరగెంబుటంబులన్‌ మెజుంగు వారెడుబంగరురీతిమాకు గో 
చరమగునింతలాశువభిసారికంబోలియెసంగె నిష్టలం 
కరణములన్ని దాల్స్‌ నయగారపుం జేంతల జగ్గునిగువాం 
పొాఅపునుగుల్ముతల్ముమెజపుల్మిగులన్వహియించెనౌర ము 
ల్పరిగెనుగౌతుకంబడరె విస్మయమయ్యును గానంగూర్మిహె 
చ్చరిక రచించినాండనెిక చంపకమాలికం గైకొనుండు సు 
స్టిరమతిదీనినాశుకవి సింహములార! సుధీంద్రులార! కా 
ప్పరపుంగవీం(ద్రులార! మిమువర్టిలంజేయుత నీశుండెల్లెడన్‌ 


శ పేరాల లింగరాజకవని, వేటవాలెయు 


సరసవరేణ్యులార! బుధసత్తములార! నియోగివంశసా 
గరవరచం(ద్రులార! నృపకాందహితోరుచరిత్రులార! కా 
ప్పరపురవాసులార! గుణభాసురులార! మనోజ్ఞులార! మీ 
సరసకవిత్వధాటికిని సాటి యొనర్పందరంబె? మేటిమో 
టరుగతిముంచుధూమశకటంబును గెల్బుందలంపంగా దివా 
కరురథ వేగతుల్యమగుంగాదె యిదేమి యదేమి గాంగ నిర్‌ 
రురనిభ వాగ్విజ్బంభణముం గర్హములన్‌ వినందన్విదీజునే 
గరిమను మీరుసేయు శతఫఘంటవధానము6 జూడంజూడనీ 
కరణిని గంటకైదు శతకంబులంగూర్చెడి నేర్పుకల్పుథీ 


135 


వరులనమీరెమీరె పెరవారలొకో యిదిసోత్రపాఠమో 
పరిగణనంబపూర్వమునం బద్దెములం గడెకొక్కనూతిటి న్‌ 
సరవినిజప్తువారలు నిజంబుగ నుండిరి వారిమించి యి 
ట్లరయంగవిత్వమల్లుటయె యబ్బురమౌ పని యందులోనస 
త్వరమొనరన్‌ రచించుటయథార్థముగా౭గడుంగష్టసాధ్యమౌ 
మతియును బూర్వమాశుకవిమండనులన్‌ నృపకుంజరంబు లా 
దరమునంజూచి మన్ననలం దన్సిరి వానికిమీరె సాక్షులౌ 
మతిమతియెందటోకలరు మానితచర్యులు వారిమోల న 
క్కజపడి చంపకంబులను గైకొని హారముంగూర్చింనాడ నో 
దరకవులార! యాదరముదారగతిన్‌ గనుపించుచుండి హె 
చ్చరికను మత్సమర్పితసుచంపకమాలగ్రహింప వేండెదన్‌ 


సూరిస్తుత సుకవిత్వ 

ప్రారంభకులైన కొప్పరపు వేంకట సు 
బారాయ రమణ కవులను 

శ్రీరమణుండు ప్రోచుంగాత సిరులిచ్చి దయన్‌ 


శ్రీ కార్వముపూడి రాజమన్నారుకటి 


సరసులు పండితుల్‌ నృపతిసత్తము లెన్నంగం బత్తనంబులం 
దజమరలేకంజిత్రగతి నాశుకవిత్వ శతావధానముల్‌ 

నెజిపి వరప్రసాదులను నిద్దపుకిర్తినిం జెందినట్టి కా 

ప్పరపు కవిద్వయంబు శశిభాస్మరులట్ల వెలుంగుంగావుతన్‌ 


కొద్దిది కొప్పరంబు కవికోటులవాగ్‌ర్వురిమేటికీర్తి చే 
(బద్దలుగొట్టి కాండమున భాసిలు వేంకటసుబ్బరాయనిన్‌ 
ముద్దుకవీశుందత్సహజుంబూనుటందోంచకతోంచెంగొద్దియౌ 
యద్దమునుం గకారము మహాద్రిహరీశులం దాల్చునట్లొగిన్‌ 


136 


వేంకటసుబ్బరాయకవ వేంకటుండౌ రమణార్యవర్వ్యునిన్‌ 
బొంకముంగానుతించు పనింబూనిననేండులుపట్టనంచు నే 
జంకుచు జంకుచిట్టులనంజాలితి శ్రీచతురేంగితజ్ఞులున్‌ 
గొంకుటాకింతలేని కవికుంజరులంచు నిరంకుశంబుగన్‌ 


రాజితాం కవిసింహౌ ద్వా కొప్పరాద్రిగుహోద్భవా 
ఇతోధికావధానై శ్చ నతోత్తమబుధైస్సదా 


శే గుద్దంటి చినగోకర్లము 


అంబికాదత్త సత్మవిత్వాతి రేకు 

అగుచు నవధానముల్‌ బుథుల్‌ పొాగడంజాలం 

జేసి నెగడొందు సత్మవిశ్రేప్పులైన 

కొప్పరపు సోదరకవులం గొల్లు భక్తి 

సురుచిర శాస్త్ర వేదులగు సూరివరేణ్యుల సత్మవీంద్రులన్‌ 
నిరుపమవాగ్విలాసుల మనీషుల సత్మవితామృతంబునన్‌ 
బరిపరిం జొక్కం జేసినఘన(ప్రతిభానిధులైన వీరులన్‌ 
ధరణిసృజించికాంచెంగద ధాత యశేషయశోవిలాసమున్‌ 


మ ప పా 


137 


రుంగిడగూడెము శతావధానములు 
అవతారిక 
GAGA 
రసికమహాశయులారా! 


ఈచిన్నిపుస్తకమునకుం గారణభూతులైనవారు, ఆం(ధ్రదేశంబునం బ్రసిద్ధి 
వహించిన, సంస్థానములలో నాకటియగు నుత్తర వల్లూరు సంస్థానాధీశ్వరులలో 
జ్యేష్ణులును, సద్యశోగరిష్ణులునునగు మహారాజ రాజశ్రీ, శ్రీరాజా బొమ్మదేవర నాగన్న 
నాయండు బహద్దరు జమీందారువారు. వీరి పూర్వులు జగదాశ్చర్య కార్యకలాపము 
చేతను, ప్రభుజన ప్రీతికర వర్తనముచేతను జనోపద్రవకారి ఘోరమృగ నిర్మూలన 
కృత్యములచేతను, (ప్రఖ్యాతివహించి దేశాధిపతులగు నాంగ్రాంగ్లమేచ్చ ప్రభువరేణ్యు 
లచే వివిధవిధ స్వర్ణబిరుదాలంకార లాంఛన సత్మారములనేకముల (గ్రహించి 
యుండిరి. పూర్వోదాహృతములగు విషయములచే వీరిదిశూర సంస్థానమని 
నిర్ధారితము కాంబడినది. ప్రస్తుతప్రభువులకుం బితామహులును బితామహ ప్రజ్ఞా 
గణనీయులును స్థిరయశఃప్రియులును, విద్యానురక్తులును వితరణశీలురునునైన 
శ్రీశ్రీ రాజా బొమ్మదేవర నాగన్న నాయండు బహద్దరు జమీందారువారు “యశ 
ఏవ జన్మఫలతాత్మవతామ్‌” అను నార్యోక్తిననుసరించి, శాశ్వత యశంబు సంగ్ర 


138 


హింపనెంచి, యది సత్మనికృత (గ్రంథ (పభూతంబుగానెంచి సుప్రసిద్దులును, తెనాలి 
పురవాస్తవ్యులునునైన బ్రహ్మశ్రీ మతుకుమల్లి నరసింహ కవివరేణ్యుల నిజాస్థాన 
కవివరేణ్యులుగ నిల్పికొని శ్రీమచ్చెన్నపురీవిలాస ప్రముఖకృతి పరిగ్రహణం 
బాచరించి కీర్తి లక్ష్మీ పరిగ్రహణం బాచరించికొనిరి. నాంటనుండి యీ సంస్థానము 
విద్వత్సంస్థానమనియుల బేర్కొనంబడుచుండెను. సర్వవిధములం బితామహ 
తుల్యులైన శ్రీవారు తమ రాజ్యస్థానభాగమగు తోట్లవల్లూరు పట్టణమునకు 
విచ్చేయుటకు, నంతకుం బూర్వమే శ్రీశ్రీ వేణుగోపాలదేవ మహోత్సవ సందర్భమున 
శ్రీవారి పినతండ్రిగారి పుత్రులైన శ్రీరాజా బొమ్మదేవర సత్యనారాయణవరప్రసాద 
రావు బహద్దరు జమీందారు వారొసంగు వార్షికసత్మారమునకై మేమటకు వచ్చి. 
యుండుటయుం దటస్థించినందున శ్రీ వారికిని మాకును సందర్శన సల్లాపములు 
సంభవించినపుడు శ్రీవారికి విద్య యందును మాయందును గల ప్రితిగౌరవములు 
ప్రకటితములగునట్లు, అనువత్సరమును వారాచరించు శ్రీదేవీ నవరాత్రవ్రత 
మహోత్సవములకు మమ్మాహ్వానించిరి. తన్మూలమున మేమును శ్రీవారి 
విద్యాదరములకు సంతసించి వారి యుద్దేశానుసారముగాం బంగిడి గూడెమునకు 
శ్రీమద్రౌద్రి సంవత్సరాశ్వయుజ మాసారంభమున వచ్చి యట శ్రీవారి యభీష్ట 
ప్రకారము శతావధానముం గావింపంగా శ్రీవారందుల కానందించి గజా 
రోహణోత్సవంబుం గల్లింపంజేసి అయిదునూటపదియాజులు రూప్యము లొసంగి 
బిరుదస్వర్ణ మండనములతో రాంకవాదికసువస్త గౌరవంబు లొనర్చి ప్రతి 
సంవత్సరము ఏతన్మహోత్సవ సమయమున కరుదెంచి వార్షిక సత్మారమందు 
నట్లుగా నియమపటత్రం బొసంగి యానందింపంజేసిరి. మతియు దామట్లు 
సత్మరించుటయే కాక తమ కాప్తులును రసికప్రభువర్యులునునగు మహారాజరాజశ్రీ 
శ్రీ రాజా కందిమళ్ళ వేంకటరామనరసింహారావు బహద్దరు జమీందారువారి 
అశ్వారావుపేటలో వారియాస్థానమున మాకవిత్వావధాన విశేషములను జూపం 
దగినయేర్చాటొనరించి శ్రీవారి సన్మానములచే మమ్మానందితులనుగా నాచరించిరి. 
మజియు శ్రీమద్దుర్మతి సంవత్సరమున శ్రీరాజావారి యొక్కయు బంధువుల 
యొక్కయు, అభిప్రాయానుసారముగా సంపూర్ణ శతావధానముం గావింపంబడియె. 


139 


శ్రీవారి ప్రథమ సందర్శనము మొదలు శ్రీవారికిని మాకును గలుగుచు వచ్చిన 
సమయానుగుణ ప్రసంగోచితములుగను, ఇతర విషయములుగను శ్రీవారికి 
సంబంధించినవజికు మాచే రచింపబడిన పద్యములు రాజాలోకమనుపేరుగల 
వివిధప్రసంగపద్వావళియందుంజేర్ప్చంబడినవి. ఈ రెండు సంవత్సరముల సభా 
సమయములకుం జనుదెంచి అవధానములం దిలకించి వ్రాసిన కవుల ప్రశంసాపద్య 
ములలో మాకు లభించినవానిలోం గొన్నిటి నిందు [బ్రచురించినారము. 


ప్రథమ సంవత్సరావధానములోని దేవీస్తవమగు “నీలాంబుజారామకేళీ 
మరాళమై” యను సీసము శ్రీమద్దుర్మతి సంవత్సరపు, ఉగాది సంచికలో “సంవత్సర 
ప్రశంస”లో మొదటం (బ్రకటింపంబడియున్నది. పద్యముల సందర్భము లందు 
వివరింపంబడి యుండుటచేం బునరుక్తమగునని యెంచి ప్రత్యేకముగా విషయ 
సూచిక ముద్రింపలేదు. శ్రీవారికింగల ఆర్యమత సంప్రదాయసిద్ధమగు దేవ బ్రాహ్మణ 
భక్తియు విద్యాదరము నిందుం (బబస్ఫుటముగాం గన్పించు చున్నది. ఇట్టి 
భగవచ్చేవాపరులగు దంపతులకు దైవ మాయురారోగ్యైశ్వర్యాభీష్టపలసిద్దు లొసంగుం 


గాత! 
ముద్రణ ప్రమాద దోషములను గుణజ్ఞులు పాటింపకుందురు గాక. 
ఇట్లు, 
కొప్పరపు సోదరకవులు 
1922 సంవత్సరము శతావధానులు 


ల 


ఆ 
ఆల 
ఆ 
a 
a 
మే, 
ఆ 
ay 
1 


140 


శ్రీ మత్కనకదుర్లాంబాయమై నమః 
కుంతిడెగూడెముం తతారుణింనధయము - 1 


(అకోబరు - 1920) 


రారా 
శ్రీమదిప్టదేవతా ప్రార్ధనము 


వఏయంబ బిరుదంబునిప్పించెం దొలుదొల్త 
మణికాండభూపాల మౌలిచేత 
నేదేవి జయ ఘంటికాదుల నిప్పించె 
మద్రాసు బుధ శిరోమణులచేత 
నేతల్లి వేయినూతిప్పించె ఘటికాద్వ 
యిని బీరికాపురాదీశుచేత 
నేమాత జయ కేతు వెత్తంగం బతకంబు 
లిప్పించెం బోలనరేశుచేత 


నే ప్రసువు, భుజగేం[దాడి సుప్రసిద్ద 
నృపులచే జయ బిరుదాదు లీయంజేసె 
నట్టి మదుపాస్య శ్రీశివాబ్దాస్య నేండు 
కూర్మి దకుకొత్త జయ మొనగూర్చుంగాత! 


141 


1. జగదీశ్వరీ స్తవము 


నీలాంబుజారామ కేళీమరాళమై 
సామేన శంకర స్వామి వెలయం 
బవలు రాతిరి సేయు భద్రతాటంకముల్‌ 
దరహాస రుచి ధగ ధగ వెలుంగం 
(ద్రయ్యంతవెణి పద్మజురాణి, హరి రాణి 
చెలికారమునం గెలంకుల మెలంగం 
గెంగేలి రాచిల్మ క్రీడార్ధమెసరేంగి 


ప్రణవాక్షరార్ద ముపన్యసింపం 
జూధ 


గ(్యయముక్తాఫలామల గగనవాహి 

నీ పయఃకణపంక్తి వందే యటంచు 
విఘ్నపతి పూజన మొనర్చ విశ్వభరణ 
దీక్ష నెలకొన్న దేవి కిదే నమస్సు 


2. ప్రకృత ప్రభువును దేవి రక్షించునట్లు 


నవరాత్రవ్రతదీక్ష దక్షతనయం (దైలోక్యరక్షాచణన్‌ 

రవి చంద్రాగ్నివిలోచనన్‌ శ్రుతిపథ(భ్రాజన్మహామంత్రరూ 

ప, విరాజత్మరుణాంతరంగ నిను, సంభావించు నాగావనీ 
ధవు నంచత్మరుణాదృగంచలములందన్పంగదే, శాంకరీ! 


3. సమస్య : నవరాత్రవ్రతదీక్ష చెల్లె నిట నానందం బమందంబుగన్‌ 


కవిరాజుల్‌, బుధరాజు, లుత్తమధరా 
కాంతుల్‌, హితుల్‌ బాంధవుల్‌ 

సవనంబంచు గణింప, నిర్మల నయ 
స్వాంతంబునన్‌, దేవి, రా 


142 


ఘవమాంబామణితోడ నాగవసుధా 
కాంతుండు పూజింప శ్రీ 

నవరాత్ర వ్రతదీక్ష చెల్లె నిట 
నానందంబమందంబుగన్‌ 


విష్వ్రంశజులగు ప్రభువులు 


శ్రితచక్రంబుధరింప, సర్వసుమన ్రేణ్యున్నతుల్‌ వెంప, సం 
తతదీక్షన్‌ విబుధాపకారి మద విధ్వంసంబుం గావింప న 
చ్యుతకీర్తిన్‌ విహరింప భూరమలకున్‌ శోభల్‌ గడున్నింప నం 
చిత విష్ట్రంశముగల్లు త్వత్సములకే చెల్లున్సుపాలోత్తమా! 


దశావతారమూర్తి 


వనచర వనచర యుగళము 

అనంగ, ద్విజ ద్విజ యమళము లన, బుద్దుండనం 
గను గలి యనంగ విష్టుండు 

తనరెన్‌, దశరూప నామధారియయి నృపా! 


శ్రీరామచరి[త్ర 


అనఘులు దేవమౌను లధికార్తిని వేడంగ నాజిరాజ నం 
దనుండనంగన్‌ జనించి, వసుధాతనయన్‌ వరియించి పంక్తికం 
ఠుని వధియించి, శిష్పుల కనూనశుభం బొదవించినట్టి రా 
మునిం, గరుణాభిరాముని, నమోయనికాల్వ నభీష్టసిద్ధియౌ 


కొండ, కుండ, మండ, దండ అను శబ్దములు పాదాంతములందు 
వచ్చునట్లు శ్రీరాజావారి కాశీర్వాదము 


విజయదశమిని బూజల వెలయు కొండ 
పట్టి యనురక్తిం జూడ నోప్రాశ్చికుండ 


143 


సుకృతమణి నాగభూజాని సుకవి మండ 
లంబు గణియింపం గొనుత శ్రీ లక్ష్మి దండ 


8. భారత, భాగవత, రామాయణ (గ్రంథములు 


విజయ విక్రాంతి విదితముల్‌, విశ్వరిపు వ 
రోగ్ర సేనోద్భవస్మయ నిగ్రహములు 
పుణ్యజనవర్థన (క్రియాస్పూర్జితములు 
పాండు, వసుదేవ, దశరథ భవుల కృతులు 


9. విష్ణువు క్షీరసము[ద్రమును మాని శ్రీ రాజావారి హృదయమున నివసించినట్లు 


సారప్రాభవ! నాగభూప! సుగుణాంచ ద్రత్నరాశీ! నయ 
శ్రీరమ్యామలభక్తి శాంతిరసవీచీ ప్రోల్లసత్త్వన్మనో 

వారాశిన్‌ సిరితోవసించి హరి, తా వర్టించునింకం బయో 
వారాశిన్‌ బహుభంగసంగతముగా భావించియత్యంతమున్‌ 


10. రాజావారి వేంట 


బారుటీటెలంబట్టి దూరంగా రానట్టి 
పొదలెల్లందూతి బెబ్బులులం బొడిచి 
చిజణుతకత్తులం బట్టి చెదరనీయక చుట్టి 
చిజుతల గుండియల్‌ చీల్చికూల్చి 
కాండ్రంచుం బైకొని గోండ్రించు పెను వరా 
హమ్ముల నహమించి క్రమ్మిపట్టి 
చెంగు చెంగునదూంకు జంగుబిల్లుల లేళ్లం 
గుర్మురంబులంబంచి కూలంజేసి 


అశ్వ మాతంగ సుభట మహాంగ వాద్య 
చండ రవములు, వనిం గలగుండు వెట్ట 


144 


వాలు మగంటిమి నాఖేట ఖేలనంబు 
జరుపు నాగావనీశుండు జనకు భంగి 


11. రాజసౌధములు - ప్రథమపాదాంత, ద్వితీయపాదాది వర్ణములు 
“రామా” అని యుండవలయును. - మత్తకోకిల 


మోదముంగలిగించువస్తు లమోఘపుణ్యమునిచ్చు రా 
మాది దైవతవి(గ్రహంబులు నద్భుతావహముల్‌, సమ 
న్తాదృతంబులు శిల్పముల్‌, ప్రమదాస్పదంబులు చిత్రశ 
య్యాదికంబులు, వాల్చు, రాణ్మణి హర్యపాళి సుధీనిథ్‌! 

12. శ్రీ రాజావారి దేవీ పూజ 

మన మంబాపదయుగళం 

బున నేకాగ్రతను నిల్పి, పుష్పాక్షతలన్‌ 

గొని నామావళితోడన్‌ 

జనపతి వూజింప, దేవి సంతసమొందెన్‌ 


13. సమస్య : కాముండు వెన్నెలల్‌ గురిసెం గంతుండు బాణములేసెనెచ్చెలీ 


నామదినాటుకొన్న యలనాండు మొదల్‌ ప్రిదులంగబోవందా 
కోమలమూర్తి రూప, మొనగూడదు కార్యము, నిల్వదింకనా 
నీమము, కోకిలంబదె ఖణిల్లని అంకెలువేసె, రోహిణీ 
కాముండు వెన్నెలల్‌ గురిసెంగంతుండు బాణములే సెనెచ్చెలీ 


14. ధర్మరాజే, ప్రకృతప్రభువుగా జనించి బేతాళునిం బూజించుచున్నట్లు 


శరసంఘాతమునున్‌, ధనుఃప్రకరమున్‌, సంప్రీతిరక్షించి, యా 
దరువై యొప్పిన భూతనాయకుని బేతాళుం గడుంగొల్సి ద్వా 


పరమందయ్యది చాల కిక్కలిని గొల్వంబూని యప్పాండు భూ 
వర పుత్రాగ్రణి నీవుగా నిటు జనింపంబోలు నాగాధిపా! 


145 
15. పాండవులు, స్వస్వప్రభావములచేం బ్రసిద్ధింబడసి, 
ప్రస్తుతప్రభువై యవతరించినట్లు 


వరధర్మప్రతివాదనవ్రతమునన్‌, వైరిచ్చటాగర్వ ని 
ర్రరణాత్యుగ్రబలాఢ్యతన్‌ వివిధలక్ష్యజ్ఞాగగణ్య(ప్రధం 
దురగారోహణ నైపుణిన్‌ సురభిసంతోష క్రియంబాండుభూ 
వరపుత్రుల్‌ యశమొంది నీవుగ జనింపంబోలు నేకాక్ళతిన్‌ 


16. దసరామహోత్సవములం జూడవచ్చిన జనులు 


17. 


నాగవాసములసౌందర్యంబు సంగీత 
మాసక్తింగని విని యలరువారు 
చర్మనాటకములుత్సాహంబుతోంగాంచి 
పోలుగాడుండముం బొక్కువారు 
గజములంబులుల నక్కజమారం జేరి త 
దారవంబులకుల్కి వాజువారు 
శతవధానముం జూడంజాలితిమీనాంటి 
కంచు భూపాలు!6 గీర్తించువారు 


స్వకరపద్మంబులం బూజసల్పు రాజ 
దంపతు లితోధికైశ్వర్యధాములగుచుం 
దనర దీవించువారైరి జనులు నేంటి 

విజయదశమీమహమ్ముల వేంకనార్య! 


సర్వసామర్థ్యములు గల్లి సకల వ్యవహారములు స్వయముగా నిర్వహించు 
శ్రీ రాజావారికి దివాంజీయుండవలెనా? 


అన్నిటందాసమర్థుండయి యందజనన్ని విధాలం జూచుసం 
పన్నతగల్లి గర్వమణుమాత్రమునొందక రాజధర్మముల్‌ 
సన్నగిలంగనీయక (ప్రజాహితమొప్ప ధరి(త్రినేలు నా 

గన్న నృవాలవర్యునకొకం డనభిజ్ఞుండమాత్యుండేటి కిన్‌ 


146 
18. మత్వావతారము 


సోమకుండను పలలాశి మ 
ణీమంజూషోపమాన నిగమచయము, దు 
ష్మాముండయి వార్థిం[ద్రోయ, మ 
హామత్స్యంబగుచు విష్ణుం డాఖలుం ద్రుంచెన్‌ 


19. రాజ్ఞి గారిని గుతించి 


ఉభయ వంశముల కీర్వున్నతుల్‌ వెలయింప 
జననంబుంగాంచిన సర్వవంద్య 
మేనితోడనుజాయ మెలంగు చందంబునం 
బతి ననువర్తించి పరంగునాధ్వి 
రేనికిమంత్రియటై, నాథునకు సర్వ 
విధుల నుత్సాహంబు౯ బెనుచు సుగుణ 
గానంబునందు సుజ్ఞానంబునందు న 
త్యున్నతస్తుతులందు నున్నతాత్మ 
పుణ్యముం గీర్తి వాంఛించు పూతహృదయ 
నాగన్ఫపవీర పత్నియౌ, నంద్యచరిత 
విజయరాఘవమాంబ, దేవీకటాక్ష 
సిద్ధి నభిమతశుభవృద్ధిం జెందుంగాత! 


20. సమస్య : ఫలముల గొమ్ము, పోవునింకం బైత్యము వైద్యములేల విప్రుండా 


వెలంగల లోందలంపక వివేక విహీనత దేవదేవు కో 

వెలంగల వస్తులమ్ముకొని వేలగు మందులు గొంటివన్నియున్‌ 
వెలంగలం బోలంజాలవరవీసము గావున మన్మథాగభూ 
ఫలములంగొమ్ము, పోవునింకం బైత్యము వైద్యము లేలవిప్రుండా! 


21. 


147 


శ్రీ రాజావారి తండ్రిగారిచరిత్రము శ్రీవారి “శ్రీ మదఖండి 
అను బిరుదవర్ణములు పాదాదులయందు వచ్చునట్లు 


శ్రీమనృసింహధాత్రీనాథవర్యుండు 
భయదమృగాటవీవహ్నియంచు 
మహితాత్మ! ఛాయాసమాఖ్యాధ్య సతిగాంగ 
నంది సూర్యౌజ్వల్యమమరమీథి 
దయయు, సాహసము నుత్సాహపొరుషములు 
జగదభి వినుతంబులుగం దనర్చి 
ఖండపరశ్వధాఖండభ క్రివిశేషు 
బేతాళనాథు సంప్రీతింగొల్పి 


డమరమునడంచి, నాగరాట్ర్రముఖసుతులం 
గాంచి, సుపదాద్యవర్ణవిఖ్యాతబిరుద 
గౌరవముంబొంది, యింద్రసఖ్యమువరించె 
బులులరాజని ప్రజలెల్లంబొగడుచుండ 


29, సమస్య : స్టిరశుభంబులొసంగి రక్షింపుమంబ! 


కుంకుమాంకితనిశాపంకిలాక్షత్రములం 
బూజ గావించిన పూతచిత్త 
కరవీర, మందార, కల్లార కుసుమవా 
రముల నర్చించిన విమలహృదయ 
కర్పూర, మృగమద, గంధసారసుగంధ 
బంధురం జేసిన పావనాత్మ 
శతసహ(స్రాయుతా (ప్రతిమాననామార్చి 
తాం(ఘ్రిగాసల్పిన యనఘబుద్ధి 


148 


శాప్రనిగదితసర్వోపచారవిధుల 
నిన్ను సేవించినట్టినాగన్ననృపుని 
పత్నిశ్రీరాఘవాంబ వినూత్నకరుణ 
స్థిరశుభంబులొసంగిరక్షింపుమంబ! 


23. ఉదయ ప్రార్థనము 


సరసీజాసనుండాయురున్నతి, సరోజూతాప్తుండారోగ్యమున్‌ 

సరసీజాలయ భాగ్యమున్‌ హరిసరోజాతాక్షు ండమ్మోక్షమున్‌ 

సరసీజాతహితాహితాగ్ని నయనశ్లాఘ్యాత్మ శ్రీమన్మహే 

శ్వరి, సర్వేప్పితసిద్ధింగూర్పందలంతుం(బత్యూష కాలంబునన్‌ 
౨4. తిక్కన మంతి 


ఘనుందడై పంచమవేదనామకమహా (గ్రంథంబు నిర్మించి వి 
శ్వనుతాత్యద్భుత ధిసమర్ధతం గవిటబ్రహ్మాంకముంజెందె న 
న్యనృపస్వీకృతరాజ్యమున్‌ మనుమసిద్యాయత్తముంజేసెం ది 
కృనమంత్రీశ్వరుండమ్మహాత్ము నెనయంగా లేరుమంత్రీశ్వరుల్‌ 
25. యుగంధర మంటి 


పరసేనాబలదోర్బలోన్నతులచే బందీకృతుండైన య 

న్నరనాథుండు, (ప్రతాపరుద్రుండు నిజౌన్నత్యచ్యుతింజెంద క 

య్యరిస(మాట్కృతసత్మృతింబొరయ లోకాశ్చర్య కార్యక్రమ 

స్మరణీయుందెవండయ్యుగంధరమహామంత్రీంద్రుందడెన్నందగున్‌ 
26. తిమ్మరుసు మంత్రి 


పురుహూత(ప్రతిమాన శ్రీనరస భూపున్‌ మెచ్చంగాంజేసి త 
ద్వరసౌజన్యము, తన్మహీశ్వరత, తేవం గృష్టరాయావనీ 


149 


శ్వరుండొందం గవిరాజకీర్తి రమలన్‌ వర్ధిల్లంగాసల్పు తి 
మ్మరుసున్‌, మంత్రికులావతంసు జగతీమాన్యున్‌ నుతింపందగున్‌ 


27. ఎట్టివారు మంత్రిపదవి కర్షులు 
యొ 


పతికిన్‌ భూప్రజకాప్తుందై, బహువిధోపాయంబులన్‌ శాత్రవ 
(ప్రతతిం గీడ్వడం జేసి రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి ఢీ 
చతురుండై, పటుకార్యకౌశలుండునై సత్మీర్తులంబొల్పునే 
మతిమంతుండతండే యమాత్యపదసంభావ్యుండగున్‌ భూవరా! 


28. శ్రీ రాజావారి శమీ పూజా ప్రయాణము 


హర్య్యాగ్రతలములం దతిహర్షితాత్మలై 

శుద్దాంతకాంతలు చూచుచుండ 
నిసుమువైచిన రాలనెడములేకుండంగా 

నర సమూహములు క్రిక్కిజిసి నడువ 
భూరికాహళశంఖభేరికాభాంకార 

రవము తత్రత్యులం జెవుడువజుప 
నాగఘీంకృతి, బృహన్నాళికాధాంకృతి 

చెలరేగి దిక్కుద్యములం బగుల్పం 
బాదఘట్టనముల రజఃపటలమెగసి 
సురనదీస్వచ్చజలములబురదసేయ 


లలితవనమున జమ్మిపూజలనొనర్చ 
నాగవిభుందేగుదేజం గానంగనయ్యె 


29. కామినీకాముకుల చిత్రపటము 


తరుణి! భవద్దృగంబకవితానము భ్రూలతికాశరాసనో 
త్తరమున నెక్కు వెట్టి బెడిదంబుగ నేర్పందొడంగెంద్వత్సుధా 


150 


ధరరుచిరామృతంబొసంగి, దర్పకుదర్పమడంచియాక్రితుం 
గరుణనునన్నుం బ్రోవుమని కాముకుండొక్కండు వేడుంగామినిన్‌ 


30. ఆందధ్రీకరణము 


పగలే నాచెయిం బట్టవచ్చెదవు గోపాలా? యిదేవింత మా 
మగవారుండిరివీథిలోన నడుగోమామామ చాల్‌ చాలు, నీ 
తగులంబెంతయొ తెచ్చునాకనెడుకాంతన్‌ లేదులేయంచుంజి 
ర్నగవాప్పారంగముద్దు పెట్టిచను కృష్ణస్వామి నిన్నేలుతన్‌ 


31. తాళ వృక్షము 


వర్షాతపములం బాపంగబీదవార లే 
యాకుల గేహంబులల్లుకొంద్రు 
కాజునెత్తురుధారంగట్టించి గాయంబు 
మాన్పించునెద్దానిమంచుబూజు 
ఇనుమద్దిచేవకంటెను ఘనంబగుచేవ 
దేనిమూలంబునంగానిపించు 
మందు([మాంకులకుమార్మసలు నుష్టవ్యాధు 
లెద్దానిముంజచే నెగిరిపోవు 


పొడుగుమానిసింగని కడుంబొట్టివారు 
దేనింబోల్చెద రద్దానిందెల్పందగదె 
కృష్ణదేవాగ్రజునిరధ కేతనంబు 
తాళభూజంబు శ్రీనాగధారుణీం[ద్ర! 


32. సమస్య : జారకులావతంసమును సాంకందగున్‌ నృపతుల్‌ నరేశ్వరా! 


సారసుగంధపూరఘనసారమసారమటంచు మేటిప 
స్నీరము, కమ్మకస్తురియు నింద్యములంచు సుగంధబంధురం 


151 


ఖై రమణీయమౌపునుంగునద్భుతభంగిసృజించుగంధమా 
ర్ఞారకులావతంసమునుసా౭కందగున్నృపతుల్‌ నరేశ్వరా! 


38. మేనకా విశ్వామి(త్రులు 


గరువంపు “గుజబువంపుటిజలుకు చన్నుందోయి” 
కుట్లూడ్చి రైక గగ్గోలుసేయ 

శవణ సరః (ప్రాంత సంచరత్‌రుషములై 
క్రాలుగన్నులు వింతకాంతులిన 

రంగు కుందనపు టరంటి యాకుపైం ద్రాంచు 
సరణి వీంపునను గీల్బడ నటింప 

సర్వాంగ సౌందర్య సహజ లావణ్యముల్‌ 
యోగీంద్రు మనము నుజ్టూతలూంప 


చిజబునగవు వెన్నెలలు సాంగి చెక్కుటద్ద 
ములకుందళుకీయ, రాయంచకులుకు నడలం 
గమ్మతేనియలూరు గీతమ్ముంబాడి 
గాధిభవునాత్మ మేనకాంగన కరంచె 


34. కర్చు దాతృత్వము 


కవచముం గర్జకుండలయుగంబుం గిరీటిజయస్పృవాప్తి వా 
సవుండరుదెంచికోరెడునాసంగకుమన్పితంగాంచి యాత్మపె 
ల్లవియంగ నర్యమాహ్వయగతార్థముందెల్పియభీష్టపూరణో 
తృవముననింద్రుందన్సెను బ్రదాతృ వరేణ్యుండుకర్ణుండోనృపా 


35. భారత యుద్ద స్థలమును బాసి స్వర్గస్టలమునకుం జనిన కౌరవ వీరులు 


అసమవిక్రమరాశి యాపగాత్మజుండేగెం 
గుంభసంభవుం డస్ర్తగురుండు సనియె 


152 


భార్దవుశిష్యుండు బహుళాస్తవేది క 
ర్హుండుం జేరె వెడలె శల్యుండతిబలుండు 
(భ్రాతృవర్దపరుండు రారాజుపోయె వ 
రప్రభావుండు సింధురాజు తరలె 
వైష్ణవాస్తోగ్రుండు భగదత్తుండు గతించె 
భూరిశవసుం డురుభుజుండు గడచె 


నరిగిరింక నసంఖ్యాకు లరిదిమగలు 
ధర్మదేవత కినుకతోం దలంచుటెటింగి 
ధర్మజాదులు పెల్లుబ్బితనరుబెతింగి 
భూమిభువనంబువీడి, స్వర్శ్భువనమునకు 


36. రాజావారి ధేనువు 


అనిమిషనాథు గోవరమునందు, వసిష్టమహామునీందద్రు నం 
దినియెడ, బాణవైరి వనధిప్రభునాందంగంజేయుబాణధే 

ను నివహమందుంగల్లిన యనూనమహామహిమంబులెల్ల నా 
గన వసుధేంద్రు గోగణమునం దనువాందిశుభంబులీవుతన్‌ 


37. శ్రీరాజావారి బావమబదిగారిని శ్రీరాజావారిని కృష్ణార్ణునులతోంబోల్బుట 


ఒకరిసోదరిని వేటాకరికి భార్యగాం 
గల్పించుకొని ప్రీతిం గాంచుకతన 

సహచరవృత్తిమై సతతంబు నొకచోట 
నొకమాట పట్టునం దుండుకతన 

మేనమామ సుతుండు మేనయత్త కుమారు 
డనెడు బాంధవముండు నట్టికతన 


153 


నొకరి పురోవృద్ది కొక్కరుత్సాహంబు 
నానుకూల్యముం జూపునట్టికతన 


ధర్మజాతాతిబలభరోత్సవుల మిమ్ము 
నల్లకృష్ణార్దునులం బోల్పనయ్యెమాకు 
రాఘవాంబిక ప్రబల హర్షమున వినంగ 
రామకృష్ణార్య, నాగభూరమణులార! 


38. సత్యవ్రతము 


39. 


చం[ద్రమతియు, హరిశ్చం(ద్ర జనవరుండు 
సత్య సువ్రతకాములై, నిత్యకీర్తి 

భాములతై రావ్రతంబు నుదగ్ర దీక్ష 
సలుపంజాలినవారు వంద్యులు నరేంద్ర 


శ్రీ రాజాగారి మేనల్లుండు 


వీలంపు నికరంపు నిగ్గముంగురులపైం 
గ్రమ్ము నందపుమోముందమ్మువాండు 
మురిపెంపుసాంపుమై ముద్దాడంగాంగందు 
పాలబుగ్గల జగ్గుపరంగువాండు 
రిక్కవైచినవారి దిక్కుపార్లుచు6 జేతం 
(గ్రవ్వుచుం గిలికిల నవ్వువాండు 
గజ్జలకడియముల్‌ గల్లు గల్లనిమోయం 
జిన్నారితొట్టె రంజిల్లువాండు 


కృష్ణలీలల కుబ్బి, ముగించి నిద్రం 
గేకిసలు గొట్టుచును నాలకించువాండు 
శ్లాఘ్య వేంకట రామ ప్రసాద బాలుం 
డంబికానుగహమునం బెంపందుంగాత! 


154 


40. 


శ్రీ రాజావారి మేనగోడలు 


క్రీడదయివాజ గోపాలకృష్ణు తోడం 
బుట్టువందు సుభద్రను బోలంజాలు 
పాపమారావునకు నింకం బార్జుంబోలు 
పతిని సమకూర్పుమో నాగపార్థివేంద్ర! 


41. ప్రకృత రాజదంపతులవలెంబార్వతీ పరమేశ్వరులను సేవించినవారెవ్వరు? 


42. 


సురనాథుండు శచీపురం[ధియు, మనశ్ళుద్దుల్‌ విడంబింప భా 
సురసౌధాంతరచంద్రకాంతశకలాస్తోకప్రదేశంబులం 
బరమేశీవరమేశులంగొలిచి రాఫక్కిన్‌, భవానీమహే 
శ్వరులంగొల్పినరాజదంపతు లభీష్టశ్రీలంజెన్నాందరే? 


శక కర్తయగు శాలివాహనుండు 


పురుషరూపముంగొన్న భుజగేంద్రుం గూడిన 
యవివాహితకు సముద్భవము జెందె 
ఎముక, బొగ్గులు, మృత్తు, నుముక, మంచపుంగోళ్ల 
క్రింద నుంచిన వైశ్యు కీలెతింగె 
పశు లోహ భూ ధాన్య భాగంబు లెతింగించి 
విశ్వ వేదిత్వంబు విశదపజచె 
నాగేంద్రుకరుణ, మృణ్మ్యయసేన వజ మ 
యంబుగా నని విక్రమార్ము గెల్చి 


వసుధం బాలించె నేకోష్టవారణముగ 
నేంటికిన్‌ శకకర్తయై పాటికెక్కె 

నతండు శేషాంశజుండు, పూరితయశుండు 
శాలివాహననామ రాట్టంద్రుం డనఘ! 


155 


43. రాజావాది అశ్వములు 


ప్రతిపక్షక్షితిభృదృయావహగతిన్‌ వర్తింపనింద్రాశ్వముల్‌ 
వితతైశ్వర్యవిచిత్రచిహ్నములు భావింపన్‌ ధనేంద్రాశ్వముల్‌ 
సతతానంతపథ(ప్రచారముల నెంచన్వాసరేంద్రాశ్వముల్‌ 
మతినూహింపభవన్మహాశ్వము లసామాన్యాత్మ! నాగాధిపా! 


44. బుట్ట దీపములు 


నాగన్ఫప! యుష్మదద్భుతానంతకీర్తి 
సుప్రతాపద్యుతులు, సోమసూర్యవిభల 
విష్ణుపదమందంబోవం దద్విధు లెళుంగమి 
బుట్టదీపంబు లందురీ భూమిజనులు 


45. కరార్తునుల యుద్దము 
= ఢి 


శల్యసారథ్య వైశారద్య మొక్కట 
శౌరిసారథ్య కౌశల్య మొకట 
కాలపృష్టగుణటంకారంబు లొకట, గాం 
డీవ మౌర్వీ మహారావ మొకట 
హస్తికక్ష్యాత్మకంబగు కేతు వాక్కట 
కేసరిసుతరూప కేతు వొకట 
ధృతరాష్ట్రపుత్రక స్తుతివాక్కులొక్కట 
వాసవాజాశీస్సువాక్కు లొకట 
వెలయ, శన్తాస్త పాండిత్యములు, వియచ్చ 
రులు ప్రశంసింపం గాలరు[ద్రులను బోలు 
కర్ణ పార్గుల రణ మభివర్ణనీయ 
మై ప్రవర్తిల్లె, నాయడు నాగన నరేంద్ర! 


156 


46. స్టైర్యాదికములగు సుగుణములు కలవారు స్తీలా? పురుషులా? 


£7. 


48. 


49. 


తెలియం బూరుషకోటి కంటె, సతులందే హెచ్చుగాంభీర్యని 
శృలచిత్తంబులు, సువ్రతాత్మ! యతిహాస్యంపుం (బ్రసంగంబువే 
ళల నవ్వాపుట, లో రతిప్రియతయెల్లందాంచుటత్యుత్తమో 
జ్వలకీర్వార్టన బుద్ధిగొంట, యితరాశాత్యాగమున్‌సల్పుటన్‌ 


గడియారము 


గడియారంబుపయుక్త వస్తువుల నగ్రస్హానముంజెందు, న 

య్యుడు చంద్రార్ములంగాననీక జలదం బుగ్రంబుగాంగ్రమ్ము న 
యడం గాలంబెతింగించు, సైంధవుని నాండీయంత్రమే యున్నచో 
గడుంగష్టంబగుంగాదె? గాండివి ప్రతిజ్ఞం దీర్చంగాం జక్రికిన్‌ 


సమస్య : జలముజలమ్ములోంగలిసి సంతమసంబనం (గ్రమ్మెదిక్కులన్‌ 


కలకలలాడు పద్నిని వికాసము వీడంగం గల్వచెల్వ మేల్‌ 
కాలకొలలాడ, రేచెలి చకోరముతోం గనులెత్త, జక్కవల్‌ 
వలవలలాడ, నయ్యినునిం బాయుట కేడ్చు దినాంబుజాక్షి క 
జలము, జలమ్ములోం గలిసి, సంతమసంబనం (గ్రమ్మెదిక్కులన్‌ 
మణి, మంత్రౌషధ శక్తులు 

గణనాతీతముగా శమంతకము బంగారంబుంగల్లించుటన్‌ 
(బ్రణుతప్రక్రియంబాండురాట్సతులం బుత్రశ్రీకలంజేయుటన్‌ 


రణభూమింబడియున్నలక్ష్మణుంగపివ్రాతంబుతోంబ్రోచుటన్‌ 
మణిమంతౌషధశక్తులద్భుతమహామాహాత్యవంతంబులౌ 


50. (ప్రభువులు భుజింపందగిన వస్తువులు 


బలవద్వైరుల గెల్చిభూప్రజలం[బ్రోవన్‌, వ్వాఘసింహాదికా 
ఖల దుష్టోగ్ర మృగావళీవిశసన క్రీడాగతిన్‌ గోవృషా 


51. 


52. 


5తె. 


54. 


157 


దుల రక్షింప, బలంబవశ్యముగ నెందున్‌ రాజులౌవారికిన్‌ 
వలయున్‌గాన, బలడ్యుతిప్రదములౌవస్తుల్‌ భుజింపందగున్‌ 


లోకస్తుతికి, గుణముప్రధానమా? రూపము ప్రధానమా? 


కామినిగాని పూరుషుండు6ంగానిమటేమియుంగానిరూపపున్‌ 
గోమునంబేరుంగాంచుటొనగూడునె? కస్తురి, కోకిలంబు లెం 
దేమిటంగాంచెంబేరు గుణమెంతయొ కల్చుటంజేసిగాక యే 
రేమదివాని నల్పుగణియింతురె? దింతురె? తద్దుణస్తుతుల్‌ 


విద్యాబలము జయ(ప్రదమా? దేహబలము జయప్రదమా? 


కేవలదేహశక్తియనం గేకలమాత్రమెకాని సజ్ఞయం 

బేవిధిం గూర్పనేర దెపుడేని జయం బొనగూర్చు విద్యయే 
భూవరునాజ్ఞ నియ్యెడలం బోరిన మల్లురం జూడమే జయం 
వేవజకేనిం గాంచందగెనే యల దేహబలాధ్యుం డింతయున్‌ 


పుష్పములలో శ్రేష్టమైన పుష్ప మేది? 


సూనశ్రేణు లవెన్ని యేనిగల వీ క్షోణిన్‌ విలోకింప నే 
(త్రానందప్రదరూపవంతములు, ఘాణామోదసంధానము 
ల్లానీ! భూరిపరీమళంబున మహాహ్లోదంబు సేకూర్చు నై 
ట్మ్వీనుంబోలుప్రసూనరాజమునెటన్‌ వీక్షింప ముర్వీశ్వరా! 
శాస్త్రములందు ముఖ్యములైన రెండు శాస్త్రము లేవి? 
(ప్రాణులకునెల్ల నవయవ (ప్రకర మనంగ 

వ్యర్ధమొకటి యుంగాక ముఖ్యంబులైన 


వఖీల శాస్త్రంబులందు ముఖ్యములు రెండు 
శబ్దశాస్తము, వైద్యశాస్త్రము నృపాల! 


158 


55. భారతము 


తెలుపును, రాజనీతులను దెల్పుమహోపనిషద్రహస్యముల్‌ 
తెలుపు సమస్తధర్మములు దేటగంబంచమవేద సుప్రధన్‌ 
వెలసిన భారతంబు కురువీరచరిత్రమనంగం బాండు పు 
తులహరి సర్వసత్వజయధూర్వహులై మనంజేయలక్ష్యమై 


56. సమస్య : మరుండుగ్రక్రుధందాయె శైవవర సామర్ధ్యంబుచే శ్రీహరిన్‌ 


మహారిపౌ[తుం డనిరుద్దుండం చెజుంగకాహా! బాణదైత్యాధముం 
డురు దర్పోద్దతింబట్టెం బౌత్రకుందదీయోద[గ్రదర్పాంధ్య మే 
పతి శిక్షింపక మాననంచు హరిరానవ్వేళనాబాధితా 
మరుండు(గ (కుథందాయకె శైవవరసామర్థ్యంబుచే శ్రీహరిన్‌ 


57. రుచిగల పదార్ధమెది? 


రమణి సుధాధరంబని కరంబనురక్తిని గాముకుల్‌, రమా 
రమణ కథానులాపమని రాగ విరక్తులు మోక్షకాములీ 
[క్రమమునం బల్ముచో నెదియుంగాదు మహాకవి వర్యు భవ్య వా 
గమృతమె రుచ్యమంచు రసికాగ్రసరుల్‌ వచియింత్రు భూవరా! 


58. మనుజుని బాధించు నగ్నులెవ్వి? వానిని హరించుటెట్లు? - మహాస్రగ్ధర 


హరియింపన్‌వచ్చు, నన్నాద్యలఘువిధుల న 
త్యంతమౌజారరాగ్నిన్‌ 

హరియింపన్‌వచ్చుం గామిన్యతితరరతిసౌ 
ఖ్యంబులన్‌ మన్మథాగ్నిన్‌ 

హరియింపన్‌రాక, దేహిన్‌ హరువుంజెజచుం 
గోధాగ్ని యొక్కండె కానన్‌ 


159 


వరశాంతిఖ్యాత వృష్టింబజపి, యడంచుం6 
దత్త్వజ్ఞుం డద్దాని నార్యా! 


59. కీర్తిలేని మానవుని జన్మము - తరలము 


పరిమళం బదిలేనిసూనము పంకజేక్షణ లేని మం 
దిరము, నీరము లేని కూపము, నీరజాప్పండులేని యం 
బరము, దేవుండు లేని కోవెల, పండువెన్నెల లేని రా 
తిది యనంజనుం గీర్తిగల్డని దేబెజన్మము దీనిధీ! 


60. మహారాజశ్రీ శ్రీ శ్రీ శ్రీ రాజా నరసింహనాయండు బహద్దరు 
జమీందారువారు - లయగ్రాహి 


శూరగణమందుం దనపేరు గణనీయమగు 
తీరుల నెజింగి మృగవారముల సింహ 
స్పారబలమెర్పడ విదారణమొనర్చి, నిజ 
ధారణిసుఖోన్నతుల మీజ విజయ శ్రీ 
ధారదియయి, భూరిబలసారుల నుదారులం గు 
మారులను గాంచి నృపవీరయశుండై ల 
క్ష్మీరమణుసేవకయి చేరె నరసింహవిభుండా 
రహితవైరి కెనరారు పెరవారల్‌ 


61. శ్రీ రాజావారి కాశీర్వాదము 
శ్రీ వాగేవతధీసమంచిత వచశ్రీ సిద్ధి శ్రీ దేవి ధా 
త్రీ విఖ్యాతసురాజ్యలాభశుభముల్‌, శ్రీ రాజరాజేశ్వరీ 
దేవీదృష్టిద్విషత్సరాభవకరోద్దే శక్రియాసిద్దులున్‌ 
భావప్రీతిగంగూర్చి నిన్‌మనుతురోభవ్యాత్మ నాగాధిపా! 
(సంపూర్ణము) 


160 
రౌద్రిసంవత్సర శతావధాన ప్రశంసా పద్యములు 
ఆల ఆోఅ ఆోల ఆల ఆోల 


శ్రీయుత కొప్పరంపుం గవిశేఖరులార! నియోగివంశ ర 
త్నాయతనాబ్దులార! కవితా వనితావసతీకృతాత్మ జి 
హ్వాయుతులార! ధీరవరులార! నమస్కృతులాచరించి మీ 
కీయెడం బద్యపంచకమునిచ్చితిం గూరిమి స్వీకరింపరే 


శారద మీస్వరూపము (ప్రశస్తయశోధనులార! సాటి మీ 

కేరునులేరు మీకయిత యెందసమాన, వలంతులీరు నా 
కోరికదీరం బద్యములంగూరిచి యర్పణం చేసికొంటి మీ 
ధారకు ధారణాస్థితికిం దద్దయు విసయమంది దీనిధుల్‌ 


అవధానంబులు పెక్కు సల్పితిరి రాజాస్థాన రంగంబులన్‌ 
బవమానత్వరమించునాశుకవితా ప్రావీణ్యముంజూపినా 
రవనీనాథులు సత్మవుల్‌ బుధులు మిమ్మగ్గించుచున్నారలో 
కవిసర్వజ్ఞవతంసులార! పొగడంగా శక్యమే నాకింకన్‌ 


కరమని రసజ్ఞాలెంతొ యాదరముమీజ 
మీకు వేయాజులొసంగుచు వీంకగూర్తు 
రర్భరహితుండనౌటం బద్యంబులేను 

శక్తికొలందినర్పించితి సరగంగొనుండు 


తృణమో, కణమో, భక్తిని 
ప్రణతుండనగు చేనాసంగితిం బరయగంగొనుండీ 
యణువే మేరువటంచని 
గణుతించుచుం (బ్రేమమీజంగా మీరెడందన్‌ 
రౌద్రి సంవత్స ఇట్లు, 
రాశ్వయుజ బం౧ లు యామర్తి వెంకటసుబ్బారావు 


161 


అకలంకుండు, శతావధాని, కవిరాజాంకుండు శ్రీపాదకృ 
ష్టకవిగ్రామణి, గోపభూపతి సభన్‌ సంతుష్టుడై హృద్యప 
ద్యకదంబంబులసంస్తుతించుటలుమున్‌దర్వారులోంగంటి నే 
టికిమిమ్ముంగని మీకవిత్వమునువింటింబుణ్య లేశంబునన్‌ 


పవమానత్వరనాశుకావ్యములొనర్పన్‌ దుష్కరప్రాసముల్‌ 
వివిధాలంకృతులందు గూర్చుచుసభన్‌విద్వన్నుతుల్‌గాంచు మీ 
రవధానంబున నెట్టిక్లిష్టపు సమస్యల్‌ పూర్తిగావించినన్‌ 
భువినాశ్చర్యకరంబుంగాదనుచు మద్చుద్దిన్‌ వితర్మించెదన్‌ 


అతులితప్రజ్ఞశతావధానము మీరు 

సేయ సంతోషంబుం జెందినాండు 
బంగారుపతకముల్‌ భక్తినర్పించియా 

స్థాన సత్మవులుగా సల్పినాండు 
ఏనుంగుమీంద నూరేగించి సభలోన 

నే నూటపదియాటు లిచ్చినా౭డు 
వర్షాశన మొసంగు పత్రంబుగూడ మ 

క్కువ మిక్క్కుటముగాంగం గూర్చినాండు 


మును పితామహుండా నాగభూవరుండు 
శ్రీ నృసింహకవీంద్రుం గోరినవిధాన 
మిమ్ము మా నాగభూపుం డిమ్మెయిని గోరెం 
(క్రేమ దయసేయుండో కవి స్వాములార! 


పెమ్మరాజు సత్యనారాయణరావు 
అనుపమకొ(ప్రపున్‌సుకవిహంసములార! కొనుండుమన్నతుల్‌ 
కనుంగొనినాండనేంటిసభ ఖ్యాతిగంజేయు శతావధానమున్‌ 
ఘనమతినాగభూవరశిఖామణి పండితులున్‌ గవీశ్వరుల్‌ 
కని వినుతించి మిమ్మధిక గౌరవతృప్తులంజేయుటాదిగన్‌ 


162 


అరయన్‌ గంటకునైదునూటులగుపద్యంబుల్‌జగచ్చోద్యధీ 
గరిమంజెప్పి యసామ్యులీకవివరుల్‌ కాళీకృపాసిద్దు లీ 
శ్వరలీలామహిమంబుంజూపజగతిన్‌ జన్మించిరంచున్‌గవీ 
శ్వరచూడామణులేనుతించిన మిమున్‌ శక్యంబె నాకెన్నంగన్‌ 


ఓ నాగభూప! మాకీ 
యానందముంగల్దజేయు నాధ్యునకును స్‌ 
కానందనందనుండు లో 
కానందదుండిచ్చునాత్మజానందంబున్‌ 
ఇట్లు, 
పసుమర్తి కామన్నశాస్త్రి 


రాద్రి సంవత్సర పుష్య శుద్ధ ౧ నాడు మటికొన్ని గ్రామముల వారాహ్వానించినప్పడు 
ప్రయాణ సందర్భములోంజెప్పినవ 


సర్వకుటుంబభారముం బ్రశస్తతరార్టమ (క్రియావళిన్‌ 
ధూర్వహుందైనవాండనుంగుందోడుగృ్భృహంబుననుండితీర్పమే 
మిర్వుర మీప్రయాణము నభీష్ట శుభప్రతిపాదకంబుగా 
నిర్వహణంబొనర్చితిమి నేంటికి నీకృపనో మహేశ్వరీ! 


చలివ్రైంగయ్యె ధనాదిగౌరవ విశేషప్రీతులంగూర్చునా 
ప్తులవీడన్‌మనసొప్పదయ్యె జననీపుత్రాదులంజూచుచూ 
పులు మెండయ్యంబితృప్రయోజనదినంబుంజేరరానయ్యె మే 
లొలయన్నేంటి కనుజ్జయూ యంగదెమాకోరెడ్డిసీమేందిరా! 


మీగురులెవ్వరను ప్రశ్నమునకు. బ్రత్యుత్తరము 


అనఘజయంతి రామవిబుధా(గ్రణి సర్వసుఖంబులొందంజే 
య, నమరభాషనేర్పినమహాత్ముని రామడుగన్వయాబ్ది చం 
(ద్రుని గురురామకృష్ణబుధధూర్దటి నెంచుచుందత్కటాక్షసి 
ద్దినిందగువిద్య పేర్మిజగతింజరియింతుము వీరయాహ్వయా! 


163 


మత్సహోదరు(డగు బుచ్చిరామకవిని గుటించిన ప్రసంగమునుబట్టి పంగిడి గూడెములోం 
జెప్పినవి 


ప్రకట('ప్రజ్ఞశతావధానములొనర్పంగా, మహాశుప్రబం 
ధకవిత్వంబునంబండితస్తుతులనాందంగాం దగెన్‌బుచ్చిరా 
మకవిఖ్యాతుండుమత్సహోదరుండు క్షేమస్సూర్తిమై గేహర 
క్షకునేండుండెను ధామసీమ నయవాసా! బాలకృష్ణాహ్వయా! 


శతావధాన సభాంతమునం( జెప్పినవి 


అరుదౌ రీవి శతావధానమును జేయం జేసి, నాగావనీ 
శ్వరునిన్‌, సభ్యుల మెచ్చంజేసి, మము నుత్సాహాధ్యులంజేయు నీ 
కరుణాపూర్ణత కే మొసంగుట నమస్మారంబులె, కాన, స 
త్మరుణాద్భష్ణుల మన్నమస్కృతులివే గైకొమ్ము సర్వేశ్వరీ! 


తమరిడ్డ ప్రశ్నముల్‌ తగంబూర్తియగుట సం 
స్తవమాచరించు పృచ్చక గణంబుం 
గోరిన కోర్చి సేకూరుట కతితర 
(ప్రమదమందెడు రాజబంధు వితతిం 
బద్య గద్య (శేణి భావముల్‌ దెలియం (బబ 
శంసించినట్టి రసజ్ఞ వరులం 
దనమహాస్త్థానమే తాదృశోన్నతి గాంచు 
టారసి ముదమందు నధిపవర్యు 


స్తీ (పతానంబుతో (శద్దంజేరి, కాంచి 
మోద మిగురొత్త నాత్మలో మురియు రాజ్ఞి 
నిష్ట సిద్దులు దయచేసి యేలుమెపుడు 
ఘన దయాస్తాని! భర్మదుర్ణా భవాని! 


164 


శ్రీమత్మనకదుర్గాంబాయైనమః 
అక్టోబరు 1921 దుర్మతి సంవత్సరాశ్వయుజ మాసమున 
నవరాత్ర  వతమహోత్పవములలో జరిపిన 


పుంగిడెరూడెము సంపూర్ణ శతావధానము - Il 
ర 


శ్రీమద్దివ్యశతావధాన శుభగోష్టీ శ్రేష్టముల్‌ గాంచి ప్ర 
జ్ఞామాన్యుల్‌ కవిపండితోత్తమ రసజ్ఞక్షావరుల్‌ హర్ష వా 
గమాలంకరణద్విపోత్సవ ముఖాహ్లోదంబులీంజేయు నీ 
వోమున్‌ రమ్ము! శతావధానకృతి నేండో దేవి విశ్వేశ్వరీ! 


పల్లీపట్టణరాష్టసీమల, సభాభాగంబులందింతకున్‌ 
మల్లీసూనమరందసార కవితామాహాత్యముంగూర్చి వి 
ద్వల్లోకభ్రమర ప్రమోదరుతులొప్పందీర్చి తీవట్లె రం 


జిల్లంజేయుము నేండు నాగన్ఫపుగోప్టిన్‌ రాజరాజేశ్వరీ! 


1. 


165 


శ్రీ రాజావారి శమీపూజా ప్రయాణము 


వృషభాశ్వరభధహర్ష సుషమాతిశయులు రా 
జోత్తమబాంధవు లొక్కవంక 
హర్షప్రదాయి గజారోహణోత్సవ 
యుత సత్మవిద్వయ మొక్కవంక 
శంపాలతాశత సంస్ఫురళ్ళడద్ద స 
ముద్భటభటరాజి యొక్కవంక 
లఘునాళికోద్ధితాలఘునాదచకిత జం 
తూత్మర వీరౌాఘ మొక్కవంక 


హితబుధోద్యోగి పరిజనప్రతతులొక్క 
వంక నుష్టాశ్వతతులొక్క వంక రాంగ, 
సామజేంద్రంబుపై నెక్కి జమ్మిపూజ 
కేగె నయ్యారె! నాగనరేంద్రమౌళి 


2. సమస్య: వనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగులూహింపుమా 


ధనమానంబులంగొల్ల వెట్టి కులగోత్రవ్యక్తిం బోందట్టి దు 
ర్వనితా సంగమమెచ్చంబెట్టి పగళుల్‌ రాత్రుల్‌ ననున్నోహ పా 
శ నిబద్దాత్మునానర్చె దేమిటికి? నీ సౌభాగ్యమెన్నాళ్లు, యౌ 
వనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగులూహింపుమా! 


8. బేతాళుండు 


(ప్రమధథగణరు[డ్ర గణయుతుం 

దడమలుందు (ప్రత్యంగిరా హయాకారుండు భ 
క్రమనోభీష్ట ప్రదుండరి 

దమనుండు బేతాళుం డోముతను నాగన్ఫపున్‌ 


166 


4. పంగిడిగూడెము, ధరాస్వర్ణము 


అభివర్ణనీయంబు లగు మహాశ్వంబు లు 

చ్రైశవోముఖ్యాశ్వసమితిగాంగ 
నుత్తుంగమత్తేభయూధంబు లైరావ 

ణాది దివ్యేభచయంబుగాంగ 
విబుధహర్షక్రియావిలసత్సభాలలా 

మంబు సుధర్మాసమజ్యగాంగ 
నున్నత(ప్రాసాద ముద్యాన మల వైజ 

యంత నందన వనా(గ్ర్యములుగాంగం 


బరిజనము సర్వసుమనః ప్రకరముగాంగ 
రాఘవాంబామణియు నాగరాజవిభుండు 
శ్రీ శచీంద్రులుగాంగ భాసిలు జగత 
శస్తిం బంగిడిగూడెంబు స్వర్గగరిమ 


5. సమస్య : రారాతమ్ముండ, రారయన్న యనియెన్‌ రాజాస్య ప్రాణేశ్వరున్‌ 


సారాత్రావు టనర్ధ హేతువది లజ్ఞా జ్ఞానమర్యాదలన్‌ 
నీరుంజేయుట నిక్కమిద్ది వినుండా నీరుం గడుంద్రావి దు 
ర్వారంబౌ కయి పెక్కమైమఅచి నిర్వస్తాంగయై నవ్వుచున్‌ 
రారాతమ్ముండ! రారయన్న యనియెన్‌ రాజాస్య ప్రాణేశ్వరున్‌ 


6. పాదచారిత్వమున శ్రీరాజావారు దేవీపూజానిర్మాల్య విసర్దనముం గావించుట 


కరులన్‌వీడి, విచిత్రపుష్యరథసంఘాతంబులన్‌ వీడి, మో 
టరులన్‌వీడి, హయంబులన్‌విడి, నిరూఢంబైన భక్తిన్‌ శివా 
చరణార్చావినియుక్తపూతతరపూజాద్రవ్యనిర్మోచనం 

బు రహిం గాల్నడందీర్చు నాగవరదేవున్‌ దేవి రక్షింపదే. 


167 


7. రెండద్దముల నడుమనుండెడి మనుష్యుందై 


మువురు మనుష్యులనొక రీ 

తి విరించి సృజించె ననంగ దీవ్యత్ర్రతిబిం 
బవిధిన్‌ గననయ్యెడు భూ 

ధవ! ముకురద్వయమునడుమం దానెవండున్నన్‌ 


8. వర్షము, దసరామహోత్సవము 


వానపిశాచమట్లు గడుభంగమొనర్పందొడంగెం బోవంగా 
మానసమొప్పదెట్లయిన మానవనాయకుడుంగవీంద్రులు 
న్బూనిక నేన్సనెక్కుటంగనుంగొనిపోయెదమంచుం ట్రేక్షకుల్‌ 
మానక, యెంచుచోంజనియె, మాయగవాన, ఘటిల్లెైవేడుకల్‌ 


9. రాజావారి స్కూలు 


10. 


బాలురపైం గలదయ భూ 

పాలుండీ నాగవిభుండు భవనంబిడి జీ 
తాలిచ్చుచుండెంగావున 

స్ఫూలువెలయం జేయవయ్య సుబ్బారాయా! 


శ్రీ రాజావారి వేంట ప్రయాణము 


మాకున్‌ మాపరివారమర్వులకు క్షేమంబుంగటాక్షించి బా 
హాకాక్షేయకము(గ జంతుదళనోద్యత్సారముంజేసి మ 
మ్మేకాలంబును బ్రోవుమంబ! యనిముందేకాగ్రతన్‌గొల్చి తా 
వీకన్‌ వేంటకుంబోవు, నాగవిభు దేవీసత్క్సపల్‌ సెందవే! 


11. శ్రీరాజావారు చిబుతపులిని, బేతాళునకు బలియిచ్చుట 


కజకున్‌ దంష్టలుఖడ్డశాతనఖముల్‌ క్రార్యోగ్రరావంబులం 
దజకుం దందరనావహింపంగ మదౌద్ధత్యాకృతిన్‌మీజు న 


168 


12. 


13. 


14. 


15. 


చ్చిలుతన్‌డగ్తతి, లీల, ఖడ్గహతిచేం జెండాడి బేతాళుందె 
త్తతీహర్షింపబలిన్‌ ఘటించు నరనేతన్‌ శూరులెన్నందగున్‌ 


నీచానీచజనసాంగత్య భేదములు 


కడులాభంబగుంగాక, నీచజనసాంగత్యంబు గర్హ్యంబగుం 
గడునష్టంబగుంగాక శ్రేష్టజనసాంగత్యంబు [గగ్రాహ్యంబగున్‌ 
కౌడం౭గా, గాడిదనెక్కినిక్కిచనుకంటెన్‌, వాజిపై నేగుచుం 
బడినన్‌, గౌరవమే ఘటిల్లు, నది సర్వశ్లాఘ్యమౌ ధీమణీ! 


దేవునిపై నెంతభారముంచవలెను? 


తనకృత్యంబులలోని లోపశతముందర్శ్మింపంగాంబోక, దే 
వుని నిందించుట తప్పుకార్యముసెడన్‌ మూఢత్వమౌనద్ది గా 
లిని దీపంబిడనిల్పుటెట్లు? మతికల్మిన్‌ సర్వముందీర్చి, దే 
వునిపైంగార్య ఫలంబులన్నిలుపుటొప్పుంగాక సర్వేశ్వరా! 


ధనవంతుని కుచితకృత్యములు 


ధనవంతుండగునాండు మైమఅవకౌదార్యంబు స్టైర్యంబునున్‌ 
వినయంబున్‌, క్షమయుంబొసంగ యశమన్న్వేషించిధర్మాత్య్ముండై 
మనుటాప్పున్‌ ధనమస్టిరంబని నిజాత్మన్నమ్ముచున్‌ దీపముం 
డినయపై! యిలుచక్కంబెట్టమనుటస్టింతించి శేషాహ్వయా 


సమస్య : బంగ్లాలోనికిదారియెద్ది? చెపుమా? బాలా! కురంగేక్షణా 


ఆంగ్రంబందు మనోజ్ఞవైఖరి నుపన్యాసంబులన్‌ సల్పంగా 
నాంగేయప్రభుండెంచిపిల్వంగ సహాధ్యాయుండుముందేగె నెం 
దుంగ్లాంతింగనకుండందోడ్పడంగ నేనుంబోదు వారున్న యా 
బంగ్లాలోనికి దారియెద్ది? చెపుమా! బాలా! కురంగేక్షణా! 


169 


16. ప్రస్తుతకవులకుంగలిగిన గజోత్సవాది సత్మారములు 


(పకటటప్రాభవులై రసజ్ఞమయులై భాసిలుభూపాగ్రణుల్‌ 
సుకవిశ్రేష్టులందన్పియిప్పగిది సుశ్లోకాధ్యులైరంచుం ట్రే 
క్షకలోకంబుగణింప నాగనరరాట్బంద్రుండుమాకిందు వా 
ర్షికసత్మారముతో గజోత్సవము దీర్పించెన్‌ బుధౌఘోత్తమా 


17. శ్రీ రామచంద్రస్వామి 


15. 


తావకనామసుధారసరుచియెల్ల 
వాణీశవంద్య శర్వాణి యెజుంగు 
భవదీయపదరజోలవమహత్త్వంబెల్ల 
గౌతమమౌనీంద్రు కాంత యెజుంగు 
త్వన్మహాబాహు దర్భ(ప్రభావంబెల్ల 
జనకపూజిత శైవచాప మెజుంగు 
యుష్మదమోఘబాణో[గ్రప్రయోగవై 
భవలీలయెల్ల భార్గవుండెజుంగు 


(్రితజనప్రీతియెల్ల సుగ్రీవుందెజంగు 
నిరతశరణాగతత్రాణ బిరుదమెల్ల 
నావిభీషణుండెరుంగు నీయఖిలమహిమ 
లేమెటుంగుదు మేలు మో రామదేవ! 


ఉత్తమాధముల వాక్యములు 
దంతిదంతంబుబలె స్థిరత్వంబుం జెందు 
నుత్తమముఖోద్దతంబయియొప్పుపల్ము 
అధమువాక్యంబు తద్విధంబందంబోక 
చలనగతిం జెందుం గూర్మశీర్షంబుభంగి 


170 


19. గరుత్మంతుడు 
వినతాసతీసుపవిత్ర గర్భారణి 
ననలాకృతిజనించి నట్టిమేటి 
గజకచ్చపాశన (గహణావసరమున 
వాలఖిల్యాశీస్సుం బడసిన ఘను 
డమరావతిని శతారాయుధునిర్జించి 
యమృతభఖాండముం గొన్నయట్టి దెట్ట 
క(దూతనూజూల కాంక్ష నిర్వర్తించి 
జనని దాస్యంబు మాన్పిన సమర్దుC 
డధికమహిమాసనాథు రమాధినాథు 
వాహనాకారమునం గొల్బు భవ్యుందెవ్వం 
దట్టి విహగేంద్రు నసమమహత్త్వసాంద్రుం 
దలంప విష బాధలడంగుం౭ గాంతయసమాఖ్య 


20. భూమికి “మేదినీ” నామ మెట్లు వచ్చెను - సుగంధి 


తైటభాఖ్యుండున్‌ మధుండుం (గవ్యభుగ్వరుల్‌ నిరా 
ఘాట బాహుశక్తి (బ్రహ్మం గంజజన్ముంగెల్వ రాం 
బాటనంబు సల్పి చక్రి వారి మేద మెల్లెడన్‌ 
మీటి చల్లా దాన ధాడతి మేదినీప్రథంగొనెన్‌ 


21. శ్లోకమునకు భాషాంతదీకరణము 


పలుకులందేనెలూరువహింబల్మి మనంబు శిలోపమంబుగా 
ఖలుండిల రేంగుపండు వఠలెంగన్పదెడుం బయి కెట్టులున్న న 
త్యలఘుదయారసం బొదవ హర్షముంగూర్చునునారికేళపున్‌ 
ఫలమునుబోలిసజ్జనుండు భావవిదుల్‌ గణియింత్రు సర్వమున్‌ 


171 
22. పార్వతీ పరమేశ్వరులు 


వాక్కునర్ధంబనంగ నైక్యభావమొంది 
యుపనిషత్తులు వినుతింప నొప్పుజగము 
తల్లి దండ్రుల కెపుడు వందనశతంబు 
లిత్తు మా పార్వతీ పరమేశ్వరులకు 


23. బాలకృష్ణమూర్తి విగ్రహము - మత్తకోకిల 


నేలంబొర్లుచువచ్చియున్నవనీత పాత్రములోనికిం 
గేలుసాంపి గ్రహించి ప్రక్కలుగ్రిందుమీందునుజూచుచుం 
జాలినంత భుజించుచుం దనజాదంగాంచు యశోదకున్‌ 
బాలలీలలుసూపు కృష్ణుని బాలవిగ్రహమద్దిరా! 


24. శ్రీరామ చరిత్రము 


దశరథనామ భూధవునకు జనియించి 
గాధేయ యజ్ఞ రక్షకతమించి 
గౌతమదార నిరత పాపంగావించి 
జనకు మెప్పించి సీతనువరించి 
భార్దవరాముగర్వము సర్వముహరించి 
పితృవాక్యపాలన స్థితిభరించి 
ఆ వాలింద్రుంచి సుగ్రీవుమై(త్రిగడించి 
వనధిబంధించి రావణువధించి 


అధిపునిగ విభీషణులంక కాచరించి 
క్ష్మాజతో నభిషేక సౌఖ్యములంగాంచి 
సానుజుండయి విశ్వజనీనమహిమ 
మించురఘుపతి మిమ్ము రక్షించుంగాత 


1/72 


25. గయుని నిమిత్తము కృష్ణార్దునులు కలహించుట సుభద్రాదుల తలంపు 


ఇరువురు వినకుండి రెవ్వరీపోరాపం 
గలరా? యంచు సుభద్ర కళవళింప 
నాక్కటికన్ను వెతాక్కటి చెవియయ్యె 
నెట్లంచు వసుదేవుందెదందపింప 
నేటికివచ్చెనేం డీమాయ గయుండంచు 
దేవకీదేవి లోదిగులుంజెందం 
గ్రీడిస్వభావంబు నేండైన హరిబుద్ధి 
కెక్కడే యని హలి యెంచి తెలుపం 


గార్యగతులెంచి, కౌరవ గణమునొంచి 
గయుని మన్నించి, కవ్వడి గారవించి 
స్ఫూర్దితా[స్తోప సంహారములఘటి ంచి 
హర్షమొదవించెందనవారి కచ్యుతుండు 


26. సమస్య: పాముపడగనీడ నెలుక బాగుగం బండెన్‌ 


భీమమగుజాతి వైరం 

బేమాత్రము లేక మైత్రి యిమ్ముగ విఘ్న 
స్వామి పదాభరణంబగు 

పాముపడగ నీడ నెలుక బాగుగం బండెన్‌ 


97. కవీశ్వరుల నితరులకంటె హెచ్చుగా నేలగౌరవింతురు? 


అనిలుండుదక్క దేహులకుం బ్రాణసుఖస్థితింూర్చలేరారుల్‌ 
కనుంగొననట్లు, సత్మవి యొకండదె వివేకులకీర్తి, ధాత్రియుం 
డిన వఅకుంచుం గాకొరులు నేరరు తద్విధికంచు సత్మవీం 

ద్రునారులకంటె నెక్కుడగందోప బహూకృతుంజేతురుత్తముల్‌ 


25. 


29. 


30. 


31. 


32. 


1/73 
సమస్య : సరసునివైపు వీపు నలచాన మొగంబటు గోడవైపునన్‌ 


,సరసుండొకర్తుం గూడెనని స్వాంతమునం గడునీర్య్యంజెంది సుం 
దరియటు గోడవైపునకుం దా మరలంగ నసత్యమంచు నా 
సరసుండు వెన్నునానుకొని సాంత్వన వాక్యములాడందోంచెడున్‌ 
సరసునివైపు వీపు నలచాన మొగంబటు గోడ వైపునన్‌ 


శ్రీరాజావారి గుజ్బపు సవారి - తరలము 


శతమఖుండలనిక్కు వీనుల జక్కినెక్కి విహార మి 
ట్లతిచమత్కతి తోంపంజేయునటంచు నెల్లరుమెచ్చ, థా 
రితక రేచితమఖ్యముల్‌ గతిరీతులొప్పెడు తేజిపైం 
జతురతానిధి నాగభూపతి స్వారిసల్పం గనం దగున్‌ 


వాక్ళూరుండు జా కార్యశూరుండు 


అధముడు స్రీలచెంతందనయాప్తులచెంతంబ్రగల్భవాక్యముల్‌ 
పృథులముగాంగంబల్ము నరవీసముంగార్య మొనర్పలేండు క్రీ 
ర్తిధనుండు తాశ్రమంబనక తీర్చుసమస్తము తద్విధంబులం 
బ్రథితపుసాక్షులుత్తరుండుంబార్థుండు, నాగన్ఫపాలశేఖరా! 


లక్ష్మిదేవి రాణిగారిని రక్షించునట్లు - భుజంగప్రయాతము 


నమత్సర్వగీర్వాణి నానార్టిలోక 
ప్రమోదప్రదస్వాంత భర్మాంగి శ్రీమ 
ద్రమాదేవి తానాగరాద్ధర్మపత్నిన్‌ 
క్షమన్‌ సర్వసౌభాగ్యగాం బ్రోచుంగాతన్‌ 


చిత్రపటములు గల శ్రీరాజావారి సభాభవనము 


ప్రాతర్వేళల రాత్రి వేళలం దలంపం జూడ నత్యర్షమై 
పాతివ్రత్యముచే సురూపములచే భాసిల్లు స్ర్రీవిగ్రహ 


174 


(వ్రాతం బుత్రమరాజరూపపటముల్‌ రాజిల్లుటం [బాజ్ఞ సం 
జాతంబొప్పుట నాగభూవరసభాసాధంబు వంద్యంబగున్‌ 


33. కవులు, పండితులు 


కవులుంబండితులంబుదాంబుధులనంగా నిత్యమన్యోన్యవృ 
ద్ధివిధుల్‌ సల్పుచునుందురా, సుకవులెంతేంగావ్యముల్‌ గూర్పుంద 
త్సువిశేషంబులు దెల్పి పండితవరుల్‌ (శోతృప్రతానంబు న 
ర్తవిధానంబులుదీర్పంజేయుదురు ధీరా! భానుమూర్యాహ్వాయా! 


94. భరతమాత 


భాసురసుమప(త్ర, ఫల, అతా, వృక్ష సుం 
దరతరారామబ్బృందములుగల్లి 
ముక్కారుపంటలు, మిక్కిలిపండించు 
జీవ నదీనద (శ్రేణిగల్లి 
అమితభాగ్యోన్నతు లమరించుమణి, హేమ 
రజతాదిలోహకరములుగల్లి 
నిఖిలమహాయం(త్ర నిర్మాణశానస్తోప 
దేశదివ్యగ్రంధ రాశిగల్లి 


వీరజననీ, సతీ, పుత్రవితతిగల్లి 
పొలుపుమీలు భవత్సుణ్యభూమి, యీతి 
బాధలొందకయుండం బ్రోవంగదమ్మ 
భద్రకరుణాగుణోపేత! భరతమాత! 


35. శ్రీరాజాగారి తండ్రిగారును, గీర్తిశేషులును, నైన శ్రీరాజా బొమ్మదేవర 
నరసింహనాయండు బహద్దరు జమీందారువారి ఛాయాపటము 


వపొదనుండి కవియుబెబ్బులి నెదుర్శొని బాహు 
విక్రమంబునంగూల్చు వీరుండంచు 


175 


మదమెత్తి పరువెత్తు మత్తేభములవెటి 
పందించు సింహసత్తాధ్యుండంచు 

భరతునిభంగిగా బహువిధక్రూర మృ 
గకీడవర్తించు ఘనుండటంచు 

ఎట్టి దుర్హటకార్యమనిం గన్గానినంత 
నిరుపమంబుగందీర్చు నిపుణుండంచు 


సారె కెవ్వానివిందుమా శూరసింహుం 
డగున్భసింహావనీశు భఛాయాపటంబుం 

గన మహాద్భుత ముదయించె వినుటకంటె 
నార్యసన్నాన! రామకృష్ణాభిధాన! 


86. శివుండు తదేకదృష్టితో గంగను జూచుచున్నట్లుగానుండిన 
గంగావతరణము చిత్తరువు - పృచ్చకుని సంశయమునకు సమాధానము 


అతివంగాంచిన నెంతవానికిని మోహావెశమౌనంచు ద 
ద్ద్హతబుద్ధిన్‌ శివుండూర్వ్వదృష్టి నలగంగన్గాంచు నట్లెంచరా 
దతివేగార్భటితో భగీరథునికై యభ్రస్థలిన్నాసి యీ 
క్షితివయ్యనజతెంచు గంగ నిలుపన్నీర్నంబుం బైకెత్తుటౌ 

37. నూతనముగం జేయించిన పెద్ద పడకకురిచి - భుజంగ ప్రయాతము 
నవీనాకృతిన్‌ శిల్పనైపుణ్యమొప్పం 
గవీశాభిగణ్యంబుగా విష్ణు పర్యం 
క వర్యంబుతోం బోల్పంగా నాగభూపా! 
భవద్భుుత్యుం డీకుర్చి బాగొప్పం దీర్చెన్‌ 


1/76 
38. సమస్య : పూవుంగుత్తులు సోకినంతం గమలెన్‌ బొందమ్ముక్రాంబూసరుల్‌ 


దేవేంద్రాత్మజుపై విరాళింగడు నుద్దీపించు కామాగ్ని నా 

సా వజంబు మహేంద్రనీలమగుటన్‌ శైత్యక్రియల్‌ సల్పుచో 
గోవిందానుజమేనుందీవ సొబగుల్‌ గొల్పించు వక్షోజపుం 
బూవుంగుత్తులుసోంకినంతం గమలెన్‌ బొందమ్మిక్రాంబూసరుల్‌ 


89. సూర్యచంద్రగ్రహణసమయముల స్నానాదులొనర్చుటెందులకు? 


దినకరుండున్‌ నిశాకరుండు దేవనియోగముంజెందిసర్వలో 
కనికరసౌఖ్యవృద్దులనుగల్లంగంజేయు మహోపకారు లా 
ఘనులకు రాహుకేతు లపకారులొనర్పెడు పీడమాన్స స 
జ్ఞనతతిస్నాన, దాన, జప, సద్విధులన్‌ భజియింతురీశ్వరున్‌ 


40. శ్రీ రాజావారి హెడ్డవాబునీవీను కాదంబరి వేంకటరావుగారి పద్ధతి 


మొగమాటమనుమాట మొదలెలేకెట్లు తా 
నెజుంగునా యటె వచియించువాండు 
తనకార్యమునకంటెం దానాత్మనమ్మిన 
స్వామి కార్యము శ్రద్ధ సల్పువాండు 
ఆం(ధ్రాంగ్రభాషలయందన్ని వ్యవహార 
ములకనువగు (ప్రజ్ఞగలుగువాండు 
పల్ములందొకరీతి పసనులయందొకరీతి 
గాని నిష్కాపట్య మూనువాండు 


మాటయందొకయించుకమార్దవంబు 
లేదనుటెకాని యాత్మలో లేశమైన 
లేదు కాఠిన్యమతండనళీకమతి వి 
భాసి వేంకటరావు సూ భానుమూర్తి! 


41. 


42. 


493. 


44. 


1/77 
దేవీపూజ స్వయముగ నొనరించిన ప్రభుదంపతులు 


శ్రీయుతులై మహావిభవసింధువులై, యతిసౌకుమార్యసం 
స్యాయులునై సతంబుంగడుశ్రద్ధయు, భక్తియుందోపంబూజలన్‌ 
స్వియకరాంబుజంబులను జేయుటనీ ప్రభుదంపతుల్‌ జగ 
ద్వయ యశశ్శుభోన్నతులు దేవికృపన్‌ గ్రహియింపకుందురే 


శ్రీ రాజదంపతుల బంధుప్రీతి 


ఏమటజుపాటుగా నయిన నింత యనాదృతింజూపబోవరీ 
ప్రేమయు, నిట్టి గౌరవగరిష్టతయుం గనమెందు, జానకీ 
రాములంబోల్పవచ్చు మన రాఘవనాధథ్విని నాగభూపునం 
చీమెయి, బంధులెల్లరువచింపంగ వింటిమి మిమ్ముభూవరా! 


సమస్య : అందజు నందటే మతియు నందబు నందతె యంద అందటే 


కొందటు సంస్కృతాం(ధ్రములం గొందటు ద్రావిడ కన్నడంబులం 
గొందబు యావనాంగ్రములం గోవిదులిట్టి ఘనుల్‌ భవత్సభా 
మందిరమందు గౌరవ సమ(గ్రతనుండిన వారలెన్న నీ 

యందజు నందటజే మజియు నందటు నందజె యందజందటే 


అశ్వత్చ వృక్షము 

ఎద్దానిచిగురుల ముద్దచేరక్తగ 
హణ్యతిసారాదు లడంగిపోవు 

నెద్దానిఫలచూర్ణ మెల్ల స్రీపూరుషు 
లకును దేజోవృద్దులను ఘటించు 


సంతానకాము లేక్షాజంబు నారాయ 
ణ స్వరూపమని ధ్యానంబొనర్తు 


178 


45. 


46. 


47. 


నోటిపూతల నెగమీంటి రసపుంబట్లుం 
దలంగించు నెద్దాని త్వగ్రసంబు 


వర్ణన(ప్రాఢులెద్దాని పత్రమొక మ 
నోహరాంగంబుం బోల్తు రనోకహముల 
పంక్తియందగ్ర గణ్య మశ్వత్లమద్ది 
'పెమ్మరాడ్రామలింగాఖ్య వజ్ఞపు[త! 


శరత్మాలము 


కనుంగాననొప్పుంగాలువల కట్టలంబూచినరెల్లు పెన్పొదల్‌ 
తనరు లసత్సరోవర వితానములన్‌ నవపుండరీకముల్‌ 
జనసుఖదంబులై యెసంగుం జల్లని తెల్లని పండు వెన్నెలల్‌ 
జనవర! తావకామలయశచ్చవి శారదవేళ నెంతయున్‌ 


వేట 


దుష్టమృగబాథలుడిపి విశిష్టనాధు 
జంతువులంబ్రోవ వివిధశాస్తప్రయోగ 
లక్ష్యసిద్దులెటింగి యుల్లాస మొంద 
గౌతమాదులు వేంట ముఖ్యమని రధిప! 


ద్వారకా తిరుమల 


స్థిరకృపవేంకటేశ్వరుండె క్షేత్రవిభుండయి(ప్రోవ ద్వారకా 
తిరుపతి సేవ్యమయ్యెం బెదతిర్పతినా వడుగుల్‌ వివాహముల్‌ 
జరుగుసతంబు భక్తి మెయిసల్ప్పుచునుందురు ధర్మకర్తలై 

తటి సకలోత్సవంబులనుదారులు మైలవరప్రభూత్తముల్‌ 


179 
48. పెద్ద తిరుపతి 


తిరుపతిక్షేత్రరాజమని దేవసముల్‌ స్తుతియింట్రు వేంక టే 
శ్వరుండు తదీశ్వరుండచటసర్వమహోత్సవముల్‌ ఘటిల్లు న 
వ్వరదుండుసంశ్రితప్రతతివాంభితముల్‌ ఫలియింపంబ్రోచుంబెం 
పిరవుగ నేడుకొండల పయిన్వసియించిన దేవుండాతండే 


49. సమస్య : పనులుగావు సొంతపనులుగాక సీసములో 


బెడంగైన దంతపు బీరువాలివ్వి మ 
(దాసు శిల్పులకుం జిత్రము ఘటించు 
మర్దళవీణాది మహితవాద్యములివి 
సకలగాయకుల సంస్తవము నొందు 
దృఢపరికరములౌనినుప పెట్టియలివి 
సీమదొరలమెప్పుం జెందంజేయు 
రమ్యంబులగు నీలిమాను కుర్చీలివి 
బొంబయివారి కబ్బురముగూర్చు 


పద్మభవునకేని బ్రతిసెప్పనొప్పుశ్రీ 
నారసింహనృపుం డొనర్భెనమ్ని 
యన్యదేశశిల్పు లరుదెంచిచేసిన 
పనులుగావు, సొంతపనులుగాక 


50. ప్రశ్నమునకుంబ్రత్యుత్తరము 


పోలేపెద్ది సువంశ భూషణుండు సద్బుద్ధి ప్రవృద్దుండు ని 
ష్మాలుష్యోక్తిమధుప్రసారుం డుచితజ్జ్ఞత్వంబునన్‌ మెటిభూ 
పాలా!మున్‌ గుడివాడంబిల్సి మము సంభావించె సమ్యక్సభన్‌ 
థ్‌ లేఖర్షభ దేశికుల్‌ సుకవితాదీరుల్‌ నుతుల్‌ సల్పంగన్‌ 


180 


51. శైవ వైష్టవాది, వివధమతములవారు, వివిధ విధముల 


52. 


538. 


ర4. 


సేవించుట వలన దేవుండొక్కండే యనుటెట్లు? 


అంబరిల్లయనన్‌, గొడుగనంగ ఛత్ర 
మనంగ, నాంగ్గాం(ధ్ర, దైవభావాంతరముల 
నొక్కవస్తువయిన యట్లె, యొప్పుదేవుం 
డొక్కందడయి పెక్కునామంబు లొనర ననఘ! 


అదృశ్యుండగు దేవుండుండెనని తెలియు టెట్లు? 


చలితములౌమహీజములశాఖ లగోచరుండైన వాయువుం 
దెలిపినయట్లు, జ్యోతిషముతీటు పరాగవిధంబుం దెల్పున 

ట్టుల, భగవంతుండుండుటకడున్‌ ధ్రువమంచును, దెల్పుసృష్టి వృ 
ద్ధి లయము, లన్న కార్యములె, తేటగ నింక వచింపనేటికిన్‌ 


లక్ష్మీనివాసస్థానములు 


శూరులబాహులన్‌ సుకవిసూక్తుల సాధ్వులయాననంబులన్‌ 
వారణ, వాజివర్యముల, వారిరుహంబుల, గోవృషంబులన్‌ 
సారసుగంధపుప్పు, ఫల, చారువనంబుల, సస్యభూములన్‌ 

హారిహిరణ్యరాప్యముల, నద్దములన్‌ సిదియుండు మాధవా! 


శమీపూజా సమయ (ప్రయాణక్రమము 

మొదలుర్వీశ, కవీశ, దంతియుగ, మాముందప్పరస్పంశయా 
స్పదలౌవేశ్యలనాట్య, మక్కెలనదైవ ప్రార్ధనార్యాళి, (ప 
క్కదెసన్‌ బంధులుం(బ్రాడ్వివాకు, లితరగ్రామాగతుల్‌రాం గడు 
న్మదింబొంగించెను జమ్మికేగెడు (ప్రయాణంబెల్ల వాద్యంబులన్‌ 


55. మద్రాసులో శ్రీకానాటు ప్రభువును శ్రీరాజావారు సందర్శించి చనుదెంచుట 


ఈనాంటి కొదవిన కానాటున్భపు సభ 
నున్నతోచితపీఠ మొనరుటకును 


181 


ప్రసిడెన్సింబాలించు ప్రభులువిల్లింగ్లను 
(ప్రభృతుల పరిచితి పరంగుటకును 

రాజులతో, మహారాజులతోడ స్నే 
హ(ప్రసంగానంద మమరుటకును 

వేమవరాన్వయ రామదాససుధీంద్రు 
గౌరవ(పేమముల్‌ గాంచుటకును 


రాజ్ఞితోందత్సహోదరప్రముఖకార్య 

సచివ పరిజనములతోడ శ్లాఘ్యనగర 
చిత్రములంగాంచి పురినెమ్మిం జేరుటకును 
'హీతువగుదేవి నృపు నిత్య మేలుంగాత 


56. సికిందరాబాదునగరవైశ్యవరేణ్యులు శ్రీరాజావారిని తగువిధముల గౌరవించుట 


శ్రీ సికిందరబాదు సెంటరుస్టేషను 
నందు “ట్రయిన్‌ డిగ్గి” రన్నయంత 
రత్నాకరుం గుబేరుం బ్రతిసేయవచ్చు నై 
శ్వర్యనిధుల్‌ పురీవైశ్యమణులు 
మేలుమోటరుల, బగ్గీలనెదుర్శొని 
పుష్పదామముల నామోదమొసంగి 
మంగళతూర్యముల్‌ మహినిండమోయ నూ 
రేగింపుటుత్సవ మెలమిందీర్చి 


ఇద్దవిభవాధ్యుండగు జగదీశుహర్య్య 
రాజమందుంచి యే నరరాజమౌళి 

నర్హ గౌరవములం దన్న్చిరట్టినాగ 

నృపవరు, నుతింపందగు, రామకృష్ణరాయ! 


182 


57. తొమ్మిది పదయేనుగా నయ్యెననుటకు 


రర. 


59. 


60. 


నవరాత్రవ్రతసూత్సవ 

మవిరతదీక్షలనుబెంచి యనఘాత్ముండు నా 
గవిభుండానరించుట, చా 

ఘవ! తొమ్మిదియే, పదేనుంగా సాంగెంజుమీ 


శిష్పులను పరాభవింపయబూనినవాండేమగును? 


పరులన్‌ శిష్పులనిర్నిమిత్తముగందాభంగింపంగాంబూను ము 
ష్కరుండెందేనియు దైవవంచితుండునై కష్టంబులంజెందు ధ 
ర్మరతస్వాంతులంబాండుపుత్రుల నలంపంబోయికౌరవ్యుం డె 
ల్లరునవ్వన్‌ మును జిత్రసేను వలనన్‌ లావేది కీడందండే? 


వేండిపాలు (త్రావిన పిల్లి 


వేండిపాలు త్రావి పెదవి కాలిన పిల్లి 
తక్రమిడిన నమ్మి (తావయబూన 

దాకట భంగ మొదవ, నొగిని దద్రూూపకా 
ర్వములు సంశయాస్పదములుగావె? 


దసరాలో మహోత్సవములందిలకింప నితర పట్టణములనుండి 
వచ్చిన రాజబంధువులు 


చందు వేంకటకృష్ణ సత్సమాఖ్యా సము 
ద్భాసి సికిందరాబాదు నుండి 

చంద్వన్వవాయభూషణమూర్తి యాంజనే 
యఘనుండు బందరునందునుండి 

బూరుగడ్డన్వయోదార నారాయణ 
రావునాయుండు కంకటావనుండి 


61. 


62. 


63. 


183 


కోలపల్యాహ్వయగోత్ర సీతాపతి 


రావు తా సేనాపురంబునుండి 


రాఘవఘనుండు ముక్కొల్లుగ్రామవరము 
నుండి సర్వేశ్వరాదులత్యుత్తమ స్వ 
నగరములనుండి వచ్చి శ్రీనాగన్ఫప క్భ 
తోత్సవములకుంగడు హర్ష మొందిరనఘ! 


(ప్రస్తుత కవుల నివాస స్థానమగు కొప్పరమునందలి విప్రులు 


ధీలలితుల్‌, కవీం[ద్రులు, (శుతిస్మ తివేత్తలు తత్ర్రచారులా 
ర్వేలనియోగివర్యులు, ప్రవీణులు జ్యోతిషమందు వేద వి 
న్నాళులు వైదికోత్తములు మత్పురియందు వసింత్రు నాగభూ 
పాలవరేణ్య! కొప్పరపువారనం జింతలపాటివారనన్‌ 


గాజుచెటు 
ళు 


అనఘత్యాగ గుణంబులో వినిమయవ్యాపారుండౌనింద్రుంగా 
దని నిన్‌ దానకళాధురంధరుని నభ్యర్చింప నేతెంచి దే 
వనగంబా దివినుండి నొల్లమి భువింబాదంబిడన్‌ రామి రా 
డ్దనమౌళీ! తగె గాజుచెట్టన భవత్పౌధాంతరాళంబునన్‌ 


చీకటి 


రాజు తమింజేరునని నిశాభ్రమరచికుర 
యమున నీరాడి నీలచేలముం గురంగ 
నాభితిలకం బసిత భూషణములుదాల్సి 
కురులకిడు ధూపమన నిరుల్‌ వజిలుననఘ! 


184 
64. మూండు కలవాండు పుణ్యవిశేషము గలవాండు 


ధనవిద్వా సౌజన్యము 

లనుత్రితము గల్లుటరిది యవియన్నియు నె 
వ్వనియెడం జూడంబడు నా 
ఘనుపుణ్యవిశేష మఖిల గణ్యంబనఘా!! 


65. శ్రీ మైసూరు రాజదంపతుల చిత్రపటము 


శ్రీరమతోడవిష్టుండు శచీసతితో నమరేశ్వరుండు భా 
షారుచిరాంగితో నజుండు శెలజతోశశిమౌలి యా రతీ 
సారసనేత్రతో స్మరుందెసంగిన భంగిని రాజ్ఞితో మహీ 
శూరమహీశ్వరుండమరశోభిలుచిత్రపటంబుం గాంచితే! 


66. సమస్య: కుట్టకయున్న వృశ్చికముం గుమ్మరపుర్వని యొంతురేకదా! 


కట్టిండి సూర్యనందనుండు కార్యమెలుంగక దుష్టబుద్ధియై 
చుట్టలు మిత్రులున్‌ సతులు సూరెలంగొల్వ సుఖాననున్న వాం 
డట్టె యింకేల తామసిల నాతని త్రుళ్ళడగింపు లక్ష్మణా! 
కుట్టకయున్న వృశ్చికముం గుమ్మరి పుర్వని యెంతురేకదా! 


67. పద్మవ్యూహ నాటక కర్తలగు కాళ్ళకూరి నారాయణరావుగారిని 
మీరెజటుంగుదురా? 


నీతినిధానమై నెగడంగంజిత్రాభ్యు 
దయరూపకము సుధాధారంజేసె 

అలవిరూపాక్ష పీఠాధీశుండగు జగ 
ద్దురుచే మహాకవి బిరుదమందె 


68. 


185 


సుకవితావిదులు నాటకరాజ మిదియని 
పొగడం “పద్మవ్యూహమును” రచించె 
స్వకృతికన్యలనిచ్చె సగుణల సాలంక 
రణల శ్రీవీరభద్రగుణి మణికి 


దుర్మతులవాదముల దుమ్ముధూళిసల్ప 
శతవధానాది చిత్రముల్‌ జరిపె సభలం 
గాళ్ళకూరి నారాయణ కవివరుండు 
జగమెఆఖుంగ మేమెజుంగమే సరసవర్య! 


నలచరిత్రములోని నీతి 


క్షమనన్యుండెటువంటి వా౭డయిన ధిక్కారంబుంగావించి దే 
హమనోవాక్కులభర్తంగొల్చుటసతీన్యాయంబటంచున్‌ స్వకా 
ర్యములెట్లేగిన (శ్రేష్టుండర్హులనుమెప్పందించు టొప్పంచు నా 
దమయంతీనలసచ్చరిత్ర తెలుపున్‌ధన్యాత్మ వీరాహ్వయా! 


69. సమస్య : కొక్కారో కోయనుచుంగోడికూంతగూసె 


70. 


కినిసి నవదంపతులుం జోరులును శపింపం 
(బ్రభుభటులు వైప్టికులుం గార్యపరతనేగం 
దమ్మి గుమ్మడులకు సోయగమ్ము హెచ్చం 
కొక్కొారోకోయనుచుం గోడికూంతంగూసె 


హరిశ్చంద్ర చరిత్రములోని నీతి 

తన సర్వస్వము కొల్లవోయినను దాదాస్యంబుచే స్రుక్కినం 
దన భార్యాసుతులన్యుపాలయి యవస్టల్‌ పెక్కువాటిల్లినన్‌ 
మనమందింత యసత్యమొల్లని సుధీమాన్యుండు కీర్యున్నతుల్‌ 
గనునంచుందగంజంద్రమత్యధిపుసద్దాథన్‌ (గహింపందగున్‌ 


186 
71. సఖీజనోక్తులకుం బ్రత్యుత్తరంబులొసంగి పార్వతీదేవి పరమేశ్వరుని వరించుట 


కనకాంబరంబునకంటెను రమ్యంబు 
పులికళాసము పువ్వుంబోణులార 
కమల కల్లారాదికముల కంటెనుమేలు 
మదనపుష్పవరంబు మగువలార 
నవరత్నహార సంతతులకంటె బెడంగు 
ఫణిరాజహారముల్‌ పడంతులార 
కర్పూర రజములకంటెను గణ్యంబు 
లాలేపభసితంబు లతివలార 


సౌధములకంటె సౌందర్య సంయుతములు 
శైలములు సతులార! ప్రశస్త సర్వ 

సురవరులకంటె నధికుండీశ్వరుండు కాంత 
లార! యని తెల్పి వరియించె గౌరి శివుని 


72. రామేశ్వరము - రామలింగేశ్వరస్వామి 


శ్రీమద్రహ్మకుల ప్రసూతుని దశగ్రీవున్‌ వధింపం దదు 
ద్దామాఘంబటంగ్రమ్మం దన్నికృతికిం దారామదేవుండు సీ 
తామాహాత్యవతీప్రణీత సికతాత్రక్షుం బ్రతిష్టించె లో 
కామోదాప్తిగ సేతుసన్నిధిం గనుండారామలింగేశ్వరున్‌ 


73. జీవాంతము వటబకితరునకు వశముగానివేవి? 


పాతివ్రత్యముగల్లు కాంతకుచముల్‌ వ్యాఘైోగ్రదంమ్షావళుల్‌ 
నీతింబాసినలుబ్ధిమర్యుధనముల్‌ వీరాగ్రణీపాణి వి 
ద్యోతాస్తంబులు, నన్యుచేంబడవు ప్రాణోత్రాంతియౌదాంక ప్ర 
ఖ్యాతి ప్రాంచితదానవైభవ విహారా! నాగధాత్రీశ్వరా! 


74. 


75. 


76. 


fie 


78. 


187 


అతిబాల్య వివాహము 


అతిబాల్య వివాహము వల 

దతి వేలాంబోధి నడుమ నజ్బ్జాడెడు నో 

డ తెఅంగుంగాంచుంద జ్జీ 

విత మనిశము దైవకృపకు వేగిరపడుచున్‌ 


అర్జునుని యెడల శివుండెట్టి వాండు? 


కౌరవగర్వభంజకముగా దయంబాశుపతంబొసంగి పం 
కేరుహబాంధవాత్మజుని గెల్పునకొండుదలంచి తద్విధిన్‌ 
వారిజ సంభవాద్యమరవర్యుల నెన్నంగంజేసి సాధుర 
క్షారతుండీశ్వరుండునరుగాఢజయోజ్ఞలు సల్చె భూవరా! 
రాజుగారి వేంట డేగలు 


కూలుచు బలవళ్టగముల 
ప్రాలుచు శశకములం జిత్రపక్షంబులు నా 
థీల ఖర నఖముఖంబు ల 
వేలాద్భుతమొసంగ నాగవిభుసాళువముల్‌ 


రాజాగారి వేంట కుక్కలు 


- విదళించుం బులులనైనన్‌ 


బెదరించుంగరులనైన వివిధమృగములన్‌ 
సదమదము సేయు దిక్కులు 
ప్రిదులన్‌ బొబ్బలిడి నాగవిభు జాగిలముల్‌ 


రాజాగారి తటాకములు - లయగ్రాహి 
రుమ్మను రవమ్ము శ్రవణమ్ముల కలంకృతి వి 
ధమ్మయి ప్రమోద మధికమ్ముసలుపం గెం 
దమ్ములను శ్వేతవనజమ్ములను, నీలజల 
జమ్ములను మత్తమధుపమ్ములు, (భ్రమింపం 


188 


79. 


80. 


81. 


852. 


గమ్ముని సుగంధ పవనమ్ములు, తటమ్ములది 
టమ్ములుగనుండిన ద్రుమమ్ముల జనింపన్‌ 
శమ్ముడు తటాకనికరమ్ములు, రుయోాధి సద్భ 
శమ్ములయి నాగన్ఫపు సమ్మదముం బెంచున్‌ 


సీతను రాముండరణ్యమున కేలపంపెను? 


అల లంకాపురి సీతసాధ్వియని వహ్వ్యాదుల్‌ దిశాధీశ్వరుల్‌ 
తెలుపంజేర్చితి నీయయోధ్య జనసందేహంబుపోం దొంటిరీ 
తుల దేవావళి తెల్పునంతవట కిందున్నిల్పంగాదంచు శ్రీ 
నళినాక్ష్యంశజ సీతం గానకనిచెన్‌ రాముండురాజా(గ్రణీ! 


శ్రీ రాజదంపతులు షడృృతువులయందుం జేయుపుష్పుపూజ 


మాధవీమలికా కదంబములం బద్మ 
ములను జేమంతులను గుందములను భక్తి 
రాఘవాంబయు శ్రీనాగరాజవరుండు 
నాచరింతుదు, బుతుషట్మమందుంల బూజ 


ధర్మములు - (్రగ్విణీవృత్తము 


ప్రాణముల్‌ బుద్భుద (వాతముం జంచలా 
(కేణులంబోలుటన్‌ జేతురెంతేని ని 

ర్వాణసౌధా(గ సౌభాగ్యముంగాంచ ని 

శ్రేణులౌధర్మముల్‌ శిష్టవర్యుల్‌ నృపా 

పులిపాక భానుమూర్తి 

అలంతంజెందక ప(త్రికాపఠన మత్యాసక్తిమై సల్పుచుం 
దెలుపున్‌ సంగతులెల్లలౌక్యవిధులందెల్వింగడుంజూపు నీ 
పులివాకాన్వయభానుమూర్తినయసంపూర్ణ్దుండుయుష్మత్మృపా 
కలనంబెంపు వహింప నర్హుడు సుధిగణ్యాత్మ! నాగాధిపా! 


83. 


84. 


రిర్‌. 


86. 


87. 


189 


సమస్య: దృఢసత్వంబునంజీమతుమ్మెంగదరా! దిద్దంతులల్లాడంగన్‌ 


ద్రఢిమన్మీజిన పాండుపుత్రుల మహాస్తప్రౌఢులన్‌ రాట్సరీ 
వృఢలోకాద్భుత విక్రమక్రములనాంపె న్రైంధవ (భ్రప్పుండా 
దిధులీంద్రోపములైన నీశ్వరవరాధిక్యంబునంజేసి హో! 
దృఢసత్వంబునం జీమ తుమ్మెంగదరా? దిగ్దంతులల్లాడంగన్‌ 


ఆశీర్వాదము నభిలషించివచ్చిన పుత్రుుండగు దుర్యోధనుండు - గాంధారి 


ఎచట ధర్మంబు వర్తించు నచట జయము 
గలుగు ధర్మోజయతియంచుం దలంచి పుత్ర 
కదన మొనరింపు మనెంగాని జ్ఞానపూర్ణ 
యగుట గాంధారి దీవింప దయ్యెసుతుని 


గులాబి పువ్యు 


కళుకెసంగుబాలు పాలబుగ్గ కెనవచ్చు 
బంతిపువ్వులకంటె నత్యంతకాంతి 
మంతమైయొప్పుం బద్మసామ్యమగు రూప 
సౌరభంబులం బుప్పరాజము గులాబి 


ఎట్టివారు సభయందుం (బ్రశంసావాత్రులు? - మందాక్రాంతవృత్తము 


సారాసారజ్ఞ్జులమలయ శస్సంగ్రహాత్యాతురాత్ముల్‌ 
ధీరుల్‌, సత్యోక్తులు, వితరణస్టేమ హస్తప్రశస్తుల్‌ 
శ్రీరమ్యుల్‌, త్వత్సదృశు లధికాస్తిక్యభావుల్‌, కవీంద్ర 
స్మేరాలోకాంచితమగుసభం జెందయోగ్యుల్‌ నరేంద్రా! 


సూర్యనారాయణమూర్తిగారిని గుతీంచి 


పాయక, కొప్రపున్‌ సుకవివర్యులకభ్యుచితోపచారము 
లేయుజనంబునేమరుట లేక పరామరిసించి తెల్పుమం 


190 


చాయతబుద్ధిమీరునిచినట్లుగ మెచ్చగంజేసె సూర్యనా 
రాయణమూర్తి గౌరవవిదగ్రణి వీవగుటన్సృపోత్తమా 


88. సమస్య; పృథ్విన్‌ సాధ్విసదధ్వచారులను మెప్పించున్‌ యశంబుంగొనున్‌ 


ఆ ధ్వాంతాపహరుల్‌ దిశాపతులు భూ 
మ్యాకాశముల్‌ స్తోత్ర శ 
బ్దభధ్వానంబులతో సతీత్వమెతింగింపం 

బంక్తికంఠాసురేం 
(దధ్వంసిన్ముదితాత్ముంజేసికాను సీ 

తాకాంత చందంబునం 
బృధ్విన్‌ సాధ్విసదధ్వచారులను మె 

ప్పించున్‌, యశంబుంగొనున్‌ 


89. దుష్మర(ప్రాసములకును, ఇతర కఠినవిషయులుకును, బ్రత్యుత్తరములు 
వెంటనే యెట్లుతోంచును? 


భగవతీకృపా (ప్రభావంబుచేత దు 

షృరపుం బ్రాసములకుం6 గఠినవిషయ 

ములకు నుత్తరములు స్పురియించుంజుమ్మి స 
ర్వేశనామధేయ! కృతివిధేయ! 


90. సమస్య : సారమహనీయమహిమ కాధారమగుచు 
క్రీరసముద్రవిషయముగా సీసములో నుండవలయును. 


విష్ణువక్షస్ట్రల విహరణ శ్రీధన్యం 
గమలాలయాదేవిం గన్నకతన 

నాదితేయులను దివ్యామృతంబున తో 
మరణ వర్జితులుగా మనుచు కతన 


191 


గల్పక ద్రుమపంచకంబు. జింతామణి 
స్వర్గ పాలకునకొసంగు కతన 
వెలుంగు టేనికిజోడు గలుగ వెన్నెలటేని 
సృష్టింజల్లని మతింజేయుకతన 


ధేనువుల నగ్రగణ్యమై తేజరిల్లం 
గామధేనువు నొదవించుకతన క్షీర 
జలధివర్యంబు సర్వ సంస్తవ్యమయ్యె 
సారమహనీయ మహిమ కాధారమగుచు 
91. (ప్రైవేటు సెక్రటరీ శ్రీవెల్లటూరి వీరయ్యగారు 


ఊరన్‌ రాజ్ఞియురాజులేరనుచులోటొందింతుమేయంచుంబ 
జ్ఞారూఢింబ్రయివేటు సెక్రటరి వీరార్యుండు భావత్మ చే 
తోరాజీవ వికాసముల్‌ పొసంగ సంతోషంబిడెన్నాకు స 
త్మారజ్ఞోత్తమనాగభూప! భవదాజ్ఞాయోగముల్‌ వంద్యముల్‌ 


92. సమస్య: పుష్పాస్తుండేవందేమి సేయుజననీ! పూజ్యాత్మవై యుండీమీ! 


దుష్పాండిత్యపు వాదమేల? కృపంబుత్రున్వీడుమా నన్ను వా 
స్తోష్పత్యున్నతు లెన్నియున్నందుదకున్‌ బూదింబడున్‌ దేహమా 
నిష్పాపోపమితంబుం దుష్టజగతినిత్రాంగి నానోర్పెదే 
పుష్పాస్తుందడెవందేమిచెయు జననీ! పూజ్యాత్మవై యుండుమీ! 


98. సమస్య : శుభ్రాదభ్రయశస్కు నభ్రపదువిష్ణుం జేకానెన్‌ భర్తగా 


(ప్రభ్రాజన్మహిమన్‌ సుపర్వుల సుధంద్రావించెనంచుం బయో 
జ(భూణస్తుతులొందెనంచు నసదృక్పౌందర్యుండంచున్‌ రమా 
సుభ్రూరత్నము, చంద్రసోదరి సురీస్తోమార్చితాంఘ్యుబ్దయె 
శుభ్రాదభయశస్కు నభపదు విష్ణుం జేకొనెన్‌ భర్తగా 


192 


94. నగరు తగరు తొగరు వగరు అను పదములు 


95. 


96. 


97. 


పదాదులయందుండునట్లు చంపకమాల శివధనుర్భంగము 


నగరున శ్రీవిదేహ నరనాథుండు సల్పుసమర్చనెన్న ౩౦ 

త గరువమూనిచే సెశివధర్మవిభంగమటంచు నేత్రముల్‌ 
తొగరుకొనంగ దాశరథితో భృగువర్యుండెదర్ప భీతిమై 
వగరుచుతండ్రింగన్లాని యపారధృతిన్‌ రఘువీరుండిట్లనున్‌ 


సమస్య : నానాంటికిం దీసికట్లు నాగంభొట్లూ 


ఏనెట్లు సేతుంగాంపుర 

మీ నాతుకతోడబుద్ధి యేర్చడదయ్యో! 

పూనిక నేనెట్లోర్చిన 

నానాంటికిం దీసికట్లు నాగంభొట్లూ! 
వీరభద్రస్వామి - (్రగ్ధర 

త్యక్షున్నిందించె, నంబందలంక కతిమనస్తాపసందగ్ధంజేసెన్‌ 
వీక్షింపనంధుండే యీవిమతుండని యసిన్వీతశీర్చుంబొనర్చెన్‌ 


దక్షున్‌భానున్‌శిఖిన్‌దంతములురసనలుందప్పుదాటి ౦చెంబోచున్‌ 
రక్షాసక్తామరాళిన్‌, రహిందలంపుసమిద్రౌద్రు నవ్వీరభద్రున్‌ 


వ్‌ 


కోటశక్తియగు రణాంకాదేవి - స్రగ్ధర 


(ప్రాకారస్థాన శక్తి ప్రథవెలయువిపద్రావటంకన్‌, రణాంక 

న్లోకాతీత ప్రభావ న్గొలిచివిజయ సంతోషముల్నాగ నాఖ్యో 

ర్వీకాంతుం డొందుంగాతన్‌ (ితులు, హితులు, హర్షింప వర్ధిల్లి నిచ్చల్‌ 
రాకాచంద్రాభకీర్తి ప్రభల దశదిశల్‌ రాజిలం జేయుంగాతన్‌ 


193 


98. విఘ్నేశ్వర స్వామి 


శ్రీవిజయటప్రమోదములు, సింధుర సైంధవగోవృషాదిశో 
భావిభవోన్నతుల్‌ పొసంగంబౌరసుహృత్పరివారవృద్దులున్‌ 
భావుకభంగింజెందం గరివక్తుండు భక్తహితుండు రాఘవాం 
బావిభునాగనప్రభు నపారకృపారసమొప్పం బ్రోవుతన్‌ 


99. వేణుగోపాలస్వామి - మాలినీవృత్తము 


100. 


విపులవిజయలక్ష్ముల్‌ వృద్ధిగా నాగభూపు 

నృృపకుల మణిదీపున్వీతి రక్షించుమెప్లున్‌ 
సుపథహృదయవర్తీ! సూరిసంస్తుత్యకీర్తీ! 

విపదగ పవిభావా! వేణుగోపాలదేవా! 
సూర్యనారాయణస్వామి 

నీయం(ఘుల్‌, వినతాపదుద్ధృత తమోనిర్భేదమున్న్సల్సి ల 
క్ష్మీయుక్తంబులుగా హృదబ్దముల రంజిం చున్సతంబౌట నా 


మ్నాయాకారుని నిన్నుంగొల్బెదము సంరక్షింపవే సత్మృపన్‌ 
ఛాయానాయక! భక్తబాంధవ! (గహేశా! సూర్యనారాయణా! 


సంపూర్ణ శతావధానము సమాప్తము 


కీ శీ § క్ష 


194 


శతావధాన ప్రశంసా పద్యములు 
ఫిశితీకకికి 


మునుసంపూర్ణశతావధానము మదాప్తుందైననాగయ్య సే 
ట్రనియన్‌ మీరొనరింపంగాంచితిని హైదర్పాదునన్నెండునా 
గన ధాత్రీశ్వరుమోలంజేయుట వినంగాంగల్లియతెంచుటం 
గనుభాగ్యంబులభించె వెండియును వేద్మంగొంటి నోసత్మవుల్‌ 


అనంగావిందురసజ్ఞులెందతొసమస్వాపూరణంబందునన్‌ 
ఘనులీకాప్పరపుంగవీంద్రులని, మున్‌గన్నారంగాగంటి విం 
టిని నేంథీజననాయకేంద్రునిసభన్‌ నికృంబయౌనంటి నే 
ననినన్‌ వ్యర్థుండంగాను సేతునవధానాదుల్‌విలోకింపుండీ 


ఎదురంబల్మంగంజొచ్చినాండితండువీందడేపాటి వాండంచునన్‌ 
ముదురుంజూపులంజూడంబోకుండు మనంబున్నిల్పుకోలేక ప 
క్నెదమున్‌ మీకవితాలతాంగివగంగుల్మెంగాని బాల్యస్టితుల్‌ 
వదలన్నేరదు నేడు ప్రోడయయిమత్వాంతంబుంజూజంగొనెన్‌ 


ప్రతిభాసంపద, ధారణాబలము, ధారాశుద్దియున్‌మీకుసు 
స్టితిమైంబుట్టువుతో లభించెనన సందేహంబులేశంబులే 
దతిలోకస్తుతులైన మీకుమటథినేనా సర్దిఫైచేయుటల్‌? 
మతిచాంచల్యముంజేసి పల్మితిక్షమింపంజెల్లునోసతృవుల్‌ 
అలభోజక్షితిపాలకృష్ణనృపులుద్యత్కీర్తిసాంద్రుల్‌ కవి 
త్వలతాంగిం గడు[శ్రద్దంబెంచుకతనన్‌ ధాత్రీధ్రముల్‌వోలెవా 


రలనామంబులు సుస్టిరత్వముగొనెన్‌ రాజేంద్ర నీవవ్విధి 
న్సృలుపంబూనుటవింటి ౧దత్సముండంవైసత్మీర్తిరాణింపవే 


పె.వేంకటకృష్ణ కవి 


195 


ఇచ్చితింగొన్నిపచ్చకుల నీయంగంజేసితింగొన్ని ప్రశ్న లె 
ట్లిచ్చినంగానివానిద్యజియింప, కదల్పకపూర్తిచేసి నా 
యిచ్చనుదిర్చియుంట క్షమియింపుడుచేసినతప్పుం జెప్పితిన్‌ 
బొచ్చెములేని (ప్రమననుబూర్తమతింగనుండో మహాశయుల్‌ 


అ(భ్రగంగా వేగ మది యెట్టిదో యంచు 
నిసుక ముద్దల నడ్డ మిడిన యట్లు 
(ప్రకయాగ్ని హోతమేపాటి దియో యంచు 
దూది బోరెంబులు త్రోసినట్లు 
కడునగాధంబైన కడలి లోతెజటుంగంగ 
మూర పుల్లను గొల్వయబూని నట్లు 
వేండి వెల్లున కెంత వేండి గల్చ్దనా యంచు 
నవనీతపు పరీక్ష నడిపినట్లు 


ఆం(థ జగమెల్ల శఈతవధానాది చిత్ర 
కార్యముల మెచ్చంజేసి యఖండ కీర్తి 
బిరుదములంగొన్న మిమ్ము నేండెటుక మాని 
చేసితిం బరీక్ష్య పైచి నా చేసినట్టి 
యపక్ళతిని మర్వుండయ్య్య మహాత్ములార! 


(పభథమమౌ బాలసరస్వతీ బిరుద వ 
ర్యము గోపభూపుచే నందినారు 
ఆశుకవీం(ద సింహాంకంబు విక్రమ 
సింపహాపుదంబునల౯ జెందినారు 
అలచెన్నమరసభయం దాశుకవి చ(క 
వర్యభిధానంబుం బడసినారు 
అవధానిపంచాన నాహ్వయంబును భావ 
పురకవిబుధులచేం బొందినారు 


196 


ఇంక బిరుదంబు లెన్నా గ(హ్రొంచినారు 
బిరుదభూషణహారముల్‌ వేసినారు 
పూర్వకవిరాజ సమకీర్తిం బొందినారు 
సూరినుతులార! కొప్పరసుకవులార! 


విధింబోలు వేదము వేంకటరాయ పం 
డితసార్వభౌముం డద్భుతధిషణుండు 
ఆం(ధ్రవాల్శికి బిరుదాంకుండు వావిలి 
కొల్ను సుబ్బారాయ కోవిదుండు 
కవిమౌళి చెన్నాప్రగడ భానుమూర్తి శ్రీ 
పర్ణశాల నృసింహపండితుండు 
కావ్యకంఠాంకుండు గణపతి సుకవి, వే 
టూరి ప్రభాకర సూరివరుండు 


మతజియు వ్యాకరణాచార్య బీరుదకలితుం 
డైన ముదిగొండ నాగలింగార్యముఖులు 
మెచ్చిన కవీంద్రవరుల మిమ్మిచ్చదీరం 
గొలిచి సేవింప న్యాయ్యమై వెలయునాకు 


(ద్రావిడదేశ భూధవుల సత్మృతులు స 
తృవి గౌరవంబును గాంచినారు 
ఆంధ్రమండలభూతలాధిప మర్యాద 
లుత్తమకవినుతు లొందినారు 
మ్లేచ్చరాజులచే నమేయసన్మానముల్‌ 
పండితస్తోత్రముల్‌ పడసినారు 
ఆంగ్లేయనృపులచే నర్భభూఖండ లా 
భములుం బ్రశంసలుం బడసినారు 


197 


మీ కవిత్వంబు వినుమా మెచ్చిగౌర 
వంబొనర్పని వారి నీవజకుం గాన 
మహహ మీరుదయించిన యా ముహూర్త 
మెన్నందగుంజుండు సుకవి మహేంద్రులార! 


పూర్ణ శతావధాన మిది పూర్ణ సమర్ధత మీరానర్శుటం 
బూర్దముదంబు మా కొదవెం బూరముదం బొనగూడె టేనికిం 
బూర్హ యశోబ్బులార! పరిపూర్ణ కళానిధి మూర్తులార! సం 
పూర్ణ శుభోక్తు లింపెసంగం బూర్జకృపన్‌ నిరంతబుం జూడుండీ. 
దుర్మతి వర్షమందు విబుధుల్‌ కవివర్యులు సన్నుతింపంగా 
శర్మము గల్లు నాగన్భప సత్తమ గోష్టి శతావధానముం 
బేర్మి నానర్చి నట్టి కవివీరుల కేను నమస్మరించెదన్‌ 
ధర్మనిదానుండౌ నృపవతంసుని కీర్తి ధరన్‌ వెలుంగుతన్‌. 


(ఈ పద్యముల కర్త యెవ్వరో తెలియదు) 


198 


ఆశచుకవతలు 


(వివిధ ప్రసంగావళు 


శ్రీమద్రొద్రిసంవత్స రాశ్వయుజమాస నవరాత్ర వ్రతోత్సవములలో 
శ్రీశ్రీరాజావారి యాహ్వనముచే వచ్చినప్పడు చెప్పినవి - 
శ్రీ పంగిడిగూడెములోని ప్రథమ సమావేశము 
ఆశీర్వచనము 
స్వస్యస్తు, విశ్వసంస్తవనీయ మహనీయ 
సింహహయార్చా సుశీల! నీకు 
విజయోస్తు, వీరసాధ్వీత్వాఢ్య విజయ రా 
ఘవమాసతీ పుణ్యగణ్య! నీకు 
పుత్రలాభో తీస్తు, శ్రీ బొమ్మదేవరనాగ 
భూపా(గ్ర పుత్రాగ్ర పుత్ర! నీకు 
శ్రీరస్తు, గోధరిత్రీ దేవదేవ స 
పర్యా ప్రముదితార్యవర్య! నీకు 


భోగ, భాగ్యాయురారోగ్య పూర్ణకీర్తి 
నిస్తులసురాజ్య సుఖవృద్ధిరస్తు నీకు 

సుకవి హృదయాంబుజ దినేంద్ర! సుగుణసాంద్ర! 
ఘనవిభవ నిర్జరేంద్ర! నాగన నరేంద్ర! 


రంగదుత్తుంగ పిశంగ జటానద్ధ 
మణిమకుటోత్మట ఘృణులవాండు 
భూదళనోద్యమ భూరిసీరాగ్ర సం 


శయదాయి లంబనాసంబువాండు 


199 


వివిధహస్తావళీ విన్యస్త బహుశస్త 
దుర్చిరీక్షాకృతిం దోంచువాండు 

అసమదంధ్షా కరాళాస్యరం(ధ్రమువాండు 
శోణితానన విభాస్స్ఫూర్తివాండు 


రాజవశ్య క్రియాశక్తింబ్రబలు వాండు 
ప్రమథ గణరుద్రగణయుక్తిం బరంగువాండు 
వర బేతాళదేవుయడే వేళ మీకు 

ఖ్యాత జయ, లక్ష్మ, లిడుత నాగక్షితీం[ద్ర! 


అన్యోన్య కుశల ప్రచ్యోత్రరములు 


కుశలమే! యుష్మదంకుశ వజ మత్స్యము 
ఖ్యార్హలక్షణలక్షి తాంగమునకు 
క్షేమమే! భవదీయ చిరపుణ్యఫలరూప 
కర్ణాంగలక్ష్మి కత్యలఘుమతికి 
మంగళంబే! భవ న్మత్తమాతంగ మ 
హాంగ, తురంగ, శతాంగములకు, 
సౌఖ్యమే! త్వత్మార్య సచివాప్త, బాంధవ, 
సైన్య, కోశాయుధథ జాతములకు 


శుభమె! భవదీయ విజయ సంశోభితాస 
దృక్షసామాజ్య లక్షీకటాక్షములకు 
బొమ్మదేవర వంశాబ్దిపూర్ణచం[ద్ర! 

పూత గుణసాం[ద! నాగధాత్రీతలేంద్ర! 


మత్మనవితాకుమారికయు, మత్సహజన్ములుమత్ముటుంబమున్‌ 
మత్కృతకావ్యవర్యములు, మద్విజయాంబుజగేహ, శాంకరీ 


200 


సత్మరుణావిశేషమున సౌఖ్యపరంపర నందుచుండె, సం 
పత్మమలేక్షణాహృదయపద్మనభోమణి! నాగరాణ్మణీ! 


గౌరవంబును, (శ్రద్ద కాన్సించు మామకా 
హ్వానంబుం ద్రోయుదురా? యటంచు 
మనకన్నముఖ్యులా, మాన్యాత్ము లెవరెందు 
నేని పిల్చినంజనిరేమొ? యంచు 
నెవరెట్లుపిల్చిన, నేసమాధానోక్తి 
నో తెల్పియిటకురాకుండ రనుచు 
రాందీజకున్నచో రానికారణమేని 
వ్రాయకుపేక్షింతురా? యటంచు 


నస్మదాలోకన కుతూహలాత్మకులగు 
వారికిందెల్చి యిదెవచ్చు వారటంచుం 
బలుకుచుండుట నేలూరు పట్టణమున 
విని ప్రమోదించినారమో జనవరేణ్య! 


దాసుమాధవ బుధోత్తంసుని భాత, యా 
ర్యహితుండు గోవిందరాయ సుకృతి 
ధూమయానము డిగ్గి, యేము హేలాపురి 
కేతేరం బ్రయహర్ష దృష్టింగాంచి 
అస్మత్సుఖోదంతమరసి, క్షేమముందెల్పి, 
స్వీయసద్మమున వసింపంజేసి 
మధురభోజనమున మాన్యతాంబూల స 
త్మారాదికమున, మోదము ఘటించి 


సరస కొండూరి, భామార్యవరుండు కామ 
వరపుంగోటకుయం బిల్వ, భావమును మెచ్చి 


201 


తన హయస్యందనమున స్ట్రేషనున కనువ 
నుచితగతివచ్చి మిముంగంటి మో నరేంద్ర! 


మశ్వనుతార్హసత్మతులు, పెల్లుగవల్లురియందుసల్సి యీ 
యాశ్వయుజాదిరాంబిలిచి, నట్టలె కుంగిడిగూడియంబునం 
దీశ్వరి లక్షివాణిభజియించునినున్‌ సహధర్మిణీయుతున్‌ 
శాశ్వతకీర్తి కంటిమి భృశంబుగంగొంటి మిహర్ష సంపదల్‌ 


శారదా సారసాసను లొక్కచో గిరి 
జాశంకరులం బూజసల్పినట్లు 
శ్రీశచీ దేవతాధీశులొక్కెడ మహే 
శీమహేశ్వరుల నర్చించినట్లు 
ఉర్వ్‌సుతా రాము లొక్కచక్కినింబార్వ 
తీ పశుపతులం (బ్రార్ధించినట్లు 
జాంబవతీ సరోజాతాక్షులాకచోట 
గుహమాతృ శంభులంగొల్చినట్లు 


నిశ్చలామల చిత్తులై నిల్చి యొకట 
బైవపూజల నొనరించు దంపతులను 
మిమ్ముంగననేండు నేతపర్వమ్ముగల్లె 
రాఘవాంబామణీ! నాగరాజమాౌలి! 


సర్వాపత్తిమరార్మమండల సహగ(ప్రంబుల్‌ బలారాతి దు __ 
ర ర్వారణ్యమహాగ్ను లిష్టజయసౌఖ్య తపదంబుల్స్‌ నముగా 
స్తోర్విశాదృతముల్స్‌ కుటుంబశుభలాభోదర్శ; ల ్ల్మారకా 
శీర్వాక్కుల్‌, నిరతంబమోఘమహిమ శం(బోచు పా 


2( 


సూర్యచంద్రోపమాస్స్ఫురణాంచితాఖండ 
దిపద్వయీ సముద్దీపితంబు, 
చిత్రరూపవ్యాజ సేవితాజహరీశ, 
వా(గమా దుర్గాప్రభావితంబు, 
కులభారన(మ, రంభాస్తంభ, తన్మహా 
ప(త్రపుష్పాధిక, భాసితంబు 
వ్యాఘ్రాజినస్థిత, వసుమతీసుర, వరా 
మోఘ, శుభోక్తిసంపూరితంబు 


పుష్పుగంధాక్షతాదిక భూషితంబు 
శాఘ్యభవదియ, దేవపూజాగృహాంత 


రాళమౌక్తిక మండప రాజమిది యి 
తోధిక శుభాఢ్యమగుత, నాగావనీంద్ర! 


ఏదేవిజపియించి, వృ(తాదులజయించి 
యింద్రుడు, స్వారాజ్యమేలుకొనియె 
నేదేవింబ్రార్ధించి, యీశ్వరుచే విష 
బాధవో, జగము, శుభంబుంబెంచె 
నేదేవింబూజించి, యింద్రారుల వధించి 
రాముండు, సీతతో రాజ్యమందిె 
నేదేవి సేవించి, యెల్లశతులం ద్రుంచి 
స్థిరరాజ్యరమ, యుధిష్టిరుండు సెందె 


నజ్ఞయద, యమృత(ప్రద యఖిలసౌఖ్య 
దా(తి, సామాజ్య కర్తి భూధరవరేణ్య 
పుత్రి, ప్రోవుత నిను మనఃపూర్తిగాంగ 
జయ విభవసాం(ద్ర! నాగనక్ష్యాతలేంద్ర! 


203 


అభివందనంబు, దుగ్గాబ్ధీంద్రసుతయంచుం 
గేలుమోడ్సులు, చక్రిగృహిణియంచు 
దండంబు, పుష్పకోదండ జనని యంచు 
గిడిగిళ్ళు, జలజాత గేహయంచు 
జోహారు, మిహిరాంశు సోదరియంచు న 
మస్కృతి సురసతీమాన్యయంచు 
జోత, (ప్రద్యోతపద్మాతపత్ర యటంచు 
(బ్రణతి శుద్దసువర్ణ వర్ణయనుచు 


వినతి, వనజాతపాణి యంచును సుభక్తి 
తో దినత్రయపూజ సంతుష్టిసల్పు 
రాఘవాంబను నాగభూరమణుంగరుణం 
శ్రీరమాదేవి సిరుల రక్షించుంగాత! 


అమలకీర్తిఫలంబు లందింతు ననుటకు 
స్వచ్చముక్తామయ జపసరంబు 
అక్షరతత్త్వ వేద్యతం గూర్తుననుటకు 
స్వస్తికరాక్షర పుస్తకంబు 
వేదార్థముఖముగా బింబాశనమును స 
ల్సిన యట్ల ప్రజ్ఞలిత్తునన శుకము 
సుఖద మేకస్థానసుస్థితి యెల్లదం 
పతులకు ననుచు జెప్పంగందమ్మి 


నెలమిందననాల్లు కేలుందమ్ములనుదాల్చి 
శారదదినంబులందుం బూజనములందు 
సకలమహిమాధికాలంబ శారదాంబ 


మంగళములిచ్చు రాజదంపతులకెపుడు 


204 
శ్రీ రాజావారి సౌధము నుపవనముతో. బోల్చుటకు6గోరుటవలన'. జెప్పినది 


హరితద్యుతివితాన, మలరుప్రదేశంబు 
లాకు జొంపముల యట్లందమంద 
నరుణకాంతికలాప మమరెడు తావులు, 
ఫలపల్లవాది శోభలనెసంగ 
బహువిధప్రభలతో భాసిల్లుచోటులు, 
వివిధప్రసవదీప్తి విస్తరిల్ల 
స్వర్ణవర్ణముల లోచనతృప్తి నిడునెడల్‌ 
పండుటాకులభంగిం బాదుకొల్ప 


బంధు సత్క్మవి వర మిత్ర పరిజనోక్తి 

కీర పిక శారికాళి హర్షారవముగం 
బరంగెం ద్వద్భద్ర భవన ముపవనమనంగ, 
మాధవోపమ! నాగరాణ్మానవేంద్ర! 


వన విహరణ సమయమున జెప్పినది 


అమరాధిపతినందనారామ మెవని యా 
రామంబుం గన, జ్ఞప్తిరాకపోదు 
మారసంహారు, కుమార వనంబేని 
వనముం గన్గానందలంపునకు వచ్చు 
అర్ధెశు నుద్యానమగు, వైతరథమేని 
యుద్యానమునకు రా నూహకెక్కు 
నందనందను, కూర్మి బృందావనమెవాని 
వనికింజేరిన, మనంబునకుంజేరు 


బహుళతరచిత్ర, సుమ, పత్ర, ఫలయుతంబు 
శుక, పిక, (భ్రమరాది, సంశోభితంబు 


205 


తావకారామ మిది మహోత్సాహమొదవం 
గాంచంజేసితివౌ నాగ కాశ్యపీంద్ర! 


దుర్లాదేవత ప్రభువును రక్షించునట్లుగా నొక సమయమునంజెప్పినది 
కన్నెత్తి పరకాంతం గన్గొన౭గా నొల్లం 
డేకపత్ని (వతం బెపుడు సల్పు 
దు(ప్రవర్తనల కెందును జోటొసంగండు 
శిష్టవర్తనులను జెంతంజేర్చు 
స్వల్పాత్ములకాకింత స్వాతంత్ర్యము నాసంగం 
డుత్తమాత్ములతోడి పొత్తువిడండు 
వ్యర్ధ వ్యయంబు సేయండు పుణ్యకీర్తుల 
కర్షధ్రన త్యాగ మాచరించు 


నే సుగుణసాంద్రుం డట్టి భూభృత్ములేంద్రుం 
దావకీనపదాంబుజ ధ్యానశీలు 
రాఘవాంబాపతిని, నాగరాజమౌళిం 
గరుణనిరతంబుంగనుము దుర్గాభవాని! 


తన గాంభీర్యము, సౌకుమార్యమును, శుద్దాంతైక మర్యాదయుం 
బనిగావీయెడనంచు, నిర్మలతర స్వాంతంబుం ద్వన్నామచిం 
తనమందుంచి, సుకుంకుమాంచిత హరిద్రాచూర్ణ పూజల్‌, ఘటిం 
చిన పూతవ్రత రాఘవాంబను గృపాశ్రీంటోవుమో యీశ్వరి! 


కరుణాశాలినివంచు, దాసజన రక్షాదీక్షవౌాదంచు సు 

స్థిరభక్తి న్నినుంగొల్చుదంపతుల రక్షింపంగదే త్వత్సదాం 
బురుహద్వంద్వమిళన్మిళింద మిధునంబుంగాం గటాక్షించి శ్రీ 
కర కారుణ్యమరంద తుష్టి పొసంగంగా రాజరాజేశ్వరీ! 


206 


విత్తాధీశునిగాం గుబేరు, మనువున్‌ విశ్వామరాధీశుంగా 
మత్తార్వార్యధి రోహణున్‌, మహితధర్మస్థాన నిర్ణేతగా, 

హత్తంజేసిన దేవి, యుత్తమనృపత్వౌాన్నత్యుంగా నాగభూ 
భృత్తుం, ద్వత్పదభక్తు,. (బ్రోవంగదవే? శ్రీరాజరాజేశ్వరీ! 


భువనంబుల్‌ సృజియించునంబవగునిన్‌ భూతాళికిం దం(డియౌ 
శివుయబుత్రాశజపించుచోంగరుణ, నాశ్రీకంఠుతోందెల్సి, జాం 
బవతీకృష్ణులం బుత్రవంతులుగ, సల్పంగల్లితీ, వాకృపా 

శివ మీదంపతులందు ఎజూపం గదవే, శ్రీరాజరాజేశ్వరీ! 


కనకక్షాధర రాట్సుతాసుతయనంగా, రౌప్యధాత్రీధరా 
గ్రనివాసార్థ శరీరవాసిని యనంగా! నొప్పునింగొల్పు, నా 
గనభూపుం, గులదిపుంగాంగనక రౌప్యాన్నత్యనిర్లోపుంగా, 
మనుపంగాంగదవే! దయాగుణమణీమంజూషవై యీశ్వరి! 


నినునేకాగ్రతంగొల్బునాగవిభునిన్‌, శ్రీరాఘవాంబన్‌ సతం 
బును భానుంబ్రభంజంద్రుంజంద్రికనుగాంబోల్పించిదాంపత్యసౌ 
ఖ్యనిరూఢిన్‌ శతవర్షముల్‌ తనరం బుత్రానందముంజెంద, నీ 
యనుకంపామృతవృష్టి నింపంగదె, యంబా! రాజరాజేశ్వరీ! 


గజారోహణోత్సవురై శమవపూజకు(6జను శ్రీరాజావారిని గుటించి 


ఆంగ్ల రాజేంద్ర దత్తానర్థ్యమణి భుజా 
బంధకాంతులు, రవిప్రభలనారయ 

స్వర్ణకీలిత లసచ్చార్టూలనఖర సం 
తానహారము, శౌర్యమీనుచుండ 

భూచక్రనామ విస్స్ఫురదుష్టవారణ 
ద్వితయంబు, ప్రాభవోన్నతులందెల్ప 


207 


అపఫప్రగిర్నామవిఖ్యాతంబులౌ, సూర్య 
చంద్రాంకయుగము, పార్వ్వముల వెలుగ 


సామజవరంబునం గవీశ్వరయుగంబు 
సుకవితామహితాదరస్పూర్హిం జూప, 
భద్రగజమున, దేవతాపట్టభద్రు 
పగిది, శమికడకేగు, నీభదతర, మ 
హోత్సవంబెన్నవశమె! నాగోర్వరేశ! 


నాండునునేండునేమి? యొకనాంటికిబోటికిం జిక్కంబోము పూ 
బోండులగోడులందగిలి, పోండిమిమాన్పంగలాభమేమి? మా 
కూడిక కర్టలంచు, విధికూర్చినవారలు, గల్లిరింత, కే 
బోండులతోడనేమిపని? పూర్ణయశస్ముల కిట్లెటుంగుమా! 


'శ్రీఐన్న్వరాజాగారి సందర్శనమును గుతించి, శ్రీపెద్దరాజాగారు అడిగినప్పుడు చెప్పినది 


ఈవజకెన్నండుంగనమి, నెట్లని తెల్పంగనౌం, బ్రసంగపున్‌ 
భావమునెంచుచో, సరసపద్ధతితోంచె, మజాక్క్మమారుమ 
మ్మావరమూర్తిపిల్చునంట, యయ్యదినికృ్వమయినచోంగ్రియా 
కేవలముత్తరమ్మన, సుకీర్తినిధీ! సకలంబు వేద్యమౌ 


దివాణములోని యుద్యోగులను గుటించి 


స్వస్వకార్యము లెట్లు జరిగిన, న్వామికా 
ర్యము (శద్ధతోందీర్చునట్టివారు 


208 


జీవితవృద్ధినిం జేయు మీ చిత్తంబుం 
గరుణామయముం జేయం గడంగువారు 

భవదీయవిజయ సంపల్లాభముల కిష్ట 
దేవతాప్రతతింబ్రార్ధించువారు 

సత్య, ధర్మములు, విశ్వాస, వివేకము 
లన్యవంద్యములుగా నమరువారు 


విద్వదభిమాన మానసుల్‌, విజ్ఞవరులు 
కార్యకరణ ప్రవీణు లి కర్మసచివు 

లిట్టి ప్రభుభక్తి పరులచే, నెసంగు నీ ది 
వాణ మభిగణ్యమో, నాగపార్ధివేంద్ర! 


శ్రీశ్రీ రాజీగారినిగుటించి 


మండ్రవాక్కునకంటె మాననీయము, పతి 
వాక్యంబని (గ్రహించు వనితలందు 
దెవసేవలకంటె, ధన్యముల్‌, నిజభర్త్ర 
సేవలంచు, నొనర్చు చెలువలందు 
గురునింగొల్బుటకంటె, వరుని గొల్బుటె మహో 
త్రమకార్యమని కొలు రమణులందు 
పితృ, మాతృ, సోదర (పేమకంటె సునాధు 
పేమ హెచ్చని నమ్ము భామలందు 


నగ్ర గణనీయవౌచు నాగావనీంద్రు 
స్టిరయశః పుణ్యముల వృద్ధిసేయు నిన్ను 
శ్రీ కలితమూర్తి గణియింపం జెల్లునిపుడు 
భవ్యగుణపేటి! రాఘవాంబావధూటి! 


209 


ఐదునూట పదియారు రూప్యములతో వర్షాశనవత్రము మున్నగు సత్కారములు 
జరిగించినప్పడు చెప్పినవి 


ంతోషించితిమేము తావక అసత్సత్మార సంపత్తికిన్‌ 
ంతోషించె మదీయదివ్యరసనా సంచారవాద్దేవి తా 
ంతోషించె భవాని మద్ద్చదయకంజాతస్థ సభ్యుల్‌ కడున్‌ 
సంతోషించిరి సంతతోల్లసిత హృత్సంతోష! నాగాధిపా! 


WA A A 


గ 


నీసౌాధంబు రమాసతీ నిలయమై నీయాత్మ ధర్మస్టిరం 

బై సర్వాధిక శక్తి శౌర్యసహితంబై యొప్పునీమూర్తియ 
న్యాసాధ్యారి పరాభవప్రదజయాధ్యంబై తగం బ్రోచు ని 
న్నాసర్వేశ్వరి బొమ్మదేవరకులేంద్రా! నాగధాత్రీశ్వరా! 


నీయౌదార్యము కర్గ్ణు జ్ఞప్తిపటుప న్నీ సత్మవిప్రీతి ప్ర 

జ్ఞాయుగ్వంద్యునిం గృష్టరాజుపుని సంకల్పింపంగాంజేయ ద్‌ 
రాయు శీసుయశస్సముజ్వలుండవై హర్నోన్నతుల్‌ గాంచుమ 
య్యా! యార్యస్తుత! బొమ్మదేవరకులేంద్రా! నాగధాత్రీశ్వరా! 


వాల్మీకి కవికవిత్వముచేతనే రామ 
నృపతినామము స్మరణీయమయ్యె 
వ్యాససత్మవి కవిత్వముచేతనె పాండు 
విభుసూనుల యశంబు విశదమయ్యెం 
గాళిదాసకవీంద్రు కవితచేతనె భోజ 
వసుమతీశుని పేరు వ్యాప్తమయ్యిం 
పెద్దనసుకవి కవితచేతనే కృష్ణ 
రాయ(ప్రతిష్ట దిక్ర్రథితమయ్యం 


గాన సుకవులచేతనే కలుగవలయుం 
బటుయశోవృద్దులుత్తమ ప్రభులకనుచు 


210 


సత్మవిమనః(ప్రపూర్తిని సల్పుచున్న 
నినుంబొగడంజెల్లు నాగేంద్ర! నృపకులేంద్ర! 


దాతల్‌ గల్టుదు రందునందునెజదాతల్‌కొందజేయుందురా 
దాతృత్వాంబుధులన్‌ సమర్షక్షృతివేత్తల్‌ స్వల్పసంఖ్యాకులా 
యీతీరుల్‌గణియింప శ్రేష్టపదమే యీవందితౌ, సత్మవి 
(వాతఖ్యాతసుపద్యగద్యనిచయ(భాజద్యశోవైభవా. 


అంచితాన్యోన్య సమావేశమూనక 
దాంపత్యసుఖమొందం దలంచుటెట్లు 
గందపుంజెక్కం జక్కంగ నజగింపక 
చందనానందంబుం జెందుటెట్లు 
తైలవర్యగ్ని సంధానంబుసల్పక 
తిమిరంబువో వెల్వం దెచ్చుటెట్లు 
సామజాశ్వాదుల సమకూర్చికొనక త 
దారోహణోన్నతి నందుటెట్లు 


వ్యజనచామరముఖ సం[గ్రహణము లేక 
'స్వేదబాధాపహసుఖంబుం జెందుటెట్టు 
అనుచు నర్హ్మక్రియల ధన వ్యయమొనర్చి 
యశము నార్జించితీవు నాగావనీశ ! 


వైవాహికోత్సవా వసరంబునందుం బి 

ల్పించి హెచ్చుగ గౌరవించుటయును 
పట్టాభి షేకవైభవమందు నాండర్హ 

విధుల సత్మతులం గావించుటయును 
శ్రీవేణుగోపాల దేవోత్సవములయం 

దిరునూట పదియారు లిచ్చుటయును 


211 


అన్నియమంబు వర్షాశనంబుగయ(బ్రవ 
ర్రించునట్లుగ నేర్పరించుటయును 


గరివరోత్సవ మేటేట జరుపుటయును 
గన్న్నవాండవుగాన మ్‌ పిన్న్నతం(డై 
పు(త్రకునికన్న జ్యేష్టత పాొసంగునట్లు 
సర్వ గౌరవముల హెచ్చు సల్ప్సితౌర 
అలఘుసద్దుణసాం(ద్ర! నాగావనీం(ద్ర! 


రాజావారి సత్కారములను గుతంది మటియొక సమయమున జెప్పినచు 


శ్రీమాన్య కాప్పుర (గ్రామవాసుల మమ్ము 
దంచిత ప్రీతి రావంచినాండు 
అంబికా సుప్రసాదానాదితానాద 
కవితా విశేషముల్‌ గాంచినాండు 
స్వర్ణమండన గజోత్సవ రాంకవాది స 
తారంబుల మనంబుందనిపినాండు 
ఐనూట పదియార్లు యాన వ్వ్యయార్ధ సం 
యుక్త వార్షికపత మొసంగినాండు 
రసిక శేఖరుండార యాం(ధ్రక్రమాంత 
రావనీ నాధసుకవి సింహ(పప్రభాస 
మాన పరిషద్వరిష్రాతిమానస్‌య 
పద్యరింఛోళి నాగభూపాలమౌళి 


ఒక మాతొాసంగ వేజళొకమాఆు చనుదెంతు 
రంచును, వెన్మముందాడువారు 

ఇచ్చినకాలంది, పైనిమ్మందురనుచు, ము 
న్ముందు బేరములాడం బూనువారు 


212 


ఉచితానుచిత రీతులూహసేయక, (గ్రుడ్డి 
చేతి రాయి విధంబు జేయువారు 

తప్పించుకొనుటె, యిత్తణతి నుత్తమంబని, 
సాకుల పొత్తముల్‌ చదువువారు 


అంచితాహ్వానములను, రావించి, సంత 
సించి, యిష్టార్ధముల సత్కరించి, (ప్రీతిం 
బెంచి యనువత్సరంబు రానెంచు నిన్నుం 
బోలనేర్తురె? శతజన్మములకు భూప! 


పటుతరానిలము వీచుట మహారణ్యముల్‌ 
కూలిన నొకవెళం గూలుంగాక 

కడు ప్రవాహముల వేగములందటాకముల్‌ 
తెగిన నొక్కొకవేళం దెగునుగాక 

కరమువర్నా భావకాలంబులందేటు 
లింకిన, నొకవేళ నింకుంగాక 

గణ్య సంస్కార యోగములేమింగోవెలల్‌ 
గూలిన నొకవేళంగూలుంగాక 


చెడదు కల్పాంతమును శుభశ్రీవిరాజ 

మాన విజయ(ప్రధాన యశోనిధాన 

కవివరాశీస్సువాక్యంబు; గణ్యకీర్తి 

చంద్రికాచంద్ర! నాగనక్ష్మాతలేం[ద్ర! 
నిల్వుటద్దములయందు బ్రతిబింబించు శ్రీ రాజావారిని గుటించి సన్నిధానము 
సీతారామశాస్తిగారడిగినప్పడు చెప్పినది 

(ప్రచురసత్యాశ్రయ భాస్వత్సమాఖ్యల 

నంతామరనుతి బ్రహ్మయని తెల్ప 


213 


నసమాశ్వ భద్ర విహారంబహీన గు 
ణాధ్యత శంభుత్వమభినయింప 

శ్లాఘ్య చక్ర (ప్రకాశకరవిలాస ప 
ద్నాక్షత్వములు హరియనుచుందెల్ప 

మణికుండలాఖండ ఘృణి వితానంబులు 


కిరణ సంతానంబు నెణుక పవపజుపం 


బొసంగి మూర్తిత్రయైక రూపుండగు సూర్యు 
డీ యినుండన నాగనరేంద్ర సూర్యుం 
డమలినాదర్శముల దృశ్యుందయ్యె జన ని 
రీక్షణ సరోజ వికసనంబెసంగ ననఘ! 


పంతమునందు భార్దవుండు బాహుబలంబున భీమసేనుండ 
త్యంత సులక్ష్య లాఘవములందున నర్జునుండీడు వచ్చు భూ 
కాంతులలోన నాగనరకాంతునకున్‌ మతి రాఘవాంవికా 
కాంతునకున్‌ నృసింహ నరకాంత సుతా(గ్రణికిన్‌ ధరాస్టలిన్‌ 


భూప! తృద్వాగ్రహంబు రవి[గ్రహంబయి 
భయద జంతుధ్వాంత పటలినడంప 
లోకాప! తావకాలోకంబుద(గ సిం 
హాలోకమై పరేభాళినాంప 
మానవో త్తంస! యుష్మన్మ్మానసము మాన 
సంబయి సుకవిహంసములందనుపం 
సద్దుణాంభోధి! భవద్దళ రవమబ్ద 
రవమయి, హితమయూరములంగూర్ప 


214 


సంతతాచలధర్మ! నీసతి పతియయి 
యాత్మ వసియింప నన్యజనాద్భుత జయ 
గరిమంగంటివి మజియును గనంగదయ్య 
నిరుపమితపుణ్య! శ్రీనాగన్ఫపవరేణ్య! 


తవాబి మేడను గుథించి 


అ(భ్రగంగా తరంగాగత శీతల 

వాతపోత సుఖానుభూతి గల్లి 
విపులసోపానాధ్వ వేల్లిత వల్లికా 

సుమ సుగంధాఘాణ శోభగల్లి 
మెత్తందనంబునం జిత్తంబుందనియించు 

నునుదూది చలువ పానుపులుగల్లి 
పెనుకురిచీలు చక్కని తివాచీలెల్ల 

పనులు వెంటనె తీర్చు భటులు గల్లి 


నాగరాద్దటి తోత్సవోన్నతులు గల్లి 

ఇషు ౧ 
మేము వసియించి సుఖియింప నీవహేతు 
వగుట నిన్‌ గడు బొగడుటర్హంబు (బ్రహ్మ 
వనిత విహరించువాడ తివాచిమేడ 


శ్ర సూరావధానులు గారి ప్రశ్న్వమునకు. బ్రత్యుత్తరము 
వాక్యంబుల్‌పదియేల, నాగనరరాట్పత్నీమణింబోలి తా 
లౌక్యాంచద్వ్యవహార విజ్ఞయయి ధీలక్ష్మీజయావాప్తికా 
స్తిక్యాత్మంబతిదేవతార్చలను ఖాసింకోటలో (ప్రైణ మా 
ణిక్యంబా నృపుపత్నిసల్పి వెలయున్‌ విద్యావిశేషంబులన్‌ 


215 


శ్రీ రాజావారి సత్మారములు 


ఏమేగుదెంచుట లెజింగి ప్రత్యుత్తాన 
వందనాదుల గౌరవము ఘటించి 
రాకకాలస్య కారణమెజుంగంగంగోరి 
కుశల(ప్రశంసలం గూర్మినెజపి 
సతియుందత్సహజుండాస్టానికోద్యోగులు 
నానందపడుట కాహాదమంది 
శాఫ ్యసనోత్తమ శయ్యాదికముల మ 
మ్ముం దివాచిమేడ నిమ్ముగనునిల్సి 
సకలోపచారముల్‌ సల్పనిత్యముంజెంత 
నివసింప భృత్యుని నిర్ణయించి 
పైపరామర్శంబుపరంగ ననంత రా 
మాఖ్యు ముసద్ది నాయత్తపజచి 
ఏలూరునుండి ప్రత్యేకంబుగాంబాక 
నిపుణుం బిల్పించి వండింపంజేసి 
(ప్రాతరాహ్నికముం దీర్పంగంగాఫి యుపమ లు 
పాహారములు గల్లునట్లమర్చి 
అభిమత సుపదార్ధహారిభోజనముగా 
నర్హత్రాంబూలంబు లందంజేసి 
అపరాహ్హవేళలయందు గోధూమ మా 
షాదిభక్ష్యాహార మమరంగూర్చి 
వివిధపురీసభా వృత్తాంతముల మదీ 
యముల నాకర్ణించి హర్షమంది 
విశ్వక(ద్రు శ్వేన విషధర శార్దూల 
శిఖ్యుర(భ్రముల వీక్షింపంజేసి 


216 


ఆరామయుగళ మహాశ్వోష్ట బహుదేశ 
సురభి వృషాదులం జూడంజేసి 
దినమొక్కగడియంగాంజన నర్హనధురప్ర 
సంగంబులను బ్రహర్షంబుంగూర్చి 
సమధిష్టితద్వి పేంద్రము చెంత గజరాజ 
మెక్కించి గరిమనూరేగంజేసి 
శతవధానంబునుసల్ప నేనూటప 
దాజులు స్వర్ణభూమాదు లొసంగి 
అనువర్షమేతాద్భశానందమొనర వ 
ర్నాశన పత్రంబునప్పుగించి 
అశ్వరాట్పుర రసికాప్తభూవర గౌర 
వముల మేమొందెడు వలనుదిర్చి 
దినదినాధికతరాత్యనురాగ సన్మాన 
ముల మమ్ముందృష్తాత్మకుల నొనర్చి 


సత్మవీశ్వరులకు సద్యశంప్రియులగు 
సత్ర్రభులు సల్పందగినవి సబ్పి యుత్త 
మ(ప్రశంసలంగొను నిన్న్నుమనుచుంగాతం 
గృప జగత్నర్తి శ్రీనాగ నృపవరేణ్య! 


నర్పారావుపేట వట్టణములోని సుప్రసిద్ధ న్యాయవాదులగు బ్రహ్మాశ్రీ చింతలచెణువు 
కోటీశ్వరరావు పంతులు గారినిగుటించి శ్రీ రాజావారడిగిన ప్రశ్నమునుబట్టి చెప్పినది 


నరసరాట్పుర సర్వనరలోకహితుండయి 
న్యాయవాది యశోభినంద్యుండయ్యెం 

గవిబుధా(శ్రిత బంధుగణమిత్రచయకల్ప 
వృక్షమై సకలసంవినుతుండయ్యి 


217 


నిరతాన్నదాన వర్ణితగృహుండనం ద్యాగ 
భోగాధ్యుండన యశఃపూర్ణుండయ్యెం 
గామేశ్వరీ సమాఖ్యామాన్యసార్వ్వ్‌ ప్ర 
దర్శిత గార్హస్ట్య్ర ధర్ముండయ్యె 


అస్మదీయాఖిల వ్యవహార కార్య 
విజయసంధాయియె హర్షవిభవకారి 
యయ్యెయం గోటీ శరాయ ధీరాగ్రయాయి 
అలరుం జింతలచెర్వు వంశ్యాగ్రుండధిప 


నర్వారావుపేటలోని డాక్టరుగారిని గుటించివచ్చిన ప్రసంగములో. జెప్పినది 
అమృతకరుం డమృతాత్మకుం డాలవట్ట 
మన్వయుండు శేషయాచార్యుండఖిలవైద్య 
రత్నమై నర్సరాట్పురిం బ్రభు నియుక్త 
వైద్యశాలాధిపతియయి వజలుననఘ. 


నర్భారావుపేటలోని జమందారువారగు మ.రా.రా.శ్రీశ్రీరాజా మలరాజు నరసింహారావు 
బహద్దరు జమీందారుగారినిగుటించివచ్చిన ప్రసంగములో. జెప్పినది 


శ్రీమలరాజవంశ నరసింహనరేంద్రుండు నర్బరాట్సురీ 
భూమివరుండుయోగ్యగుణపూర్చుండు, శిష్టహితుందడుకూర్చు౭జిం 
తామణియట్లమాకు సతతంబు సమస్తసమీప్పితార్ధముల్‌ 
శ్రీమహిళాస్వరూపయనం జెన్నగుం దన్నృపురాజ్ఞి భూవరా! 


(ప్రకటభక్తినిం బ్రతివత్సరంబు భక్తి 
నిన్నుంగల్పోక్తవిధులం (బ్రసన్నంజేయుం 
బూజంగావించు నాగన్నభూపు, రాఘ 
వాంబికాధీశుం గృపంబ్రోవుమా భవాని! 


218 


(ప్రయివేటు సెక్రటేర్ప్వదమునం దనరారు 
చందువంశభవుండు న్యాలకుండు 
గుణరాశివేంకట కోదండరామకృ్ళ 
ష్టయనాయండాత్మ హర్షమువహింపం 
వెల్లటూర్యన్వయ వీరయాభిధు.6 డసి 
స్తాంటు సెక్రటరి వేడ్మనురహింపం 
(బ్రాజ్జవర్వుండు సిరస్తదారగు రామ 
కృష్ణరెడ్డి మనః(ప్రహృష్టిందెల్ప 
వద్లఎట్లసువంశభవ రామలింగేశ 
రావంతికోద్యోగి ప్రమదమంద 
బ్రథితుండు హెడ్డుజవాబినీనీసు వేం 
కటరావు పులకితాంగమున నమర 
నిపుణుండు హెడ్డకౌంటెంటగు తల్లాప్ర 
గడ బాలకృష్ణవిజ్ఞాని యలర 
శ్లాఘ్యచర్యుం డసిస్థాంటుజవాబ్బీసు 
భానుమూర్తి ప్రమోదభావమూనం 
దల్లాప్రగడ కులోత్తంసు.6 డకౌంటెంటు 
వీరభద్రార్యుండు (క్రయముసూప 
వీరరాఘవసమాఖ్యారాజితుండు కమీ 
షనరు శాంతిపయోధి సంతసింప 
సన్నిధానకుల ప్రశస్త సీతారామ 
గుణి గణనీయుండు కుతుకమంద 
దామరాజసుగోత్ర ధన్యుండు సూర్య(ప 
కాశాహ్వయుండు డాక్టరెదమెచ్చ 
సివిలురిజ(ష్టారు శ్రీ పెమ్మరాట్కుల 
రామలింగార్యుం డౌరా! యనంగ 


219 


సరసుండు కొవ్వలి సత్యనారాయణ 
మూర్తి యక్కాంటెంటు మోదమొంద 
నడిదమన్వయ శోభనాచలసుజనుండు 
పరమసంతోషంబు నెజటుకపజుప 
బమ్మదేవరకులబంధుండు శ్రీరామ 
కృష్ణనాయండు సంప్రీతింజూప 
కులబంధువుందైన గుణశాలి ధృతిశాలి 
సుబ్బయ్యనాయం డెచ్చుగ గణింప 
వర్లపట్లాన్వయోద్భవుండు సీతారామ 
సద్దుణి ఫేష్కారు సన్నుతింప 
ఆదినారాయణాహ్వయుండు నారాయణ 
పురము ఠాణాదారుం డరుసమంద 
మజియు నుద్యోగులు మాన్యులు సుకవులు 
పండితవరులు సంబరముంజెంద 


విజయరాఘవనామ సాధ్వీవతంస 
మతితరానంద కందళితాంతరంగ 
గాంగ నీ చేసినట్టి సత్మారశతము 
లఖీలజననంద్యములు నాగనావనీంద్ర! 


ఆశీర్వాదము 
మణి గిరి నగర క్షమావల్లభుల కీర్తి 
చంద్రికాహాసల సఖ్యమెనసి 
ఆత్మకూర్గద్దవాలావనీధవ కీర్తి 
ముకురకపోలల ముదముంగాంచి 
మునగాల, వనపర్తి, జననాయకుల కీర్తి 
కుట్మలదంతల కూర్మింజూచి 


220 


ఉయ్యూరు, పీరపురో ర్వ రేశుల కిర్తి 
కంబుకంధరలతోం గలసి మెలసి 
ఉర్లాము వెల్లవూ, రుర్వీశవర కీర్తి 
మౌక్తికహారల రక్తిందేలి 
నరసరా డశ్వరాట్పుర నరేంద్రుల కీర్తి 
ధవళలోచనల బాంధవము మెచ్చి 
వర మైలవర, పెద్దపవని, భూవర కీర్తి 
చం(ద్రాననల చెల్మి సంతరించి 
అల చల్లపల్లి, దొడ్డమపేట నృపకీర్తి 
హాంసయానల సత్ర్రశంస లెజింగి 
బొబ్బిలి, జటప్రోలు, భూవల్లభుల కీర్తి 
వ(జతాటంకల వాసికలరి 
ఖాసీముకోట, వేంకటగిరి నృప కీర్తి 
చందనగంధుల సౌఖ్యమరసి 


మటియు నఖిల ధరానాథ మహితకీర్తి 
మల్లికా ప్రగ్విణులంగూడి మాటలాడి 
సకలభువనాభినంద్యయి సంచరించు 
గాతం ద్వత్మీర్తికాంత నాగన నరేంద్ర! 


శబ్దరూపములు, స్పర్శరస గంధములుర్వి 
నెంతదాంకంబొసంగునంతదాంక 

శబ్ద, రూపములు, స్పర్శ, రసంబు, లుదకమం 
దెంతదాంకంబొసంగునంతదాంక 

శబ్ద, రూపంబులు, స్పర్శంబు, వహ్నియం 
దెంతదాంకంబొసంగునంతదాయక 


221 


శబ్రంబుి, నస్వుర్హంబు, కుసనగడదావతముూై కా 
యెంతదాంకంచొాసంగబ, నంతరా వ 
నలఘు శజబ్తాత్మకంబగు గులాం, జుక్రుమం 
దాంతయడా౭కజాసంగుూు నంతరా౭క 
స్రైరతరములౌతం దావకశ్రీ సుకీర్తి 
వభవంణులు, భువనసంభామితములు 
రాయుకాంజబూయమనకః మయోరాశచి ఐకాద 


లకాచ్యూతానందరూవ! నాగావనీవ! 


222 


రాజా లోకము 


రకా ఆకా 


గుంటూరు డిస్ట్రిక్టు కోర్టు సెష్షన్సు జడ్డిగారగు మహారాజశ్రీ 
ఎవ్‌.ఏ.కొటలిడ్డి గారు 22-1-1920న ప్రస్తుతపు ప్రభువులగు 
మహారాజరాజశ్రీ శ్రీరాజూ బొమ్మ దేవర నాగన్న నాయుండు బహద్దరు 
జమీందారు గారికి వ్రాసి పంపిన యింగ్లీషు లేఖకుం దెలుంగు. 


ఇంగ్లండు నందుదయించి న్యాయాధిప 
తిత్వాప్తి నిండియాదేశమందు 
నర్హపర్యటన కార్యంబొప్ప న్యాయ స 
భాస్థానముల న్యాయవాదులెన్న 
న్యాయనిర్జారణంబాచరించుచు దేశ 
చరిత వ్రాయుచునుండు జనవరుండు 
గుణసమ([గ్రుండు ఎఫ్‌. ఎ.కోలిడ్డి డిస్టక్టు 
సెష్షన్సు జడ్జి విస్తీర్ణబుద్ద్ధి 
మీ తండ్రిగారును మీరును బహువిధా 
తిథ్య సంతృప్తులందించుకతన 
పులుల వేంటల సివంగుల షికారుల నతి 
స్నేహానురాగముల్‌ నెఅపుకతన 
నితరేతరక్షేమ మెజుంగ నష్టప్పు లే 
ఖా(ప్రతిలేఖలు గడపుకతన 
పార్థివోత్తము౭డౌ భవత్పితృమరణవా 
క్యము విని గడుంజింతంగంటిననియు 


223 


నాప్తుండుసనినట్టు లస్మత్సతీసుతు 
లాత్మవిచారంబు నందిరనియు 
మీతండ్రిగారు (ప్రేమించి యిచ్చిన వస్తు 
రాజముల్‌ మజవంగరానివనియు 
ధనమువలెన్‌ వ్యాఘదంగ్ట చేయించి యి 
చ్చినకత్తిం బ్రీతిందాంచితిననియును 
నేర్చునోర్పు నెసంగందీర్పించి యిడిన యం 
దపుంగజ్ఞం జేపట్టినాండననియు 
నల్లకొమ్ములచే నానర్పంగంబడిన మే 
జా, గదినుంచె మత్సతియనియును 
మీజనకుండన మేదిని విస్మయ 
(ప్రదుండైన మానవ ప్రవరుండనియు 
ఎస్టేటు లేనిచో నింజనీయరు ఖ్యాతిం 
బడయంగందగు మహా ప్రజ్ఞుండనియు 
నిరువదియేను వత్సరము లీయిండియా 
తిరిగితిం దత్తుల్యు నెఖుంగననియు 
నిమ్మహా గాంభీర్య మిట్టి నామర్ధ్యంబు 
పరుఅయందడెందుం గన్పట్టదనయు 
నింతటి పరిపూర్ణు నెందు ద్వితీయుంగా 
లెక్కింప సమకూర లేదనియును 
నఖిలసామాన్య కృత్యములకూనక జనా 
ద్భుతకార్యములం దీర్చు ప్రోడయనియు 
మత్సతీసుతులేను స్మరియింతు మనిశ మ 
య్యధిపునాతిథ్య మర్యాదలనియు 
విజయనగర ధరా విభులందు. బూర్వభూ 
వరవర్యునిం బోల్పవచ్చుననియు 


నల్పసంఖ్యగల (శేష్టావనీశ్వరుల మ 
తృరిచితులం బోల్ప వచ్చుననియు 
హైదరాబాదు (ప్రయాణపు మర్యాద 
నిరతంబు సంస్మరణీయమనియు 
నగపడు మత్యృతంబగు నిండియా చరి 
త్రను భవజ్ఞనకు నుదంతమనియు 
మీరు మీసోదరుల్‌ మీరాజ్య మిప్పిప్పు 
విభజింపయబూనుట వింటి మనియు 
ఆ(ప్రయత్నముమాని యన్వోన్యమై(త్రి రా 
జిల్ల రాజ్యమున్‌వృద్ది సేయుండనియు 
కాదని విభజింపంగా బూనిసేయం ద 
దున్నతికిన్‌ లోప మొదవుననియు 
మీ యోగ్యగుణములు మీ కుటుంబోన్నతుల్‌ 
భావద్భష్టులయజూడ వలయుననియు 
నద్భుత పురుషులైనట్టి మీపూర్వుల 
సచ్చరితల స్మృతి సల్పుండనియు 
నభిలోపకారులై యాశ్చర్య చర్యులౌ 
ప్రాచీనుల దలంపవలయుననియు 
శ్రేష్ణుతౌ పూర్వుల స్మృతికైన ప్రాణ స 
న్నిభమైన రాజ్యంబు నిల్పుండనియు 
శ్రీ సికిందరు బాదులో సౌధములను గ 
ల్పించిన నృపులు మీ పెద్దలనియు 
భయదమౌనచటి సిపాయిల యల్లరిం 
బాపినవారు మీవారెయనియు 
నొకమాటు వేజయియున్న రాజ్యంబు వే 
తొకమాలు కలయిక నొందదనియు 


225 


మీ పూర్వరాజ్యంబు మీ పూర్వులయశంబు 
రక్షింపమిరె భారకులరనియు 
బలమన నాండొరుల్‌ కలిసియుండుటయను 
సామెత నమ్మిన క్షేమమనియు 
అతినూత్న నియమకార్యముల సల్పిరి ప్రజా 
ప్రియులైరి మీతొంటివిజ్ఞులనియు 
నవసరంబైనచో నరుదెంచిభేద హే 
తువెతీంగి మైత్రిగూర్తుందగననియు 
మామకదృష్టి యస్మత్సతీసుతుల చూ 
పెపుడు మీమీక్షేమ మెంచుననియు 
నేలిఖించిన లేఖ నీక్షింపం జేయుండీ 
దయచేసి మీ సహోదరులకనియుం 


బరంగుటప్రీతిని గుంటూరు పురమునుండి 
యనుపులేక భవత్సువంశాధికతలం 
దెలిపెం దెలుపుచునుందడెను దెలుపునింక 
జనవినుత కార్య! నాగనక్ష్యాపవర్య! 


అశ్వారావుపేట వ్రయాణానంతరమున శ్రీశ్రీ రాజావారికి వ్రాసికొనిన 
లేఖాంచములు (మకాము : కామవరపుకోట) 


వర్షాతపానిలాపాయ దూరంబయి 
రమ్యమౌ శకట వర్యంబమర్చి 
గమనచిత్రముయజూపు కలధౌతతుహినాచ 
శ లము లనందగు మహోక్షములయూన్ని 
జవసత్వసౌందర్య సహిత సైంధవము పై 
సాయుధశూరుం దోనరుగంగూర్చి 


226 


వివిధాధ్వసముదయవేదియౌ వీరు వే 
తొక్కని ముందేగుచుండంజేసి 


మ(త్రయాణం బభయ సౌఖ్యమహితమై ప్ర 
వర్తిలంగందీర్చిమీరటు పనుపనాండు 
కామవరకోటం గొండూరునామయాఖ్యు 
భవనమునకేగితిమి నాగపార్దివేంద్ర 


ఏ సదన్వయకర్తగా సకలపురాణ 
ములు విష్ణుదేవునిం దెలుపుచుండు 
నేవంశపతిసతి యిందిరాదేవి దా 
సడ్రేణులకు మహైశ్వర్యమొసంగు 
హర విలాసముకృతినందె శ్రీనాథుచే 
నవచితిప్పయ యేకులాగ్రణియయి 
ధనము, దాతృత్వంబుం దనర నేగోత్రజుల్‌ 
శ్రీదుం గుబేరుని స్మృతిఘటింతు 


రట్టి సద్వైశ్య్వసంతతి నవతరించు 

కతనం గవితాయశోరక్తింగాంచు కతన 
భామయాహ్వయుండాది నాహ్వానపజఅచు 
నాంటిబలె మమ్ముంగని మహానందుండయ్యె 


త్వత్మత గౌరవవిధు ల 

స్మత్మవితారచన నెజింగి మాన్యులచటి వా 
రుత్మట హర్షాత్మకులై 

సత్యారోక్తుల నుతింపసాగిరి మిమ్మున్‌ 


కొండురిభామయార్యమణికోరినయట్టరుదెంచుమమ్ము నొ 
కృండనె యంచునెంచ కధికప్రమదమ్మున నాదరించుచుం 


22/7 


బండినభక్తినిచ్చెనుసభాస్ట్రలి నూటపదాలు వస్ర్త్రముల్‌ 
నిండడె తద్యశంబు ధరణీభువనంబున నాగభూవరా! 


మయముంచిదరాజుయారడు 


కులవృద్ధుండేకాక గుణవృద్దుండగు మంచి 
రాదృ్భగవత్సుథీ్‌ రాజమౌళి 
తత్పు(తకుండు విద్వద్వశంవదుండు కా 
ర్యజ్ఞుండు వీరభద్ర (ప్రధాని 
నిరతభక్ష్యాన్న సంతృప్త కవీంద్రుండు 
(గామణి హనుమంత రాయమూర్తి 
తత్పితృవ్యుండు మహౌదార్య చర్యుండు సుబ్బు 
రాయాభిధానుండు గేయగుణుండు 


మమ్ముం(యమైమంచి వైశ్యుల మాన్యమతుల 
గొందఅంజేర్ప్చి సభయొనగూర్చి శ్రుతివి 
భూమంంలను నూజటజాజలుల భూరివస్ర్ర 
గౌరవంబులందన్సి రక్కజపుం బేర్మి 


అవ్వారి సద్దుణోన్నతు 
లఅవ్వారిగం బొగడంజెల్లు నటకనుపుట మ 
మ్మివ్వేడ్క గూర్చితని ని 
న్మవ్వపుం బల్ముల నుతించినారు నరేంద్రా 


ఆవాక్సాతురి, యాసుధీవిలసనం, బాక్రీతి, యాగౌరవం 
బావిద్వత్రైయకార్యకాౌ శలియు, నాయౌదార్య, మాన్వాయవి 
ద్యావైశద్యము౧జూడజూడ, మదికత్యాశ్చర్యముంగొల్పెడున్‌ 
మావారంచనుకాంటగాదు, జగటీమాన్యుల్‌నరేం[ద్రోత్తమా! 


మంచిరాజాన్వయుల సతీమయులు సద్దు 
ణాభరణ లందు నాత్మ విద్యావివేక 


228 


యగుట హనుమత్సుధీంద్రు నర్దాంగలక్షి 
తృమాంబిక స్రీజనరత్నమండ్రు 


(ట్‌ 


UK 


ర్లతుల్యవదాన్యతా పూర్ణుండగుటం 
భూషలనప్పిడి గణ్యమైన 

యొనర్పింప మతియొక్క సారిపల్మె 
తమాపతి సుబ్బార్య శేఖరుండు 


న 
ఫ్‌ 


జ 


గ 
i 


రై? 


అంత భగవత్చుధా[గ్రణి హర్షరాశి 
మమ్ముంగనిపల్మెనిట్టు లస్మద్ధితులగు 
తడికమళ్లాన్వవాయు లుత్తములు లక్క 
వరమునంగల్లిరట కేగవలయుననుచు 


అనియటకు6 బంపం దలంపో 

సిన భగవత్సుగుణి హృదయసీమం బ్రమోదం 
బెనయంగ నప్పురిం గల రా 

జన యను నల తడికమళ్ళ సత్ములుండర్టిన్‌ 


పరువడిభామ యాదులగు బంధులుసదుణసింధులెన్నంగా 
నరుదగు వస్తగౌరవము లందంగంజేసి మహోక్షయుగ్నసుం 
దర శకటంబునం బనిచినన్‌ శుభవాద్య నినాదమొప్పం న 
ప్తురమునువీడి లకృవరమున్‌ వరమోదనిరూఢింజేరుడున్‌ 


అలకామవరకోటం గలచిన్నరాజాలు 
శకటంబునెక్కి రా సంతసించె 

భగవద్ధనుమ దార్య భామయార్యాదుల 
సత్మార్యములకు హర్షమువహించెం 

దననూత్న సౌధమందున సమర్హాసనో 
త్రమశయనాది మోదముల నించె 


229 


దినదినాదికభక్తి దీపింప నభిమత 
భోజనానందముల్‌ పోహబణించె 


నుత్తమాంశుకయుతషోడ శోత్తరశత 
రూపవ్యసత్మారమాత్నాభి రూహ్యమమర 
నలిపెం (బ్రతివత్సరంబు రాందెలిపె భక్తి 


ఇ అ ఆట = లా 
సత్యఘనునన్న మెద్దరాజూలు ౭ళారె! 


తమ్ముండుసత్యమూర్తి సతతమ్మునయమసంగంగనాత్మగా: 
(గ్రుమ్మరం బిన్నతం(డి కొమరుండగు నా పినరాజథీరుండం 
గమ్మునకున్‌ భుజమ్ముగతిం గ్రాలంగనాప్పగు రాజనార్యువం 
శమ్మభివృద్దినాందుత యశమ్మనిశమ్మునువాని కబ్బుతన్‌ 


వందనపుం గులుండు థధనవంతుండు రుకయనాముండప్పురం 
బందునమందచిత్తుండుమహావినయాధ్యుండువాల్చునిందిరా 
సుందరి తద్దహంబునం (ద్రిశుద్దిగం గాంపురముండు, వాక్యపుం 
బొందిక నవ్వడన్వయునిం బోలంగనెవ్వరుం జాలరోన్భపా! 


గౌరవనంపదన్‌ లవము గగ్గంగనీయక మాధుద్‌ధుద్‌ 
కోరువచఃప్రచారముల నుల్లములం గజిగించుచున్‌ మొదల్‌ 
బేరములాడియుం దుదకుం బెద్దసభన్‌సమకూర్చి భక్తినూ 
ఆాయును నంశుకంబులిడె నాతని వాక్కులు వేయిసేయవే 


దేవమాన్యంబులం బెచ్చుం దీసి పొట్ట 
నింపుకొను చేరికేనాకతంపింబెట్టి 
పుల్లలెగనెట్టి గోడపైం బిల్లివోలె 

జెలంగు నొకబండ రామన్నవలన మొదల 
జేరముంబెట్టెంగాని యాసూరిహితుండు 
రుక్కయాఖ్యుండు నీతిపరుండుగాండె? 


230 


అందలి విశ్వకర్మ సుకులాభరణుల్‌ రసికత్వపూర్ణు ల 
స్పందవివేకులై, విభవసాంద్రులుగామికిం జింతనొంది, పే 
ర్మిం దగునంగుళీయకవరీయములన్‌ మముసత్మరించి, రే 
మందుము వారియా సుకవితాదర మాగురుభక్తిరాణ్యణీ! 


జంగారెడ్డ గూడెము 
ఘనుండౌదార్యగుణోజ్జులద్యశుండు జంగారెడ్డిగూడెంబునం 
దునఠాణాకధినేత, కృష్ణగుణి, యన్యోన్యానుమోదంబులిం 
పెనయంటీల్చి, సభన్‌ఘటించి, బుధులెంతేమెచ్చ నూజూార్త చే 
తనుబట్టాంబర గౌరవాదికముచేతం దృషప్తింగూర్చెన్సృపా 


ఆయంబున నధికుండుగా 

కా యనఘుండు దుర్హటంబులగు కార్యములం 
జేయించు బుద్ధికుశలత 

నోయనఘా! కుశల బుద్ది యొందంయడెకీర్తిన్‌! 


కొన్నినాళ్ళందు విందులంగుడిచి తనిసి 
యశ్వరాట్పురిలో భవదాప్తమౌళి 
నారసింహాధిపుండు గల్లుటారసియట 
కరుగుచుండంగం దత్సుపథాంతరమున 


డేలుగుమల్లి 


జీలుగుమిల్లినాంబరగు చిన్నిపురంబునక్షారవార్నిధిం 
బోలు ధనెశ్వరుండొకండు పొల్చుమదాప్తునిపుత్రివాని యి 
ల్లాలగుటం జనందగియె నయ్యెడకన్యులుబోవం జెల్లదా 
శ్రీలలితాంగితత్రియతంజెంది వసించుటచిత్రమయ్యెడిన్‌ 


యోగ్యజనునట్ల చివరకా భాగ్యరాశి 
షడ్రసోపేత దివ్యభోజనసమృద్ధి 


231 


గౌరవించెనుగాని త దారవంబు 
సహజమదిగామి నిటు వ్రాయం జనియెనధిప! 


ఆ ధనేశ్వరు దార విద్యావతియును 
సత్ముటుంబాగతయునైన సాధ్వియగుటం 
బుణ్యవతి వానికీవలెం బుణ్యమెంతొ 

కాక లభియింపదా యోగ్యుకార్యములను. 


నాంటి సాయంసమయంబున కటనుండి పయనంబై శ్రీ కందిమళ్ళాన్వయ 
వార్చిధి సంపూర్ణ సుధాకరుండగు శ్రీ మద్వేంకట రామ నారసింహ ధరావిభుండు 
నెలకొన్న యశ్వరాట్పురవర్యంబు నత్యంత సమ్మోదంబున మంగళతూర్య 
నాదంబులు శుభసూచకంబులై శవణవర్వం బొనర్చుచుండ మలయ 


మారుతార్భకుండనుకూలుండయి తోననడువం గొంత ప్రొద్దేగుసరికిం జేరునంత. 


వినుతగుణాభిరాముండగు వేంకటరామనృసింహరాయ రా 

డ్దనమణి యస్మదాగమన శబ్దము వీనులవిందుసేయ మ 

మ్మునుపంగంజేసియాత్మభవనోత్తమమందొకచోట సత్మళా 
ఖనియగువి శ్వనాథబుధగణ్యునకున్‌ మము నప్పుగించియున్‌ 


రాతిరిచాలయయ్యెను గరంబుశ్రమంబునం జేరియుందురీ 
రాతిరియాపిప్రొద్దుటవరంబగు ప్రీతినిం జూపుండంచు భూ 
నేతవచించెనంచు నవనీసుర వర్యుండు తెల్పి భోజన 
ప్రీతులందేల్పసాౌఖ్యసము వేతులమైశయనించిరాతిరిన్‌ 


ప్రాగద్రిన్‌ దినవల్లభుండు పొడసూపం గాల్యకృత్యంబు లు 
ద్వేగప్రక్రియందీర్చి యన్ఫృపవరున్‌ వీక్షింప మేమెంచుచోం 
దా౭గట్నంబనిపంచె గౌరవయుత (ద్రవ్యాంశుకశ్రేణి ని 
పాగాథన్‌వివరింపనేల తుదకత్యానందముం గూర్చుటన్‌ 


232 


మచ్చరిత్రంబు సమ్యగ్రీతి నెజింగించు 
పతత్రికాభివ్యాప్తి పరంగకుండ 
మార్షభమలకోర్చి మాదృశుల్‌ తత్పురం 
బునకెన్నందేనియు జనకయుంట 
ఆజ్ఞసుగ్రీవాజ్ఞయగుట నెతింగిన 
వారేనియుం దెల్పనేరకుంట 
కాంచికావిభుని రంగస్వామిదర్శించు 
కార్యవేగంబాత్మం (గమ్మియుంట 


సరసమణి దానశాలి రసజ్ఞమౌలి 
యైనంగాని సభాయత్న మాపిమమ్ము 
నుచితసత్మారములంబంప నూహంజేసెం 
జిత్తమరయక శ్రీనారసింహవిభుండు 


మావిషయంబు గార్యవిధి మానవనాయక నీదుపంపుంబ 
ద్యావళివ్రాసిపంప ముదమంది మహాసరసాగ్రయాయి యా 
ఖభూవరుండప్పుడేపిలువంబుచ్చి నమస్కృతిపూర్వకోక్తి సం 
భావనమొప్పం గూరిచిన మన్నన లార్యనుతంబులై తగున్‌ 


మముగన్నదాది యా భూ 
రమణుండు నిజబంధులట్ల రాగముపేర్మిన్‌ 
మమువీడక దినము నిమే 
షముగతి వెడలించు హృద్యసంభాషలచేన్‌ 


సముచితాభ్యంగ మజ్జనవిధానముల న 
నూనానుమోదంబు నొందంజేసె 

ననుపమానేక భక్ష్యాహారముల నుపా 
హారంబులం దృప్తినందంజేసె 


233 


మహితతాంబూలాది మర్యాదలన్‌ బహు 
గంధచర్చలమెప్పు గల్లంజేసె 

విశ్వనాధసమాఖ్య వెలయు విద్వాంసు6 డా 
త్మానందముం దెల్పునట్లుచే సె 


వీరభద్రాఖ్యుండా మేటి ఫేషుకారు 

అలకజా సూర్యనారాయణాద్యలఘులు 
ధర్మలింగాదిఘనులుం జం[ద్రయముఖ సర 
సులును నుతిసల్ప సభ ముదంబొలయం జేసె 


బాలభాను[ప్రభా భాసమానములుశ 
రచ్చంద్రచంద్రికారాజితంబు 
లఅపరదిగ్‌వ్యాప్త సంధ్యారాగ రమ్యముల్‌ 
క్రీరడిండీర రుచిప్రధితము 
లబ్దరాగమణి ఘృణ్యాఘ సంశ్లాఘ్యముల్‌ 
వ(జమణిద్యుతివర్జితంబు 
లంగారకగ్రహాభంగఘృణాక్ళతుల్‌ 
కర్చురగురువరాకారయుతము 


లగుచుం గలధౌతపు మొలాము లమరునరిది 
సాలువులంజేలముల నిచ్చిస్వాంతమలర 
రెండునూటపదాటు లర్పించె సభను 

శ్రేష్ట వేంకటరామ నృసింహవిభుండు 


పూర్వరసికప్రభూత్తముల్‌ పూర్వసుకవి 
వరులు మీరలు మమ్మెట్టి తెజంగు లమర 
గొరవింతురా, యట్లె తా గౌరవించె 
నశ్వరాట్సురి నారసింహ(ప్రభుండు 


234 


సర్వసమర్దుందౌసరసుండే భూజాని, 
యన్నమాటకుగుతీయినవాని 
మహితశిష్టాచార మాన్యుండేధాత్రీశుం 
డన్నసూక్తికి లక్ష్యమైనవాని 
పటుధర్మకార్యలంపటుండే మహీధవుం 
డన్ననుడికి సాక్షియెనవాని 
విద్వత్సులభుండేవివేకి యే నరపతి 
యన్నపల్మున కర్థమైనవాని 


వినయపునిధి, విద్యానిధి, వితరణనిధి 
యేన్భపతియన్న శబ్దసంతానమునకు 
సేతుడగువాని నరసింహ నృపునిందావ 
కాప్తుంగని మెచ్చితిమి నాగనావనీంద్ర! 


భవ్యసీతారామ పార్టివుచిరయశః 
పుణ్యపుంజంబైన పుత్రుండనియు 
మాన్యలక్ష్మీకాంత మాసతీగర్భము 
కాస్సోటమౌక్తికా[గ్యంబనియును 
శనివారపుంబేట జననాధురాజ్య వృ 
ద్రినింబ్రీతిమైసల్పు ధీరుండనియు 
న్యాయవాలనము నొనర్చుచు రాజ స 
న్మానంబులొందు సమర్వుండనియు 
నుచితవ్యయంబుసేయుచుంగీర్తి రాజ్యర 
మాభ్యున్నతులం దీర్చు నసముండనియు 


సత్ముమారులంగన్న ప్రశస్తుందనియు 
నర్దక్రార్య(ప్రవీణుండౌ నధిపుండనియు 


235 


దమరు నన్యులు, దెల్సిన క్రమముగాంగ 
విని, కనియుందుష్టిం జెందితిమనఘ! నేండు 


అనివార్యంబయి రాజకీయమగుకార్యంబొండురాంజెంతనుం 
డిన శ్రీ వేంకటరామ భూధవునకెంతేందెల్పి టేందేగ, న 
జ్ఞననాథాత్మజుందెప్లు నేర్చెనొమహోత్సాహంబుదీపింపంద 
జ్ఞనకుంబోలిసమస్తరీతులనుమత్వాంతంబులన్‌ లోంగొనెన్‌ 


పూచికవాడు 


పూచికపాటి గ్రామపతి పుల్లయధీరునింజెప్పనాప్పు దా 
దాంచినకాంగుబంగరు బుధ(పకరంబున కాఘనుండు సం 
కోచములేక పిల్చి సభంగూరిచి నూటపదాజు వస్త్రముల్‌ 
ధీచతురత్వమేర్పడంగందెచ్చి యిడెన్‌ బృథుకీర్తికాముండై 


అశ్వారావుపేట 
పునరవలోకనోత్సుకతపొల్పు వహింప భవిష్యదబ్దమం 
దునంజనుదేరంబల్మెంబరితోష శుభోక్తులమమ్ము సత్యవా 
గ్వినుతుండు యుష్మదాప్తమణి వేంకటరామనృసింహరాడ్వరుం 
డనఘసుకీర్తి యాన్సృపతియత్యధికప్రమదంబుంగూర్చెమీ 
రనవరతంబు విష్ణుశివులట్లనురాగము సఖ్య సౌఖ్యముల్‌ 
గొని తనరారుం డాప్తకవి, కోవిద, బాంధవ హర్షమొప్పమి 
మ్మనయముంగీర్తికాంతయు జయాంగనయున్‌ శుభదృష్టులం గనుం 
గొనెదరుగాతపూజ్య కవికోవిద బాంధవ! నాగభూధవా! 


ప్‌ జ oy జ జ న సు 


236 


ఆగ్రహ సందర్శములు 


1. గుంటూరులో రంగావరుల హనుమయ్యగారు అను ప్లీడరు గారింటిలో 
శ్రీ తిరుపతి శాగస్తిగారు అనవసరముగా కొప్పరపు కవుల ఆశుకవితను 
విమర్శింపగా, కొప్పరపు సుబ్బరాయకవికి కోపమువచ్చి అన్నమాటలివి. 


తమకు సాధ్యముగాని యద్దాని నొరులు 
ఖండనము సేయు టెందును గలదు కాదె 


లె గుంటూరు సభలో చెళ్లపిళ్ల వేంకటశాస్రిగారు “ఈ కొప్పరపు కవులు 
మాతో సమానులు కారు. మాతో సమానముగా కూర్చుండుటకు 
వీలులేదు”, అని అనగా కొప్పరపు సుబ్బరాయ కవిగారు ఆ(గహముతో 
కొన్ని ప్రతిజ్ఞా పద్యములు చెప్పిరి. (ఈ పద్యములు చీరాల శతావధాన 
పీరికయందు కలవు.) 


8. తిరుపతి వేంకట కవుల శిష్యులైన శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారు 
గన్నవరములో కొప్పరపు కవులు సభజరుపుచుండగా, కొప్పరపు కవులపై 
కొన్ని ప్రతిజ్ఞా పద్యములు వ్రాసిన కరపత్రములు పంచుచుండగా, 
ఆ(గహముతో కొప్పరపు సుబ్బరాయ కవిగారు చెప్పిన పద్యములివి - 


రోసమున్న నిజంబైన మీసమున్న 

పాతిపోవుట కూడదు పందవగుచు 

ద్వైత వనమున పాండవోత్తముల చేత 
సింధుపతి పడ్డపాట్లు గాంచెదవు రమ్ము. 


23/7 


జననుత శక్తి సంపద నసాధ్యు లభేద్యులునైన వారితోం 

దన లఘు శక్తిం జూడక మదంబున మార్మ్కొనం జూచు వాండియే 
మన శతతాళ దఘ్నమగునట్టి మహాహదపాత మాత్మనా 
శనమును గోరి సేయుటకు సాహసికుండగు వానిం బోలండే. 


తిరుపతి వేంకటేశ కవి ధీరుల శిష్యుల మంచు చాటి మా 
గురువులు వారటంచుననుకొన్న ప్రభాకర శాస్త్రి ముఖ్యులి 
ప్పరుసున దుర్వివాదముల పాలయి దుర్వశముం గడించిరే 
హర హర! బాల చేష్ట విడనాడని నీవొకరుండు దక్కగన్‌. 


ఆశలడంగి నీ గురుల యంతటి వారెదిరింపలేక యా 

వేశము దక్కి యుండి రిక ంబిన్నవు కాంగలవాండ విప్పుడీ 
యాశుకవీం[ద సింహముల కాగ్రహమున్‌ కలిగింపం బోక, వ 
తా! శివరామ శాస్త్రి! సుగుణాధ్యుండవై యశమున్‌ గడింపుమా. 


గుంటూరులో తిరుపతి శాస్త్రిగారు కొప్పరపు కవులను గూర్చి “కొప్పరపు 
వారు గోదావరి దాటి వచ్చిన బుట్టి గారిగింపమా”, అన్న మాటలు 
దృష్టిలో పెట్టుకొని, కాకినాడలో కొప్పరపు కవులు తిరుపతి శాస్తిగారిపై 
కోపముతో చెప్పిన పద్యములు. 


బుట్టి గొరిగించెద నటంచు బొజ్జ బలిసి 
యెవ్వండో పల్మ్కెనంట తొల్లి హీనుండగుచు 
కంచు దివిటీన వెదకినం గానరాండు 
ప్రాణముండెనా లేదొక్క! పశువా? నరుందొ? 


జందెంపుం బందెంబు సంధించు వారల 
జాడింపమే సభాస్టలికిం జేర 
తొడదటి కడు మిటిపడు నటి వారల 
యు 6౬ లు 
జాడింపమే సభాస్టలికిం వేర 


238 


మీసాల పందెంబు వేసి దూకెడి వారి 
జాడింపమే సభా స్థలికిం జేర 
గోడ చాటునం జేరి గోళ్లు గిల్లెడివారి 
జాడింపమే సభా స్థలికి జేర 


అరయ పదియవ నాంటి ముత్తైదువలనం 
జాటు మాటునం జేరి వాచాటులగుచు 
వాగుటిది యేల? సత్ప్సభా భవనమునకు 
వాడిమై చేరి నిగ్గి పోవలయుం గాత. 


ఆతండు మూతిమీసము గలట్టి మగన్నయె యయ్యెనేని తా 
నీ తతి వచ్చి సత్సభ నహీన గతిన్‌ జయమందవచ్చుంగా 

కోతి విధాన నెందు సొర కోతలు కోసిన లాభమేమి - యీ 
భీతియె తొల్లి యున్ననిటు పెప్పెప కొమ్మెక యంట గల్లునే? 


మీ కాజగాని కృత్యములు మీచెడు పోకలు నెంచలేదె! మీ 
కాకులగూడు పొత్తములగాకు ఘటింపంగం బూనటేదె, మీ 
చీకులు6 జింతలున్‌ బయలు చేర్ప్చంగ నూకొనలేదె యెందుకీ 
కాకరుతంబు లేటికి నగన్‌ గొన దిర్పతి వేంకటేశ్వరుల్‌ 


(పాసములున్‌ విరామములు పాడొనరించుచు బూతుపద్దెముల్‌ 
(వ్రాసిరి నాటకంబులు.6 బ్రబంధము లంచని పేరు బెట్టి యు 
ద్వాసన మాచరించి రల ప్రాక్కని మార్గము లట్టి వీరి కీ 
రోసములా యటంచు మిము రోయరె తిర్పతి వేంకటేశ్వరుల్‌ 


కాకరపర్తియే సలిపె గర్వము మానిపి శృంగభంగమున్‌ 
కాకులయట్లు బాజంగం జికాకొనరించెను బైడిపాడు పై 
యాకులపాటుం దెచ్చి బలమంతయుం బాపెను గొప్పరంబింకన్‌ 
గూకలుమాని యెందొ తలం (గ్రుక్కుండు తిర్పతి వేంకటేశ్వరుల్‌ 


239 


ఘోర సింహంబు లట్టుల కొప్పరంపు 
కవులు చనుదెంచి నాటిరీ కాకినాడ 
యందు కవితోన్నతిని విజయధ్వజంబు 
మిన్నయి దీని పీకు మగన్న యెవండొ? 


కొండవీటి మహాగుహం గూర్చు జెందు 
సింహములు రాంగ నీ గ్రామ సింహములకు 
బ్రతుకుం దెరువును వర్తన పరిఢవిలునె? 
చాటు మాటున మొరుగుటే జరుగుం గాక. 


బుట్ట గొరిగించి సున్నపు బొట్లు పెట్టి 
ఖరము నెక్కించి యూరేగంగా నొనర్చి 
మాల దాసులు ఛీయని గేలిగొట్ట 

తిరుపతిని వెంకటన్నను త్రిప్పినాము. 


కట్టితిమి విజయ ఘంటిక 

మొట్టితి మెసరెంగి కుకవి మూర్ణము లగలన్‌ 
బట్టి తిమి కాకపురి జయ 

మట్టిట్టన రాని మీ దయాశక్తి శివా! 


శ్రీ రాజా మంటత్రిపెగడ భుజంగరావు బహద్దరు వారి పుత్రిక వివాహ 
సందర్భమున తిరుపతి శాస్త్రిగారు పద్యములను చెప్పుచు ఒక పద్యమిట్లు 
చెప్పిరి. 


ఎలమిన్‌ సత్మవివై ధరాధిపతివై ఈలీల నీకూతు పెం 

డిలికిన్‌ సత్మవులందజన్‌ బిలిచి పాండిత్యంబు మన్నించుచో 
పులులన్‌ మేకల నొక్క చెర్వున జలమ్ముం ద్రావంగాం జేయు చ 
ర్యలం జూపించితివయ్య! శ్రీ భుజగభూపా! .... 


240 


తిరుపతి శాస్త్రిగారు ఈ పద్యము చెప్పినది, కొప్పరపు సోదర కవులను 
దృష్టిలో పెట్టుకొనియే కదా! ఈ పద్యమును విని ప్రక్కనే యున్న కొప్పరపు 
సుబ్బరాయకవి ఆ(గహముతో చెప్పిన పద్యమిది. 
అలవోకన్‌ గవితా సరస్వతికిం గల్యాణంబుం గావింప .... 
.... తొండమున్‌ ముడిచి పర్వుల్‌ దీయు నేతత్‌ గజం 
బుల సింగంబుల నొక్క రేవున జలంబుంద్రాగంగాం జేసితే 


అలఘూద్యత్‌ధిషణా! వినిర్దిత సురేజ్యా! పూజ్య విద్యానిథీ! 


ఈ సంఘటన తరువాత మరల ఈ యుభయ కవి యుగళములు కలసి 
కొనలేదు. 


ఏలూరులో శ్రీ రాజా మంత్రి (పెగడ భుజంగరావుగారి యింటి గడపను 
దాటుచుండగా, కావలెనని ఒకడు తుమ్మగా సుబ్బరాయకవి ఆ(గహముతో 
చెప్పిన పద్యము - 


కెటభాంతకు నిరాఘాట శంఖ రవంబు 
విన్నంగాని విభీతి నున్నవాని 
గాండీవధరు జయోద్దండ కాండాహతిం 
దిన్నంగాని చలింపకున్నవాని 
కాలకాలుని ఫాల కీలి కీలాలంబు 
గన్నంగాని యెదిర్చియున్నవాని 
నంభోధి సంభవ హాలహలంబు పై 
కొన్నంగాని కలంగ కున్నవాని 


విందుమే గాని వినమెందు విశ్వలోక 
భూత సంఘాత ఘాతుక భూతనిశిత 
పటపటాత్యార దంష్టికా పటల చటుల 
భీకరాభ క్షుతారవాపేత భీతు 


241 


బందరులో అసూయాపరులు కొప్పరపు కవులను గూర్చి - “కొప్పరపు 
సోదర కవులు రేపు సాయంకాలము 4 గంటలకు ఈశ్వర ఘట్టములో 
సభంజేయుదురు గాన వారి యభిమానులెల్లరును నచటికి విచ్చేయం 
బ్రార్థితులు” - అని గోడమీద వ్రాసిరి. ఇది చూచిన సుబ్బరాయ కవి 
కోపముతో చెప్పిన పద్యము - 


పరమేశీ కరుణా (ప్రలబ్ధ కవితా వైశ్వానరజ్వాలలన్‌ 

దరియం జొచ్చి నశించు కాకవి కనాధ(ప్రేత సంస్కార మీ 
శ్వర ఘట్టంబునం గొప్రపుంగవులొనర్పంబూని రపవ్వుణ్యమం 
దిర మందుండు శ్మశాన రక్షకులు రండీ కాటికాసుల్‌ గొనన్‌. 


WVVWVVW 


242 


పండిత కవుల ప్రశంసలు 
లేక 
కొప్పరపు కవుల యశోడిండిమము 
మద్రాసు సభలు 
శ్రీ చిరుమామిళ్ళ లక్ష్మీనారాయణప్రసాదు, బి.ఏ.గారు 
ఆబకద్యాతము 
సోదరులారా! విద్యాభిమానులారా! 


బ్రహ్మశ్రీ కొప్పరపు సోదర కవీశ్వరులిదివజకు శతావధానాష్టావధానము 
లనేకములుగా జరిగించియుండిరి. కాని, నేనెతింగినవి మాత్రము శశిలేఖాది 
పత్రికల నుండి కొన్నిటి నెత్తి వ్రాసితిని. 


అఅిఅభప థు 


శ్రీ కొప్పరపు కవులని కీర్తినొందిన బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ 
వేంకటరమణాభిధానులయిన కవిశిఖామణులు, సోదరులు. వీరు నివసించు 
[గ్రామము కొప్పరము. తాలూకా నరసరావుపేట. జిల్లా గుంటూరు. 


వీరు పదిరెందేడుల వయస్సులో నుండినపుడే కవిత్వమల్లువారు. తమ 
తండ్రిగారయిన వేంకట రాయలగారియొద్దను, ఏర్పూరిగ్రామనివాసులయిన 
బ్రహ్మశ్రీ పోతరాజు రామకవి గారియొద్దను, నర్చారావుపేట నివాసులగు బ్రహ్మశ్రీ 
రామడుగు రామకృష్ట్ణశాగస్తిగారి యొద్దను విద్యనభ్యసించి క్రమక్రమముగా 
గవితాశక్తితో నవధానసామర్థ్యమును వృద్దిపరచికొని పట్టణములందును, పల్లెల 
యందును రసికులచే మెప్పుంజెంది అష్టావధాన శతావధాన సభ లిదివజకెన్నియో 
జరిగించియున్నారు. 


243 


మణికొండసంస్థానమున శ్రీతవిటిరెడ్డి గోపాలరెడ్డిగారను పండిత ప్రభు 
వర్యునిచేం బండితప్రియంబుగా “బాలసరస్వతి” యను బిరుదము నంది యున్నారు. 


నెల్లూరులో విద్యాప్రియులయిన మహాజనులచేం గూర్పంబడిన సభలలతోం 
దమ యాశుకవిత్వావధాన సామర్థ్యములం[బ్రకటించి కవీంద్రసమ్మతముగా 
“ఆశుకవిసింహి” బిరుదము నొందిరి. 


అప్పుడచ్చట స్పెషల్‌ డిప్టీకలెక్టరుద్యోగులును సంస్కృతాంధ్ర హూణభాషా 
(ప్రవీణులును సత్మవితాధురంధరులునైన (బ్రహ్మశ్రీ జయంతి రామయ్య పంతులు 
గారమ్మహాసభలో బిరుదమిచ్చు సమయమున 


పంచశరున్‌ విరాలి గొలుపంగల చేడెల వాడిచూడ్ములన్‌ 

గొంచెము విచ్చు జాజిపువు గుత్తులనంటిన కమ్మతెమ్మెరన్‌ 

గాంచనగర్భురాణి కరకంజమునందలి చిల్మపల్ములన్‌ 

మించునుగాదె వీరి కమనీయ మహీయ కవిత్వసంపదల్‌ 
అని వచియించియున్నారు. 


అచ్చట నుండి ఇరువది నాలుగు జిల్లాలకు ముఖ్యస్థానంబై లక్ష్మీ సరస్వతీ 
నివాస సదనంబై, రాజధానియై పొగడ్తకెక్కిన చెన్నపట్టణంబున కేగి అందు. బండిత 
కవీంద్ర మండల మండితంబులయిన మహా సభలలో నాశుకవిత్వావధాన 
విలాసంబులనేక విధంబుల గనుపరచిరి. 


అట్టి యవధాన సమయములయందు సంతసించిన పండిత కవీంద్రు 
లీక్రింద నుదహరించిన విధంబునంబద్య సత్మారంబుల జరిపిరి. 
ఆనంద ముద్రాక్షర శాల హూణ సంస్కృతాంధ్ర పండిత కవులగు 
శ్రమాన్‌ తంజావూరు దేవరాజ సుధీమజణి గారు 


గుట గుట లింతగావు పటుగుంభిత గాంగ రురుల్సరస్వతీ 
కటక రుణం రుణల్‌ (శుతి సుఖంబులు వేంకట సుబ్బరాయ వేం 


244 


కట రమణాఖ్య సత్మవులు గాఢ మనీష నొనర్చినట్టి యు 
త్నట రసభావ భాసుర వికాస వచో రచనా విలాసముల్‌. 


కలిమిన్‌ గొప్పరపన్వయోడ్భవులు నిర్ల్దర్వుల్‌ గవీంద్రుల్సుథీ 
శులు వీరిప్పుడొనర్చినట్టి సరసాశుస్సార వాగ్వైఖరుల్‌ 
చెలంగెన్‌ బో నవకంబులై నవరసోత్సిక్తంబులై నవ్య ని 

ర్మల మందార మరంద బిందులహరీ మాధుర్య ధుర్యంబులై 


రైల్వే డిపార్దుమంటులో నుద్వోగస్టులును బండిత కవులునగు 
మ.రా.రా గద్ద రంగయ్య నాయుడు గారు 


మీకవితాపటుత్వమును మీమహదద్భుత కల్పనంబులున్‌ 
మీకమనీయపాకములు మీసమయోచిత యుక్తిశక్తులున్‌ 
నాకనివాసులన్ముదమునందంగం జేయుననంగ నిట్టి భూ 
లోకజనాళిభావముల లోంగొనంజేయుట యబ్బురంబొకో 


నిక్కము పల్కెదన్‌ వినుడు నే మిముంబ్రీతులంజేయంగోరిపెం 
పెక్క నుతించుచుంటినని యెంచెదరేమొ యదట్లుగాదు మీ 
చక్కని యాశుధారయును జల్లని శైలియుం బ్రౌఢవాక్కు లే 
నెక్కడంజూచియుండనని యెల్లరకున్‌ వివరించుటే సుండీ 


తిరుపతి వేంకటేశ కవిధీరులొకెత్తును మీరొకెత్తుగా 
సరితులదూంచ వారలను సర్వవిధంబులం బోలందూంగుచున్‌ 
పరమయశంబు వారివలెం బల్మరు దిక్కుల నించుచు న్మహా 
గరిమం జెలంగు మిమ్ముంగని కౌతుకమందితిం దృషప్తించెందితిన్‌ 


ఆయుర్వేదీయవైద్యజ్యోతిష విద్వాన్‌ 
శ్రీయుత, జ.వేంకటరంగమునాయుండుగారు 
గురుతరసభ్యులార మనకొప్పరపుంగవులైన సుబ్బరా 
యరమణమం(త్రిపుంగవ కృతాద్భుత భవ్యశతావధాన స 


245 


త్వరకవితాప్రభావములు వారిసుధామధురప్రకల్పనల్‌ 
కరమరుదారంగాంచితిమి కంటి మె యిట్లెపుడైన నిదరన్‌ 


వారికవ్యాశ్రయ (ప్రస్ఫురద్దరిమంబు 
వారి నైర్మల్యము వారిరీతి 
వారిధారా శుద్ధి వారిచల్లందనంబు 
వారి ద్విజన్మత వారిరుచియు 
వారి పంకవిమోచనారూఢభవ్యత 
వారికూలంకష వర్తనంబు 
వారిరసస్స్ఫూర్తి వారి గంభీరంబు 
వారిఘనోదయ (ప్రకటనంబు 


వారిసరసులదనుపు ప్రవాహగతియు 
వారిసర్వజ్ఞమానిత (ప్రాభవంబు 
వారిభాస్వరకలన వహ్వాతలంప 
వారికేతగుంగాక నెవ్వారికగునె? 


బచవ్మాతీ వేటూరి ప్రభాకర శాస్తి గారు 


నిరుపమ సత్మవిత్వ రమణీయులు నద్భుత వేగ దివ్య వాగ్‌ 
రురులు మహా (ప్రవీణులును జాణలుం (బౌఢ శతావధాన దు 
స్తర తర తంత నిర్వహణ దక్షులు నెవ్వరటన్న మున్ను మా 
తిరుపతి వేంకటేశ కవిధీరులం జప్పుదు మిమ్ము జెప్పుదున్‌. 


స్వభర్శప్రకాశినీ సంపాదకులును వేదశాస్తపారంగతులునగు 


బ్రహ్మాశీ కనపర్తి మార్మండేయ శర్మగారు 


కవితాసతీమణీ కమనీయ కేళికా 
వనులైవిరాజిల్లు వారలెవరొ 


24 / 


సరస భవద్వచోమృత వశంబునం జొక్కిన నాముఖంబునన్‌ 
బరవదు వాణి దాందెరలి భక్తియె గైకొనుమయ్య ధీమణీ. 


తుచ్చెయప్పు హైస్కూల్‌ సంస్మ్కృతాంధ్ర్రోపాధ్యాయులగు 
బ్రవ్మాల్రీ పర్ణశాల నృసింహాచార్యులవారు 

విజయేతాం కవివర్యా కొప్పుర వంశాబీ కౌస్తుభాబ్బా తౌ 
యత్మవితా మధురిమ్హా సంతుష్టాస్మోవయం నిరతాం. 
శ్రీమత్మొప్పర వంశ మౌక్తికమణి శ్రీసుబ్బరాయాహ్వయ 
స్తస్య శ్రీరమణోనుజశ్చ జయతాం సారస్వతజ్ఞోత్తమౌ 
యౌ రామస్య సుతా వివాశుకవితా చాతుర్యలోకో స్వయం 
జాతొ సర్వజనైస్సదా భువినుతౌ సంభావితౌ సాదరం. 


పర్ణశాలేన కౌండిన్య నరసింహేన సాదరం 

కవితా మాధురీ సార పరితుష్టేన సన్నుతౌ 

తండియార్‌ పేట హైస్కూల్‌ సంస్కృతాంధ్రోపాధ్యాయులగరు 
బ్రహ్మశ్రీ జ.వేంకటరామానుజాచార్యులవారు 

సరసపువాకృమత్మతుల సర్వజనంబుల కాదరంబుగా 

స్టిరతరబుద్ధితోం జెలంగిచేసెడు నీదు శతావధానమం 


దరుదుగ మర్యలోకముననాడెడు భారతియో యటంచు నే 
వెరవుగంజూచినాండ సుమి వేంకటసుబ్బ కవీంద్ర శేఖరా 


ముత్యాలపేట హైస్మూలుకవి వపండితోపాధ్యాయులగు 
మ.రా.రా. పోకల వేంకటనరసింహారావు నాయుడుగారు 


ఈసత్మవీశ్వరుల్‌ భూసురోత్తంసులు 
గొప్పరపన్వయుల్‌ గుణకుశలులు 


248 


వేంకటసుబ్బరా ద్వేంకటరమణాహ్వ 
యములచే భాను శశాంకులట్లు 

నాంధ్రదేశంబున నతికీర్తి వహియించి 
నేండు చెన్నపురంబుంజూడ వేడ్క 

నరుదేర నీకన్యకాలయంబునంగన్య 
కాదేవిభక్తులౌ ఘనముఖులిటం 


జెలిమి నవధానకార్యంబుం జేయంజేయం 
గాంచితిమిగాదె కన్నులకజవుదిజ 
నింతకన్ననువేటుగా నేమివలయు 
సరసగుణులార యో సభాస్తారులార 


మయ.రా.రా. జ. వేంకటరంగ కని గారు 


ఆకుల నీకల పుడకల 
కాకుల గూడల్లినటులం గల్పించెడియా 
కాకవుల కైతలెన్నండు 
నీకవులకవిత్వములకు నెన గాంగలవే? 


బ్రహ్మాశీ తిరుపతి వేంకటేశ్వర కవులు 
శీ కొప్పరపు సుకవి ప్రశంసా నవరత్నములు 
అయ్యా! కొప్పరపుం గవీశ్వరులు మీ యాస్యంబు మేమెప్పుడే 
నాయ్యంజూడంగ లేదు శిష్యుండొకండోహోయంచు మెచ్చె న్మిమున్‌ 


వెయ్యాజ్లియ్యంగ శక్తిలేదు కొనుండీ వెయ్యాజబులేయంచు మే 
మియ్యంబూనిన పద్దెముల్‌ మనుండి మీరెచ్చో నిరాఘాటులై. 


అరుదగు మీ కవిత్వమని యాప్తుండు శిష్యుడు నైన మా ప్రభా 
కరము వచింపంగా విని యఖండ ముదంబును పొందినాము బం 


249 


దరు దరి కేగుదెంచియును డదామటకున్‌ జనుదేరకుంట మీ 
దరిసెన మబ్బిదయ్యెం బరితావకరంవిది మాకు నెంతయున్‌. 


సరిగ శఈతావధానములు చక్కంగ జేసెడివారు పూర్వమే 
వరలిరి నేండు లేరనెడి వార్తలు కల్లలు దివ్యవాక్‌ ర్వురీ 
భర పరిపూరితాద్భుత సభా సదలంకరణ (ప్రచార సుం 
దర తర భావభావుక కనదృవదీయ వధాన సంపదన్‌. 


చనెడు శతావధానమను జాహ్నవి సంద్రమునందు డిందంగా 
నని జగమాడు నప్పలుకులన్నియు నేంటి కబద్దమయ్యెం ది 
న్నని కవితా ప్రవాహమున నాటక వేషములట్లుగాక మీ 
రొనరుచు నున్న దివ్య కవితోదయమన్‌ (హ్రాదమద్డువచ్చుటన్‌. 


ఏమొక కొంతకాలమెదియో నొకతీరు శతావధానముల్‌ 
(గగ్రామములందుం బల్లైెలను రాట్సభలన్‌ మతి రాజధానులన్‌ 
స్వామి కృపావిశేషమున సల్పిన వారము సల్పుచుంటి మిం 
కేమగునో, మజీమి కొద వీరవధానుల రుద్భవించుటన్‌. 


బందరు వచ్చియచ్చటి సభాసదులన్‌ దనియించి వారిచేం 
జందనమో సుమంబొ మతి శక్తికి మించని దేనిగాని మీ 

రంది కృతార్గ్టులన్‌ సలుపుండయ్య మమున్‌ మిముంజూచుకోర్మె మా 
డెందములందు మిక్కిలి గడిందిగ సందడి చేసెడిన్‌ జుండీ 


అనఘులు కూపకూర్మముల యట్టాకచోటనె మగ్గి సర్ది నూ 
తనమగు పాడుత్రోవ నవధానము మానము గంగంగల్పి తా 
మనృృతమె యూంతగాంగొనెడి యర్భకపుం గవులట్లు గాక మీ 
రొనరుచు మార్గముల్‌ మది కహోయని మెచ్చాడంగూర్చెడున్‌జుండీ 


మీ నామంబులు మీయవ 
భానము విని మాయ కవులు తలలెత్తక లో 


250 


లోన నింకనేని సిగ్గును 
బూని యొకట నుండ్రుగాక బొమ్మల పోల్మిన్‌. 


శశిలేఖలోనం జదివితి 

వశదంబయ్యెన్‌ భవ(త్రవీణత మీకున్‌ 
యశమబ్బుంగాక భగవ 

ద్వశమై యాయువును సిరియు వజలెడుం గాతన్‌. 


సంస్కృతాంధ్ర భాషా వారంగతులరగు 
బ్రహ్మాశీ మహర్షి కావ్యకంఠ గణపతి శాస్తులవారు 


అంగ వాం వచన భంగ మాలినో 
స్పూరి సంసది కుతః పరాజయః 
సుబ్బరాయ రమణా మహాకవీ 
వేంకటోహి యువయోర్వయోః పురః 


బ్రహ్న్మాశేీ శతఘంటము వేంకటరంగ శాస్తులవారు 


ఆశు కవీంద్ర సింహములటంచును బాలసరస్వతీ పదా 
ధీశులటంచు ఘంట యొకండెన్న శతద్వయ పద్య కల్పనా 
కౌశల వంతులంచు సుభగంకరణప్రవణావధాన వి 

ద్యాశిత బుద్దులంచు విని తద్దయుంగోర్ములు (వేళ్లు వారంగన్‌. 


అరుదెంచి చూడ నవధా 

నరచన యత్యద్భుతంబు నా కొనగూర్చెన్‌ 
సరసముగ మాటలాడెడు 

కరణిన్‌ గవనంబు సేయంగా శక్యంబే. 


కనకాంగి చరిత్రము గృతి 
బొనరింపుండటంచు సభ్య బుధు లిటంగోరం 


251 


గను వల్లే యని దానికి 
బనివడి రచియించిరౌ ప్రబంధము నిపుడే 


అరగంటలోనం జాతురి 

వజలంగ మృదు పద్యముల్‌ జవంబునం గవులం 
దలు మెచ్చ లెక్క మీఅంగ 

నాజపుగ రచియించి రిద్ది యొరులకుందరమే 


వేంకట సుబ్బరాయ సుకవి(ప్రభుండాతని తమ్ముండైన యా 
వేంకట నామ సత్మవియు విశ్రుత కొప్పర వంశవార్ధి నె 
ణాంకుండు కౌస్తుభంబనంగ నభ్యుదయంబును జెంది చారుని 
శృంకతరావధానము వెసం బచరించుట వింతంగొల్పెడిన్‌ 


ఈ యిద్దజీ యాశు కవి 

త్వాయత చాతుర్య విస్మయాంభోరాశి 
స్ఫాయత్తరంగ మాలా 

వ్యాయత్తత నొండు దోంపదయ్యె నెడందన్‌ 


బ్రహ్మశ్రీ ఆంధ్రవాల్న్మీకి వావిలికాలను సుబ్బరాయపంతులుగారు 


ధోరణి నిర్జరాంబువని తోంపగ గంటకు మూండు నూర్లసా 
ధారణ వేగయుక్తి బుధ తండము మెచ్చంగంబల్మి పద్యముల్‌ 
ధారణ తప్పకుండ నవధాన శతంబు ఘటింపయజాలు నో 

సూరి వరేణ్యులార! మిముంజూడ మహాద్భుతమయ్యె నాత్మలోన్‌. 


ఉత్సలమాలిక 
శిష్టవరేణ్యులార! బుధశేఖరులార! కవీంద్రులార! సం 
దృష్టము నేంటి యూసభ త్వదీయమహాశుకవిత్వ సంపదల్‌ 
తుష్టిని గూర్చెనేని విబుధుండొక పద్యమునిచ్చునన్న ని 
ర్దిష్ట సుభాషితంబుగొని ప్రీతిమెయిన్‌ వచియించువాండ ని 


252 


ర్పుష్టపు మ్‌ కవిత్వమున రూడిని నెయ్యెడం గానరావు సం 
క్షిష్టములైన మాటలును క్షిష్టపదంబు లనర్ధకోక్తులు 
త్మృష్టతరంబు వేగమనికృష్ణముధోరణి శాస్తపాండితీ 
మృష్టము సుప్రయోగము విసృ్ఫష్టములౌర జఘన్యజల్పముల్‌ 
స్పష్టము ఖావమున్‌ సమయచాతురి భవ్యము నవ్య మెంతయున్‌ 
గష్టము (శోతకుం ద్వదనుగంతృత మీరు వచించు చోంబురా 
దృష్టము నశ్రుతంబుగద యిట్టి ప్రభావము గ్రామ్యభాషణా 
శిష్టము శైలి మీకు బ్రతిసెప్పంగ నెవ్వరునేర్తురో మహా 
నిష్టముగూరనున్నయది యియ్యెడ భాషకు గ్రామ్యమొక్కండే 
యిష్టమటంచు నొక పసయేదిన వాదముపుట్టంగా మహా 
దిష్టము మిమ్మువంటి గురుదీరకవుల్‌ జనియించుటల్‌ సభా 
సృష్టవిధంబుగాంగ జన హృష్టికరంబుగ సూరిమానసా 
కృష్టిగంబల్మ నేర్చుటలు కీర్తితశీలురు నేంటిగోపష్టి ని 

ర్లేష్టలు మిమ్ము మెచ్చి మొహరీలు వరాలు సరాలుకానుకల్‌ 
పుష్టిగనిచ్చి తన్పుటలు పోయె భయంబెదనాం(ధ్రవాణికిన్‌ 
(భ్రష్టము నష్టమయ్యం బెడవాదము సద్దుణశాలులాంధ్రమో 
విష్టపమందు భాసిలంగ వేడ్క రహింతురుగాక పండితుల్‌ 


తడయరు (ప్రశ్నంబడిగిన 

దడవరు పల్కులకుం గాంగందడంబడ రెపుడున్‌ 
నాడువుల మిడుకరు తోంపక 

వడివడి వచియంధటత్రు మున్ను వల్లించినటుల్‌ 


అనుచు వావిలికొలను సుబ్బాహ్వ్యయుండు 
బుధుల సుకవుల గొప్పరపుంగులాట్టి 
విధుల వేంకట సుబ్బాఖ్యు వేంకటరమ 
అణాఖ్యుందతృ్మవనితాశక్తి కభినుతించు 


253 


బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్తి గారు 
ఆరయం దొంటి కాలమున నత్తయుం గోడలు గూడిమాడి మా 
భారత జాతికల్ల బహు భంగుల వన్నె యొసంగి రిప్తుడా 

కూరిమి వీడి యత్త కడుం గొండిక చూపునం జూచుచుండినన్‌ 


భారతి మాత్రమెంతయుం గృపారతి నున్నతి నిల్పుచుందెడిన్‌ 


నాల్మతుదన్నిరంతరము నాట్యము సల్పుట కీ సహోదరుల్‌ 
పల్కు వెలందినెట్లు తొలి బామునం గొల్చిరొ తేట తేనియల్‌ 
చిల్మినయట్లు విందొసంగుం జెప్పిన పద్దెము లెల్ల వహ్వారే 

పల్కిన పల్కులన్నియును బద్దములయ్యెడు నేమి చెప్పుదున్‌. 


ఆలోచించుట లేదు కల్పనకు బద్యారంభ యత్నంబు ము 
న్నే లేదించుక ప్రాసకేని యతికేనిన్‌ గొంకు కన్పట్టదే 
యాలస్యంబును గల్లంబోదు బళిరా యయ్యారె యివ్వారికిన్‌ 
బాలేయౌం జుమి యాశుధార కవితా ప్రారంభ నిర్వాహముల్‌. 


అమితాశ్చర్య శతావధాన రచనాత్యాశు (ప్రబంధోక్తి ని 
స్సములౌ తిర్పతి వేంకటేశ్వరులకున్‌ సంతోషముం గూర్చు భ 
వ్య మహా శక్తులు వీరలాశు కవితోద్యద్రాజ పట్టాభి షే 
కము నందందగు నట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్‌ 


బవ్మాతశ్రీ ఆశుకవి బెన్నాప్రగడ భానుమూర్తి పంతులుగారు - మాలిక 


వరహిమశైల నిస్పరదవారితగాంగ రురావతారజి 
త్వరమయి, పద్మ భూవదన భాసుర రంగ నట త్సరస్వతీ 
చరణసునూపురారసిత చారుతరంబయి తత్మరాంబుజా 
గ్రరుచిర రాజకీర మధురస్సుట వాగ్విసరాను కారియి 
యరిమురి బారుమీదు కవితామృతధారలందోంగుమాకు నీ 


254 


ధరపయి స్వర్ణమజ్బెంగడు ధన్యులమైతిమి నేడు మీదయన్‌ 
వరకవిసింహులార! (ప్రతిభా విభవోజ్ఞ్వలులార! భవ్య కొ 
ప్పర వర వంశవారినిధి పార్వణ శీతమయూఖులార! సో 
దర కవులార! గైకొనుండుదారత మా యభివందనంబులన్‌ 
సరస కవీంద్ర సత్తములు సారవచో విభవాభి రాములౌ 
తిరుపతి వేంకటేశ కవిధీరుల మన్ననంగన్న మిమ్ము మే 
మెతిగి ప్రశంససేంత జగమెల్ల నెతింగిన యల్ల విప్రశే 
ఖరునకు జన్నిదంబిడుట కావున నే విరమింతు నింతతోన్‌ 


పరిచిత భాసురార్థపద బంధము లందముగాంగం బద్దెముల్‌ 
సరసవచస్థితిం దవిలి సర్వజనుల్‌ నుతియింప గంటకున్‌ 
బరువడి మూండునూరులు ప్రబంధముగా రచియింప నెరికిన్‌ 
దరమగునే మహిన్ఫవదుదార పురాకృత పుణ్యసంపదం 
బరగెడు మీకుంగాక కవిమాన్య సుధీయుతులార! యారయన్‌ 


వరమతినన్నపార్యుండును వాజ్మయలోకవిధాతయజ్వయున్‌ 
సురుచిర బంధ దక్షుండగు సూరివరేణ్యుండు శంభుదాసుండు 
న్వరకవితాపితామహుండవంధ్యచరిత్రుండు పెద్దనార్యుందడున్‌ 
మతియును వన్నెగన్న కవిమాన్యు లనేకులు కీర్తిశేషులై 
యటుంగుటం జేసి వారి కవితామృత ధార పరోక్షరీతి న 
క్షరమయ కావ్యరూపమునం గాంచుటె గాని సచేతనాకృతిన్‌ 
వరలంగ జూచి సంతసిలు భాగ్యములేని కొజంత కొంత దా 
మరలు సరస్వతీ మహిత మంగళ విగ్రహులౌచు నిట్లు గొం 
దటు కవితావిలాస సముదంచిత బుద్ధిసమిద్దు లిద్దరన్‌ 
దొరకి వచోమృతంబు దయతో వెదజల్లుచు నుల్లసిల్లంగన్‌ 


255 


లబువ్మూశ్రీ ఆర్య సోమయాజుల లక్షీనారాయణ శాస్తిగారు 


వర వేంకట రమణ సుధీ 

వర వేంకట సుబ్బరాయ పరికించితి మీ 
సరస కవిత్వపు ధోరణి 

పరమానందంబబు నెదను పాదుకొలిపితిన్‌ 


సాయంనటన్నటేశ్వర జటాతటవిని 
ర్షతగాంగభంగాళికల్పనాళి 
మాకంద గోస్తనీ మాకరంద రసాతి 
రేకంబునకు మంజు టీక పాక 
మన్యోన్యచరిత వాక్యార్ధ నిర్జూత న 
వ్యశిరీష పేశల వ్యక్తిసూక్తి 
పండితాహ్లోద కృద్భావ రసౌచిత్వ 
హృద్యానవడ్యంబు పద్య సరణి 


జవవిభిన్న నిరాఘాట సవితృఘోట 
గరుడ పవమాన పరిపాటి కవన ధాటి 
గురుతరంబుగ మీకు జేకూరె నౌర 
సూరి నుతులార! సోదర సుకవులార! 


సరసత్వంబు మనోహరత్వము (ప్రశస్తత్వంబు శోభిత్వమున్‌ 
బురుషార్థ(ప్రతిబోభకత్వమును సంపూర్ణ ప్రభావత్వమున్‌ 
పరమార్దప్రతివాదకత్వమును సంప్రాప్తించి రాణించుతన్‌ 
నిరతంబున్‌ భవదీయ మంజుతర వాణీధోరణిన్‌ ధారుణిన్‌ 


ధారుణిలో ననేకు లవధానము లెన్నియొ మున్నానర్చుచున్‌ 
బేరును బెంపుగాంచిరని వింటిని, గంటిని నేండు మిమ్ముం, జే 
కూరిన తృప్తింబద్యములం గొన్ని యొసంగితిం గాన వీని వే 
యారులుగాందలంచి యుపహారముగాంగొనరయ్య వేడ్మతోన్‌ 


256 


భారద్వాజ సగోత్రుండ 

హారియశుండ నార్య సోమయాజుల లక్ష్మీ 
నారాయణ శాస్తిని సువి 

చారుండ బేరూరిద్రవిడ శాఖోద్భవుండన్‌ 


ఆయుర్వేదీయవైద్యజ్యోతిష విద్వాన్‌ 

శ్రీయుత బొద్దికూరపాటి వేంకటరంగమునాయుడుగారు 
సమదర్శ్భులై యొప్పు సర్వజ్ఞమూర్తులు 

నజులుగాని చతుర్ముఖాంచితులును 
పుణ్యజనావనాద్భుత పురుషోత్తముల్‌ 

కులగోత్ర హితులైన గోప్రభువులు 
సరసుల దనిపెడు సజ్ఞగద్భంధులు 

న్యూనతలేని కళా నిధులును 
పాత్రవదాన్యులౌ బలిచక్రవర్తులు 

చెలి భిక్షుంచేయని శ్రీదులనంగం 


దనరు చెన్నపురిమహా జనసభాగ్ర 

గణ్యులార! భవ(త్రియ గౌరవంబు 

గాంచి భాసిల్లు నీయాశుకవులం గూర్చి 

సుంతయేను బ్రశంసింపుచున్నవాండ 

సభ్యులందజు నన్‌ దయ సైచవలయు 

చంపకమాల 

పటిమగలట్టి కొప్పరపు వంశ్యులు వేంకట సుబ్బరాయ వేం 
కట రమణాఖ్య సత్మవులక్రితనుతింపం దరంబె శారదో 
త్మటకటి సూత్ర భాగ్మణిరుగంచిత కాంచన కింకిణీగణా 
ర్భటులం దదీయసుందర కరా(గ విభాసుర రత్నకంకణ 
స్ఫుటతర నిష్కళంక పరిపూర్ణసుధా మధుర స్వనంబులన్‌ 


25/ 


గటకర్దుళంరుళార్భటులంగ్రాలు దినాంతసమున్నటన్మహా 

నటపటు తామజూట తటనవ్యశశాంక సుధామయూఖ సం 

ఘటిత నిరంతరోద్దత సుకౌతుక గాంగ తరంగభంగికా 

ర్భటుల ఘుమం ఘుమధ్వనుల ప్రాభవమున్‌ దెగడున్‌ దలంపంటబ్రా 
కటసరనాశుధార గతిగన్న పురస్కృత బృంహితారవో 

దృటకరణీ ప్రజాన్విత మతంగజనాథ సదృక్షధూమశా 

కటసముద(గ సత్వర మఖండిత వృత్తిహసించు నెంతయున్‌ 


శ్రీ ఆర్వసోమయాజాల లక్షేనారాయణశాస్తిగారు యటొకసభలో) 


దీివింద్వత్మవనధాటీ జపంబునకోడి 
పవమానుండొకమూల బడిచలించు 
భవదియచతుర వాక్సటి మకోడి యనంతుం 
డడుగంటి ఫూతృతులాచరించు 
భవదుక్తపద్య భావగభీరతకునోడి 
జలధిఘూర్జిల్లుచు జలదరించు 
తావకామేయ మేధాశక్తి గనిధాత 
పంకజన్మము పాలంబడితపించు 


యుష్మదభివర్ద్ససీయ రసోచితపద 
మృదులతకునోడి నవ్యశిరీష కేస 

రాళి ధూళిాధూసరితమై యటమటించు 
నాశుకవిచక్రవర్తి విఖ్యాతులార! 


పండు రేయెండజిగి నటుండుండుమనుచు 
నిండె మీకీర్తి సకలదిబ్బండలములం 
బండితావళి నుతిసేయుచుండ ధుతవి 
తండకవులార! గండరగండలార! 


258 


శీ బొద్దికూరపాటి వేంకటరంగము నాయుండుగారిచే 
రచింతుంలబదటిన భంపకఠకమూల యతాక సభలో 


పరమ తపస్వి యాశుకవి పండితలోక విధాత భూమిని 
ర్దరకులమౌళి గండుషిత సర్వశృతిస్మృతి దర్శనుండు దు 

స్తర బహుబంధ గర్భముఖ సర్వకవిత్వ విశారదుండు దు 

పష్కర వివిధావధాన శతకల్పనుందద్భుత ధీవిరాజి భా 

స్వర పరతత్త్వ వేది గణపత్యభిధాన సుధీశ్వరుండు ధీ 
గురుండగు భానుమూర్తి కవికుంజరుండిద్ధ యశస్వియౌ (ప్రభా 
కరకవి పండితుండు శత ఘంటము వేంకట రంగశాస్త్రి దు 
ర్రరమతి యాంధ్ర వాల్మికి పదాంకుండు వావిలి కాల్నుసుబ్బరా 
ద్వర కవి పర్ణశాలకుల వాద్ధి విధుండు నృసింహ సూరియున్‌ 
మతియు ననేక పండిత సమాదృృతమైన భవతృ్మవిత్వమున్‌ 
సరిగను మాదృశుల్వినుతి సల్పంగ శక్తులు గారహో సహో 
దర కవులార! మీకవనధాటి మవామహిమంబుంజూడంగా 
సరసిజ భూ కళత్ర ముఖసారస భవ్యకురంగ నాభకే 
సరఘననార సమ్మిళిత సౌరభ సాంద్ర మనోబ్ద వీటికా 

గురు గురు సౌర బంధుర సుగంధ ఘుమంఘుమ వైభవంబునా 
సురుచిర హృద్యపద్య పద శుంభదలంకృతి మాధురీ మనో 
హరగతి గోస్తనీ బీసరుహ(ప్రభవాచ్చ మరంద శర్మరే 

క్షురస రసాల పేశల సుకోమల సార సుధా(ప్రవాహమై 

వరలి శిరీష మార్దవ మవారిగం గన్పడు నాశుధార పెం 
పరయంగ వాయు వేగముం దదశ్వజవంబు నహస్మరాశ్వ స 
త్వరము మహీధ్ర నిస్సరదవారణ నిర్‌రుర రంహమాశుగా 
తిరయము వృష్టిధారగతిం దీవరమున్‌ ఖగరాడ్డవంబు మో 


259 


టరు శకటంబు ధూమ శకటంబుల బల్వడి మించునంచు భే 
షరెరె యటంచు నౌర భళి యంచు నహాయనుచున్‌ బలే బలే 
యరుదరుదంచు బాగురెయటంచును బాపురె వాహ్వ్యయంచున 
ద్దిర యనుచున్‌ శభాష్పనుచు దివ్యమటంచు నయారె మేలు మేల్‌ 
వెరివెలటంచు ముక్కుపయి (వేలిడుచున్‌ దలలూపనట్టి వా 
రరయ నభావమే సభల యందది యేమొ నభా సదాలి గొ 

ప్పర వర వంశ మౌక్తిక విభా విభవాంచిత మూర్తులార! శ్రీ, 
తిరుపతి వేంకటేశ్వర సుధీశ్వర శంసిత కీర్తులార! స 

ద్వర కవులార! వేంకట పదద్వయ పూర్వక సుబ్బరాట్కవీ 

శ్వర రమణాభిధాన కవిసత్తములార! గొనుండివే నతుల్‌. 


సంస్యుతాంధ పందెతకవి 
శే పంగులూరు రామచంద్రయ్య పంతులుగారు 


శ్రీమన్నిర్మల భవ్య కొప్పరకుల క్షీరాబ్ది రాకాసుధా 

ధాముల్‌, కొప్పరనామధేయ నగరీ ధాముల్‌, మహామంత్రి సు 
తాముల్‌, వేంకట సుబ్బరాయ రమణ ప్రఖ్యాత నాముల్‌, కవి 
స్వాముల్‌ గాంతురు గాత శ్రీపతి కృపన్‌ సర్వేప్సితార్దంబులన్‌ 


ఆరంభంబున కన్యకాభగవతీ హర్య్వ్వంబునన్‌ రెండు మా 

ర్లూరవ్యాగ్రణి భాష్యకార్త గృహ మందొక్కప్పుడా పిమ్మటన్‌ 
శ్రీ రామానుజ కూటమందొక యెడన్‌ జిత్రంబుగాం జేసిరీ 
థరుల్‌ నాల్లు శతావధానములు సద్విఖ్యాతి దిపింపంగన్‌. 


అవధానంబులం బెక్కుజూచితిమి మున్నందందు నెందేనియున్‌ 
వివిధానల్ప సుకల్పనా నిపుణతన్‌ విద్వద్వరుల్మెచ్చ న 
వ్యవధాన స్ఫురణోచితాశుకవితా వైచిత్రితో వీరియ 
ట్లవధానంబొనరించు బాలురను విద్యాశాలురన్‌ గంటి మే. 


260 


అరుదుగం జెన్నపట్టణ మహాజన సభ్యనికేతనంబునన్‌ 

గరిమను హృద్య పద్య శతకద్వయ మొక్కరగంట నిక్కవీ 
శ్వరులొనరించి యాంధ్రజన సంఘము వారిని దన్పి సన్మనో 
హరముగ నాందిరందు బిరుదాంకిత కాంచన మండనంబులన్‌. 


శరశీఘ్రంబును నదీరయంబును నభస్వద్వేగమున్‌ మానస 
త్వరితంబున్‌ నిరసించు నాశుకవితా ధారా సుధా పూర ము 
ర్వర నెల్లన్‌ ఘనులైన కొప్పర కవుల్‌ వర్షింప సామాజికో 
త్మర చిత్తస్టలి సమ్మదాంకురము లుత్పన్నంబులై వర్ధిలెన్‌. 


ఎటుల నుతింతు వీరినిపుడిర్వురు సోదరులాజువేల ని 
ష్ముటిల నియోగి బుక్షగణసోములు వేంకట సుబ్బరాయ వేం 
కట రమణాఖ్యులెల్లర నఖండ సుక్షైక రసాభ్ధిముంచి రొ 
క్కృట మన పచ్చెయప్ప సదగారమునన్‌ గవితా చమత్కృతిన్‌. 


బ్రవ్మాతీ ముదిగొండ నాగలింగ శాస్తులవారు 


వాణీంశ్రీసుబ్బరాయాభిధనుకవిమణేస్తూర్ణమాకర్ట్వ్రవిజ్ఞాః 
పూర్జానందైకభాజోజగతిహి విచరంతీతి వైతద్విచిత్రం 
కించిద్‌ జ్ఞాయద్యసూయాపరికరకలుషీ భూతనైజాంతరంగా 
వైవర్హ్యంద్యోతయంతే నిజవదనతలేష్వాత్మసంతాప కేతుం 


కొంకకనారదాచెపుమ కుంభినిలోని విశేషవార్తలన్‌ 
బొంకముగాంగవిన్ము సురపుంగవ! యాంధ్రమహామహీస్టలిన్‌ 
బంకజసూతినాగపతి భారతులందలపించునట్టి యా 
వేంకటసుబ్బరాడ్చుధకవిద్విపుసానుజు నెమ్మింగాంచితిన్‌ 


మిహికామహీధరో ద్వహద(భ్రవాహిన్య 
భంగరారంగ(త్రవాహకంబొ 


261 


హృద్యోదయధరాధరోద్యత్రభాకర 
(ప్రోద్యన్మరీచి వ్రజోత్మరంబా 

(ప్రచరన్యహాభాష్య రచనాసుకౌశల 
ప్రచురఫణీండ్ర సద్వచనచయమొ 

కారవ్యఖండన కారణగాండీవి 
గాండీవనిస్సరత్మాండగణమొ 


నాంగనుతిపాత్రమయ్యెమీ నవ్యరచన 
కొప్పరపువంశకలశాఫ్ట కుముదబంధు 
లార! వేంకటసుబ్బ రాయాఖ్య వేంక 
టరమణాభిఖ్యులార! కవిరవులార! 


కలమున్‌ బూనుట కాగితంబుగొనుటా కాలంబపేక్షించుటా 
లలింబ్రాసంబువడిన్‌ మదిన్‌ వెదకుటా లక్ష్యంబులూహించుటా 
విలసత్మావ్య పరంపరాభీరచనా వేగంబుసంధింపుచో 

భళి నీకున్‌ సరియుందురే కవులు సుబ్బారాయధీమన్యణీ 


లMురంపురనివాసి శ్రీ గాదె శ్రీజగన్నూథస్వామి పంతులుగారు 


గంటకునూరుపద్యములు గటల్టిగంజెప్పంగం జాలినట్టివా 

రుంటకె యబ్బురంబు పడుచుంటిమి యద్దిర! యాశుధారగా 
గంటకునాల్దువందలను గ్రాలంగజెప్పుచు మెప్పుంబొందు మీ 
వంటి కవీంద్రచంద్రములం బస్తుతిసేయంగ నెవ్వందోపెడిన్‌ 


తిరుపతి వేంకటేశ కవిధీరుల వెండియు రామకృష్ణ థ్‌ 
వరుల శతావధానవథిం బైకొనినారని చెప్పంగల్లుదున్‌ 
స్థిరమతి వేంకటేశకవి దీనిని దా శశిలేఖ వేసెంగొ 
ప్పరపుకవీంద్రులార తమభాగ్యముసాటి యొకండు లేండుగా 


262 


కవితల్‌గూర్చెడు వాండు నూరుగురి కొక్కండుండు నందెన్ననా 
శువుగాం చెప్పెడువాండు తక్కు వెటులున్‌ జూడంగ నవ్వారిలో 
నవధానంబులుసల్పుజాణలుకడున్‌ స్వల్పంబుగానుండ్రు గా 
ని వచోధోరణియందు మీసములు క్షోణిన్‌ లేరుముమ్మాటికిన్‌ 


కంటిని మీస్వరూపమును గంటిని మీసదసద్వివేకమున్‌ 
గంటిని మీవచఃఫణితిం గంటిని మీకవితావిలాసమున్‌ 
గంటిని మీసుమేధ మతి గంటిని మీయవధాన పద్ధతిన్‌ 
గంటిని మీప్రభావమును గన్నులపండువుగాం గళానిధుల్‌ 


ఆసుధాధారంబోలు మీయాశుధార 
నాలకించినం గర్జ్దరసాయనముగ 
నున్న హేతువుచేత మిమ్మెన్నితి నిటు 
లాశుకవిచక్రవర్తి పదాంకులార! 


ఇట్లే కవివరేణ్యులచే మెప్పుగొనిన యీ సోదరుల గుణించి చెన్నపట్టణ 
మున శ్రీ కానుకొలను త్రివిక్రమరామారావుగారను నొక సుకవి వీరి 
యవథాన సభలలో. బృచృకుండుగా నుండి వీరికిచ్చిన సమసన్యలు- 


“కామిని పాదనూపురము ఖంగున (మోయగదు హేతువేమొకో * 
అనియుత్సల మాలచరణమొకటి సమస్యగానిచ్చి యిది యుత్సలమాలలో 
నుండంగూడదని యడుగుటచే 


తన జారకృత్య మితరులు 

గనకుండం బటంబుంజుట్టెం గాళ్లకిపుడు కా 
మిని పాదనూపురము ఖం 

గున మైోంగదు హేతువే మొకో, యన నేలా? 


“సంయమి వరుండౌటం గుదిరె సంసృతి సుఖముల్‌ ” 


263 


సంయుక్త సుగుణపుంజా! 

సంయమినీనాథ పుత్రసన్నిభ! సర్వా 
హంయుద్వేషీ వినుమీ 

సంయమి వరుండాటం గుదిరె సంసృతి సుఖముల్‌ 


ఈ సమస్య శ్రీ త్రివిక్రమరామారావుగారు మద్రాసులో నీ సోదరకవులచేం 
జెప్పంబడిన సంగతిని బందరులో వేంకటశాస్రిగారికిం దెలియుటకు జాబొకటి 
వ్రాసిరి. ఆ జాబువలనం దమ సంతోషమును తెలుపుచు వేంకట శాస్రిగారదిం 
కృష్ణాప(త్రికలో బ్రచురించిరి. 


శీ పిఠాపురము రాజాగారు కొప్పరపు కవులను గౌరవించుట, 
శ్రబొద్దికూరపాటి వేంకటరంగకవి, ఆయుర్వేద వైద్య జ్యోతిషవిద్యావేది 


స్వచ్చయశోజిత శాంకరాచలరాజు 
భూరికళాంచిత భోజరాజు 
పూజ్యరావుకులాబ్టీ పూర్ణిమాద్విజరాజు 
ప్రకటసంపజ్జిత రాజరాజు 
రమణీజనేక్షణ ప్రత్యగరతిరాజు 
పూర్ణ మేధాజిత భోగిరాజు 
ఉచితధీతోషిత హూణధాత్రీరాజు 
భాసురైశ్వర్య కైలాసరాజు 


తనరుబాంధవ సుహృదాభితావనుండు 
ఘనవదాన్యుండు రావువేంకటకుమార 
మహిపతిపదాంక సూర్యరాణ్మానవేంద్రుం 
డిద్దతేజుండు బీఠపురీశ్వరుండు 


264 


చంపకమాలిక 


పురికొను కాంక్ష మొన్నం బదుమూండవ తేదిని నా విభుండు కొ 
ప్పరపు శతావధాన కవివర్యుల నార్యులంబిల్చి యెట్టి యా 

పుర శివగిర్భృపాలకులు మొక్కపురాంకుండు సుబ్బరాట్సుధీ 
వరుండు గనంగ గంటకును బద్యశతత్రితయంబుగా నలే 

శ్వర చరితంబుం జెప్పుమని పల్మిన నాకవులట్టులే మహా 

త్వరిత గతిం రచింప గని తద్దయు సంతస మంది (పేమతో 
నరుదగు వేయినూట పదియాబులు రౌహప్యములిచ్చి తన్నె న్‌ 
ధరణిపుతో సమానులగు ధార్మికులుందు రనంగం జెల్లునే. 


మున్ను సంస్కృతకవుల సమ్మోద మొదవం 
బోషణ మొనర్చినట్టి యాభోజవిభుని 
ఆం(ధ్రకవులను బోషించినట్టి కృష్ణ 
దేవరాయలంబోలు నీభూవిభుండు 


ఈ కొప్పరపు శతావధానులయందుంగల సామర్థ్యములు మిగుల 
మెచ్చం బడినవగుటచే అభినవ సరస్వతియను నొక మాసపత్రికలో 1911 
సం. ఫిబ్రవరి 2వ సంచిక నిట్లు ప్రచురించిరి. 


అత్యద్భుతవిమర్శనము అని పిరాపురపు సంస్థాన కవీశ్వరులగుతించినది 
ప్రకృతము వీరియష్టావధానాంతర్నాటకమునకు నాంది 
వ్రారంభింపంబడుంగాక - అంతర్నాటకము 


ఒకనికినుప్పు వేజాకనికుల్లి యింకొక్కనికాముదంబు మి 
ర్పొకనికిం గందులొక్కనికి నాక్కనికిన్‌ బెస లల్లమింక నా 
క్కొకనికి నేక కాలమున నొప్పుగనిచ్చుచుం బద్దువ్రాయున 
య్యకు భగవంతుండిచ్చు నలయష్టవధానికి బచ్చుకున్‌ సిరుల్‌ 


(నాంద్యంతమున) 


265 


సూత్ర : 
విదూ : 
సూత్ర : 
: మళ్ళా మాట్లాడితే వెణ్టినవ్వు నీది! 
సూత్ర : 
విదూ : 
సూత్ర : 
ఐదూ : 
సూ[త్ర : 
విదూ : 
సూ(త : 
విదూ : 
సూత : 
మా పెద్దపేరెట్టి నా రే! 

: పేరునకేమిగాని, ప్రకాశిక ప్రవేశించుచున్నది, మనమనంతర కరణీయము 


(ప్రవేశించి) ఓయీ! విదూషకా! యిటురమ్ము 
(ప్రవేశించి) హి, హి, హి, హి, హి 
ఏమీ యా వెళ్టినవ్వు 


వెత్టికాదులే వేదురు 

వెదురా! అవును మజచినాను. తెచ్చుకొనియెదను (పోంబోవును) 
(ఆపి) వెదురు కాదు వేందుజు 

అట్లా చెప్పండి వేదమందురు! 

అఘోరించినట్లే యున్నది. వేదముకాదు వేందుటు 

అనంగా! 

అనంగా వెల్టియన్న మాటయే 

తెలిసింది కాని ఇప్పుడు మీరు (ప్రదర్శించునాటక మేది! 
ఆం(ధ(ప్రకాళశికా శశిలేఖా సంవాదము 


నకుం ద్వరపడుదము. పద (నిష్రమింతురు) 


: (ప్రవేశించి) ఆహా! ఆ కొప్పరపు జంటకవుల ధార యెంత చక్కంగా 


నున్నది. కావుననే బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు 
నిరుపమసత్మృవిత్వ రమణీయులు నద్భుత వేగ దివ్యవాగ్‌ 
రురులు మహాప్రవీణులును జాణలు దివ్యశతావధాన దు 
స్తరతరతం(త్ర నిర్వహణ దక్షులు నెవ్వరటన్న మున్ను మా 
తిరుపతి వేంకటేశ కవిధీరులం జెప్పుదు మిమ్ముం జెప్పుదున్‌ 


అని వీరి అష్టావధానమును మెచ్చికొనిరి. (యోజించి) దినమును వచ్చు 
చుండెడి శశిలేఖ నేండేమొ యాలస్యము చేసినది. 


శశి : 


ప్రకా: 


శశి : 
(ప్రకా : 


శశి : 


(ప్రకా : 


శశి : 


శశి : 


(ప్రకా : 


శశి : 


266 


(ప్రవేశించి) ఇదిగో! మా ప్రకాశిక (సమీపించి) చెలీ! కుశలమా? 


నీ దయవలనం గుశలమే. నేను నీరాకకయియే చూచుచున్నదానను. 
మొన్న (8)వ తేదిని బ్రకటించిన యష్టావధానమున (బ్రహ్మశ్రీ యత్యద్భుత 
శతావధానుల పేరు సుంతయు నెత్తలేదేమి? 


వారెవరు? 
ఎవరా? రామకృష్ణగ్రంథమాల చూడనేలేదా? అత్యద్భుత శతావధానులు. 


అయినచో మొన్న కన్యకాపరమేశ్వరి యాలయమున నవధాన మయినతటథి 
వారిప్రశంసయే రాలేదే 


ఆ కొప్పరపు జంటకవు లింక నెవరి పేరులుచెప్పిరి. 


వీవంతయు నావలన నెతింగియును మరల నడిగెదవేల! తిరుపతి 
వేంకటేశ్వరుల నెత్తికొనుట నీవెజటుంగవా? 


: (స్మృతినభినయించి) అవును, సభ్యులకోరికమీందను. 


అరుదుగనిచ్చమెచ్చి విబుధావళియే తమశ్లోకమెన్నంగా 
హరువుగ శ్రీసమన్వితులునై విజయానుచరత్వమూనియా 
తిరుపతి వేంకటేశ్వరుల తీరునం జెప్పంగనొప్పినారిలన్‌ 
దిరుపతి వేంకటేశ్వర సుధీరులె శ్రీకనుపర్తివంశజా. 


చూచితివా! ఈ వేంకటసుబ్బరాయ వేంకటరమణకవీశ్వరుల కవితాధార. 
ఆశువులో శ్లేషనుగూడ నెలకొల్పుట కెట్టిధారయుండవలెను? ఇట్టి వారేదో 
మసిపూసి మారేడుకాయం౭జేయు కవుల నెత్తికొనకుండుట తప్పుకాదు. 


వారియవధానమునకు దీనికిని దారతమ్యము నీవేమి కనిపెట్టి తివి? 


నేను గనిపెట్టుట యెందులకు! నీవీమధ్య దేశమాతనే చూచుటలేదా యేమి? 
ఆమె యిట్లు వాక్రుచ్చినది. 


“ఆస్థానకవులగు వేంకటరామకృష్ణకవులు వేర్వేఖ సాయములేక 


నవధానములు తప్పక చేయంగలరా? యని కొందణికి సంశయ ముండెడిది. 


26/7 


అయ్యది యిప్పుడు నివృత్తియయ్యిను. వేంకటరామశాస్తిగారి యజష్టావధానంబును 

రామ కృష్ణశాస్త్రిగారి శత ప్రాసంబును నేమోగాని యంత సంతోషదాయకములుగా 

లేవొనుకొనిరి. ఈ పంక్తులు నీవు చదువనే లేదా! 

(ప్రకా : చదివితిని గాంబోలు (స్మృతినభినయించి) అవును. అక్షోబరునెల 
పేపరులోంగాదు! ఆ! చదివితిని, ఒక సంశయము వారు శతావధానుతే 
కాక యత్యద్భుత శతావధానులు గదా! అష్టావధానమే బాగుగనుండ 
కుండుటకు6 గతమేమో? 

శశి : నాకేమి తెలియును, ఆ సంశయము నీవే తీర్పవలెను. 

ప్రకా : అయినచో గ్రంథమాల నాయొద్దనే యున్నది. (పుస్తకమువిప్పి) అబ్బే! 
దీనికింత విచారమెందుకు? వారు ప్రాసికొన్న పంక్తులే సాక్ష్యమిచ్చు 
చున్నవి. “గురువారమున నాక యష్టావధానము జరుపంబడెను. 
దానం (బ్రాచీనంబులగు రీతుల వదలి ... భాగము లేర్పణుపంబడెను. 
(2వ పుట) ప్రాచీనరీతులు వదలిన తరువాతంబే రెట్లు వచ్చును, ప్రాచీను 
లేమి మూర్చులా! 

శశి : అంత మాత్రముననే కాదు ఇంకను నేమేని లోపములున్నవా? ఏదీ ఆ 
పుస్తకమిట్లు తెమ్ము 

(ప్రకా : (ఇచ్చును.) 

శశి : (విప్పి) అబ్బో! వీరి యవధానమునకును దానికిని హస్తిమశకాంతరముగా 
నున్నది. పిఠాపురపువారి యవధానములో కవిత్వమునకై మూండు 
గీతములు మాత్రమున్నవి. కొప్పరపువారి యవధానమునం దొమ్మిది 
పద్యములున్నవి. మొదటి వారి గీతములు మూండును నొకటే విషయ 
మును జెప్పుచున్నవి. రెండవవారివి భిన్న భిన్న విషయములను జెప్పు 
చున్నవి. తుట్టదుద నొక సమస్య మాత్రమే మొదటివారి యవధానమునం 
గలదు. రెండవవారి యవధానమున రెండు సమస్యలు గలవు. దానికిని 
దీనికినిగల తారతమ్యమును నీవే తెలిసికొనంగలవు. కాన నవి 
చదువుచుంటి ని. 


268 


రామకృష్ణ (గంథమాలలోని సమస్యాపూర్తి 


కుండను గొండంజొచ్చె నిదిగోయని పల్మెను విసయమ్మునన్‌ 
గొండలు రేంగిలోకములగుండలుసేయుచునుండంజూచి యా 
ఖండలుండుద్ధతుండయి యఖండపరాక్రమ మొప్ప జిక్కలన్‌ 
జెండంగడంగుటన్‌ దెలిసిశీతనగాత్మజుండబ్టి వజిరా (24వ పుట) 


కొప్పరపువారి సమస్యాపూర్తి 


శశి : 


(ప్రకా : 


శశి : 


హరుడు గణపతికిం బోలెన్‌ 

సరసీజాక్షుండు నాభిజన్మునకుం బలెన్‌ 
గురుకీర్తిగన్న యాసా 

(గరుండుడు గణపతికిం దండ్రిగావలెం జుమ్మీ.) 


ఎక్కడి కెక్కడ, ఆ కవిత్వ మెక్కడ ఈ కవిత్వమెక్కడ? నక్కెక్కడ దేవలోక 


మెక్కడ! ఎట్లో యతిప్రాసములతికి పేకేజీ చేసినట్లది యున్నది. ఇది 
చక్కంగా గరుడుని సాగరునింగంజేసి కడు సొగసుగాం గనపజచి పూరించు 
నటులున్నది. ఇంకను దారతమ్య మున్నదా! అర్ధబీందు విషయమునం 
జర్చ యించుక కల్లినను ననివార్యముకాదు. 


నిషిద్ధాక్షరి యిరువురును జెప్పిరి. కాని పిఠాపురపువారు సంస్కృతములోం 


జెప్పిరి. వీరు తెలుంగులోంజెప్పిరి. ఇందు గష్టమేదియో నీకు నేను 
జెప్పనక్కజలేదు గదా! 


అవును. తెలుంగులో జెప్పుట సంస్కృతముకన్న ననేక విధములం గష్టము. 


కొప్పరపువారిని అలంతి, వలతి, పొలతి, గలతి. అనుపదములు చేర్చి 
సత్యభామ నరకాసురునితోం బోరువిషయము వచ్చునట్లు చెప్పుమనిరి. 


ఇట్లు కొన్ని మాసపదత్రికలలో వీరి వృత్తాంతము ప్రచురింపంబడెను. 


మిని 


269 
గుంటూరు సభలు 


(ఎ గుంటూరు సభలో బ్రహ్మశ్రీ బలిజేపల్లి లక్షీకాంతముగారిబేం 
చదువ. బడిన పద్యములు 


సారవిస్తార కవితాప్రశస్తులార! 
ప్రధిత దివ్యాశుకవి చక్రవర్తులార! 
సోదర కవింద్రులార! వాక్సూరులార! 
భవ్య గుణులార! మీకిదే స్వాగతంబు 


దురమున బల్లిదుండరులం దోలెడుచో వెనుకంగవేయ న 
ట్లురవడిం బద్యముల్‌ పలుకుచుండి పితిందికింబోక పల్కులన్‌ 
బొరపడకుండ (గంభశతముల్‌ వచియించు తెజంగుభూమి పైం 
దిరుపతి వేంకటేశకవి ధీరులకున్‌ మతి మీకె చెల్లెంగా. 


చెలంగి కోకోయటంచుం గోయిలల జంట 
కొసరుచున్‌ మావిపైనెక్కి కూయునట్లు 
కోవిద చయంబు మెచ్చం గోకో యటంచు 
గవితంజెప్పెదరౌ మేటి కవుల జంట 


ఆరసి కొండవీటికవిహంసలటంచును మీకు మా పురీ 
పౌరు లొసంగిరా బిరుద పంక్తికి జైన వతంస శబ్దమున్‌ 
గూరిచినన్‌ భవత్మవితకుం దగదే యెవరెట్టులన్న నే 
నారసి కొండవీటి కవిహంసవతంసులటంచుం బిల్ఫెదన్‌ 


వాదోడై యలవాణి పద్యశతమున్‌ బల్మింప శ్రీదేవియున్‌ 
జేదోడై కనకాభిషేక శుభమున్‌ జేకూర్చ నానావధా 

నాది ప్రక్రియలంది దిగ్విజయ యాత్రారంభ శుంభద్యశః 
ప్రాదుర్భావముచేత మించితి రనల్పంబిద్ది సామాన్యమె? 


2/70 


స్టిరతన్‌ సత్మవి సార్వభౌముండగు నా శ్రీనాథుండేసీమం గా 
పురమున్‌ జేసెనొ యండె మీరు జననంబున్‌ బొందుటట్లే కవి 
త్వ రసజ్ఞత్వముచేత మించు టరయన్‌ డై్షరూప భావంబునన్‌ 
ధరపై నాతండె మీరలై జననమందంబోలు నంచెన్నెదన్‌ 


నాటికిన్నేండు మనకొండ వీటిసీమ 
కడుపుచల్లంగం గన్నదీ కవుల కాన్సు 
నాదు కొడుకులె కవులంచు నవ్వు కోన 
సీమ పెద్దతికంబింకం జెల్లనీదు 


అలరుం దేనియ సోన లుట్టిపడునట్లల్లారు ముద్దారంగాం 
బలుకన్నేరిచి ప్రౌఢనిరరవయః పాకంబునన్‌ జాతి వా 
ర్తలచే నూత్నచమకక్రైయాకలనచే రాణించు మీకావ్యపుం 
జెలికై యువ్వికులూరుచుందడ్రు రసిక (శ్రేష్టుల్‌ విమోహంబునన్‌ 


చేరువనుంటచే బెరటి చెట్టది మందునకేలవచ్చు నం 
చూరక లోకమాడుకానునుక్తియథార్ధము గానిమాటయం 
చీరహిం జాటినట్లు, జనియించితి రెచ్చట నచ్చటే ప్రశ 
సోరు యశంబుగాంచితి రహో యిదిదుర్లభ మెంతవారికిన్‌ 


సరసకళానిబంధన లసద్రసవాక్కృతిమత్ర్రబంధ బం 
ధురసదలం(క్రియా నిచయధూర్వహ గీర్వనితా విపంచికా 
దర సువికస్వర స్వరవిధాన సుధారసమాధురీ ధురం 
ధర బహుళ[ప్రబంధ కవితావనితావినుతావదాత వి 
స్ఫురిత భవద్యశపటలి పొల్పువహించుత నక్షరస్థితిన్‌ 


అరవిరి జాజిపూ సరుల నల్లినదీతిం 
దియ్యంపుంబలుకు. బొందిక అమర్చి 


269 
గుంటూరు సభలు 


(ఎ గుంటూరు సభలో బ్రహ్మశ్రీ బలిజేపల్లి లక్షీకాంతముగారిబేం 
చదువం బడిన పద్యములు 


సారవిస్తార కవితాప్రశస్తులార! 
ప్రధిత దివ్యాశుకవి చక్రవర్తులార! 
సోదర కవీంద్రులార! వాక్ళూరులార! 
భవ్య గుణులార! మీకిదే స్వాగతంబు 


దురమున బల్లిదుండరులం దోలెడుచో వెనుకంగవేయ న 
ట్లురవడిం బద్యముల్‌ పలుకుచుండి పితిందికింబోక పల్ములన్‌ 
బొరపడకుండ (గ్రంథశతముల్‌ వచియించు తెజంగుభూమి పై 
దిరుపతి వేంకటేశకవి ధీరులకున్‌ మతి మీకె చెల్లెంగా. 


చెలంగి కోకోయటంచుం గోయిలల జంట 
కొసరుచున్‌ మావిపైనెక్కి కూయునట్లు 
కోవిద చయంబు మెచ్చం గోకో యటంచు 
గవితంజెప్పెదరౌ మేటి కవుల జంట 


ఆరసి కొండవీటికవిహంసలటంచును మీకు మా పురీ 
పౌరు లొసంగిరా బిరుద పంక్తికి జైన వతంస శబ్దమున్‌ 
గూరిచినన్‌ భవత్మవితకుం దగదే యెవరెట్టులన్న నే 
నారసి కొండవీటి కవిహంసవతంసులటంచుం బిల్ఫెదన్‌ 


వాదోడై యలవాణి పద్యశతమున్‌ బల్మింప శ్రీదేవియున్‌ 
జేదోడై కనకాభిషేక శుభమున్‌ జేకూర్చ నానావధా 

నాది ప్రక్రియలంది దిగ్విజయ యాత్రారంభ శుంభద్యశః 
ప్రాదుర్భావముచేత మించితి రనల్పంబిద్ది సామాన్యమే? 


2/72 


మాయమ్మ సత్మటాక్షము 
హాయక మీకందంజేయుం బరమాత్ము దయన్‌ 


ఆరయ మీదుకంఠమున నక్కజమయ్యడి పుష్పహారముల్‌ 
సూరిజనంబులీయ నవి సొచ్చెనామీగళమందుం జూడలే 
వో రసవంతమై వెలయు నుత్సల చంపక మాలికావళుల్‌ 
సారముచే మనోజ్ఞగతిం జల్లుచు జారుసుగంధ మానంగాన్‌ 


ఆశుగములౌచు మీనుడు 

లాశలం (బసరించి మంచి యలరుట నిజమౌ 
నాశక్తి మికయున్నదె 

పో శంకలింకేల మీరు భూ గీర్వాణుల్‌ 


వెయ్యేడుల్‌ దలక్రిందులై తపములన్‌ బెంపొందం గావించినన్‌ 
ఉయ్యంబేరికి నాదువేగమని నీ స్వాంతంబునందెన్ను దే 

మయ్యా మారుత! వీరియక్షర జయంబందంగ లేవింకం బో 
వయ్యా పుష్పసుగంధచోర! నిను చేనందంగనున్నారు వీ 

రయ్యో దేహమునెందొ దాచుకొనవయ్యా యండ్రు గాడ్పున్‌ జనుల్‌ 


ఆయక్షర వస్తువెటో 

స్వాయత్తమునయ్యెం బరమ హంసలు మీకో 
హోయంచు నరులుపొగడ న 

మేయంబై మీదుశక్తి మేదిని వెలయున్‌ 


కవిరాజులై వీరు భువిని భాసిలిరని 
కవిహంసచిహ్నసంకలితులైరి 

భువనంబులందెల్లం బొల్పందిరని వీరు 
కవిహంసచిహ్నసంకలితులైరి 


2/73 


వాణీసతినిభక్తి వహియింతురని వీరు 
కవిహంసచిహ్నసంకలితులైరి 

సరసుల సన్నిధిం జరియింతురని వీరు 
కవిహంసచిహ్నసంకలితులైరి 


యనుచు మీనూత్న నామంబు లనుదినంబు 
సార్ధకంబని తలపోసి సభ్యులకిటం 

చెప్పి వేడుక పొడమినం జిన్నతనపు 
సాహసంబొప్పం జెప్పితి శంకవీడి 


చేతనైనట్లు సల్పితి గీతములను 
సీసమిచ్చితి బంగారు చేతలేదు 
వెండియునుగొద్ది మాయింట విబుధులార! 
రత్నకవి యిచ్చువానిని రహిచెలంగ 


మజియు నుత్సలచంపక మాలికలను 
శక్తికాలదిని సమకూర్చి భక్తిదోప 

నిడితి బుధులార! గైకొనుండింపుమీర 
నేను మీకిచ్చు బహుమతు లివియెసుండి. 


సూనృత ప్రియులైన విశుద్ధమతుల 
కథిలవిద్యాఢ్యులైన మహాత్ములకును 
నిష్మళంకు చరిత్రులౌ నిపుణులకును 
మోదమిడుంగాత మీచిన్న పొత్తమెపుడు 
గుంటూరు 
1911 ఇట్లు, 
సెయలనారాయణప్రసాద్‌, బి.ఏ. 
(సంకలన కర్త) 


2/74 


కాకినాడ సభలు 


శ్రీ చేగంటి బాపిరాజుగారు 


శూ బా అకా బ్యాన శక్ర చరా కాం వ్యణ 
నో తే 


శ్రీ మదయోధ్యా నగరీ 

ధాముండు సోదర యుతుండు ధాత్రీతనయా 
కామనుం డనిలజనుతుండు య 
శోమహితుండు (బోచుంగాత సోదరకవులన్‌ 


సుకవితాభిమానులారా! సూనృ్ఫతప్రియులారా! 


సకలదిగంత విశ్రాంతకీర్తులును బాలసరస్వత్యాది బిరుద విరాజితులును 
నైన శ్రీమత్కొప్పరపు సోదరకవీంద్రుల చరిత్రంబు నెజుంగనివారును, వానను 
దడవనివారును, సూర్యకిరణ ప్రసారంబు సోంకనివారును, లేరని నాకుందెలిసియు 
వారు నూతనముగా నీ కాకినాడ పురంబునకుం దెనాలిపురమున న్యాయవాదులు, 
రసజ్జులునునగు శ్రీమదజ్జడపు భీమశంకరరావు పంతులుగారిచే నాహ్వానింపంబడి 
21-5-1912 తేదీయందు శ్రీగంజాం వేంకటరత్నము పంతులుగారి ద్వితీయ 
పుత్రికా కళ్యాణ మహోత్సవ సమయంబునకు వచ్చి యాపుర వాసుల నాశుకవితా 
మృత ప్రవాహంబున నోలలాడించి యచ్చట ననేకవిధ బహుమానంబుల నందిరి. 


ఆంధ్రభాషా విశేషంబున నీ యాంధ్రదేశ యోషామణికి సువర్ణమయ 
మహాభూషణంబనందగిన నీ కాకినాడ పురంబున నిట్టి యనుపమానమగు తమ 


275 


కవితాశక్తినిం జూపి యింతటి సత్మారంబులంబడసినవారు మటొక్కరు లేరగుటచే 
నిచట వీరిసభలను, సన్మాన విషయంబులును నాకుం దెలిసినంతవఅకుం 
దెలియంబజచుచున్నాందను. 


1. దివాన్‌ బహద్దరు బిరుదాంకితులును, హైకోర్టు వకీలుగారును నగు శ్రీ 
దురిసేటి శేషగిరిరావు పంతులుగారును, పండిత కవీంద్రులయిన శ్రీ 
కస్తూరి శివశంకర శాస్రిగారును, అగ్రాసనాధిపతులుగా శ్రీ గంజాము 
వేంకటరత్నము పంతులుగారి కళ్యాణ భవనంబున శ్రీ పంతులుగారి 
ధర్మపత్నియును సుగుణవతియునగు మాణిక్యాంబ గారిచే నొకసభ 
జరిగింపం బడెను. ఆ సభలో రు. 116-0-0లు బవహుమానమొసంగిరి. 
ఇందు సీతాకళ్యాణ మాశుప్రబంధముగాం జెప్పంబడినది. 


2. శ్రీ పోలవరము జమీందారుగారును, సరస్వతీపత్రికాధిపతులునునగు 
శ్రీ రాజా కొచ్చర్లకోట వేంకటకృష్ణరావు బహద్దరు జమీందారుగారును, 
పండితవర్యులగు శ్రీ వంకా వేంకటరత్న శాస్రిగారును అగ్రాసనాధి 
పతులుగ నీ కాకినాడ మహాజనులందజచే శ్రీ పిఠాపురపు మహారాజాగారి 
కాలేజీలో నొక మహాసభ జరిగింపంబడెను. ఆ సభలో రు.232-0-0 
లును, 2 బంగారపు బిరుద మండనములును నొసంగిరి. ఇందు భీష్మ 
జనన మాశుప్రబంధముగాం జెప్పంబడినది. 


౨. ఆం(ధ్రాక్షరతత్వాది[గ్రంథకర్తలును, వైయాకరణులును, విద్వత్మవి వరేణ్యు 
లునునగు శ్రీ పాడి వేంకటస్వామిపాఠీ గారగ్రాసనాధిపతులుగా నీ 
పురమందు సుజనరంజనీ ముద్రాక్షరశాలాధిపతులును విద్యావిశేషు 
లునునగు శ్రీ పోతాప్రగడ బ్రహ్మానందరావు పంతులుగారిచేం దమ మంది 
రంబుననే యొకసభ జరిగింపంబదెను. ఆ సభలో రు. 116-0-0లును 
రెండు బంగారపు బతకములును నొసంగిరి. ఇందుంగంసవధయు, 
నభీమన్యువధయు ఆశుప్రబంధములుగా ంజెప్పంబడినవి. 


2/76 


4. వైశ్య వంశజులును సుగుణధనాభిరాములును నగు శ్రీ పైండా పెద్దయ్యన్న 
గారను పర్యాయనామముగల వేంకటాచలపతిగారిచే వారి గృహంబుననే 
యొక సభ జరిగింపం బడెను. ఆ సభలో రు. 116-0-0లు నొసంగిరి. 
ఇందాశు కవిత్వమును జెప్పరి. 


ర్‌. ధనికులును విద్యా రసికులునునగు శ్రీ కొవ్వూరి ఆదినారాయణ రెడ్డి 
గారిచే వారి భవనంబుననే యొక సభ జరిగింపంబడెను. ఆ సభలో 
ననేకవిధములగు సత్మారంబు లొనర్చిరి. ఇందు నాశుకవిత్వమును జెప్పిరి. 


ఇట్టి సభలలో వీరికవితా సామర్థ్యంబును దిలకించి యభిలషించి పండిత 
కవీంద్రుల నామధేయంబును వారి యభిప్రాయంబులు తేటపడు పద్యంబులును 
నే నెతింగినవజకును నాకు లభించినంతవజకు నీ(క్రింద నుదహరించితిని. 


కాకినాడ ఇట్లు, 
2-6-1912 చేగంటి బాపిరాజు 


గంజామువారి యంటియొద్ద సభలో. జదివిన పద్యములు 


కవులును బండితేంద్రులును గ్రాల్మొనియుండిన కాకినాడలో 
నవిరళశక్తితో సభల నద్భుతలీలల నిర్వహించి కా 

కవులకు గర్వభంగమగు కైవడి నాత్మజయధ్వజంబునున్‌ 
నవముగ నాటినారు భువనస్తుతిం గొప్పరపుంగవీశ్వరుల్‌ 


రారేపోరె మహాకవుల్‌ నిజవచోరంభంబు సూపింపరే 
వారిన్‌ వారి కవిత్వమున్‌ గనియు సంభావింపరే సభ్యులె 
వ్వారైనన్‌ మనకొప్పరంపుం గవిరాట్పర్దన్యుం లట్లొప్పిరే 
స్ఫారప్రజ్ఞకు సభ్యులిప్పగిది సంభావించిరే యెవ్వరిన్‌ 


27/7 


అరరేయంచు వహవ్వరేయనుచు వహ్వాయంచునున్‌ మెచ్చుచున్‌ 
కరతాళధ్వనులన్‌ ఘటించుచు మహానందంబునుం జెందుచున్‌ 
సరసత్వంబును జూపు వాయసపురీ సభ్యాలి మెప్పించు కొ 
ప్పురపున్‌ సోదరసత్మవీశ్వరులదే భాగ్యంబు భాగ్యంబనన్‌ 


నిలువంగలారె కాకపురినిర్భయులై సభనెట్టివారలున్‌ 
నిలిచినని(ల్రుగాక యొకనేర్చున నూర్చయినన్‌ వెలార్ప కే 
పలికినపల్కు వేరొకటంబల్మక కొప్పరపున్‌ మహాకవీం 
(ద్రులవలె నాశుసత్కృతులు దూకంగ జెప్పెడివారలుందురే 


పుట్టిరి విప్రకులంబునం 

బట్టిరి జగదేకమాత పదపద్మంబుల్‌ 
కట్టిరి జయకంకణములు 

కొట్టి రి శాత్రవులతలలు కొ[పంపుంగవుల్‌ 


రాజోలు పొన్నాడ కృష్ణమూర్తి 


నటదుమాపతిశిర స్తటవిరాజద్దివ్య 
గంగా(పవాహ వేగంబుకంటె 
కమనీయకారిన్య రమణీయ నిరుపమ 
(పైఢాంగనాస్తన ద్వయముకంటె 
నిస్తులమాధుర్య శస్తసంస్తవసీయ 
ఘనగోస్తనీస్త్షబకములకంటె 
నిఖిలసుపర్వ (ప్రముఖ నిత్యవర్ణనా 
(ప్రాబల్యవహసుథా రసముకంటె 


వడియు, రసభావ కఠినత, వర్ణనీయ 
మాధురీధురీణత, స్వచ్చమహిమందాల్చి 


2/78 


వెలసెంగా భవదీయకవిత్వ గరిమ 
వంద్యమై సోదరకవీంద్ర వర్యులార 


ఇచ్చినారు నృపాలు రెన్నేని బిరుదముల్‌ 
మెచ్చినారు కవీం(ద్రులిచ్చతోడ 
పెచ్చినారు [గ్రహించి వేనూటపదియార్లు 
హెచ్చినారు సమాను అెవ్వరనంగ 
వచ్చినారు విరోధివర్దంబు నెల్లను 
(దచ్చినారు సమస్తగ్రంథములను 
తెచ్చినారు సుకీర్తి దేశంబునకునింత 
వచ్చినారిపుడు కన్సండువుగను 


గాంచినా౭డను మిము, సంతసించినాండ 
భవదఖండాశుకవితా (ప్రభావమనుప 
మేయమని పొంగినాండ నమేయ కీర్తి 
విభవులార! కొప్పరపుకవవరులార! 


కాొప్పురపువాది కవనము 
కప్పురపుంబలుకులట్లు గనిపించె బలే 
యిప్పుగిదిం జెప్పనొప్పున 
యొప్పుగ నెవ్వారి కేని నుర్వీస్టలిలోన్‌ 


చెలంగ గంజామువారింట సీత పెండ్లి 
లీల ఖీష్మజననముం గాలేజిలోన 
దీవిమీజ (బ్రహ్మానందరావుగారి 
భవనమున నభిమన్యు కంసవధలనెడు 
కధలం జెప్పిరి సోదరకవులు భళిర! 


2/79 


గంజామువారింటం గడిమిగైకొనినారు 
నూటపదార్లు వినోదమొదవ 
నాపైని సంబరంబలరార నేనుంగు 
నెక్నియూరెల్ల నూరేగినారు 
కాలేజిసభలోనం గైకొని రిన్నూట 
పదియార్లు బంగారు పదకములను 
(ప్రథిత బ్రహ్మానంద రావింటనూరార్లు 
బంగారుపదకముల్‌ పడసినారు 


పైడ వెంకటాచలపతి మేడలోన 
నూటపదియార్లుపడసిరి మాటమా(త్ర 
నరయ మాకాకినాడ భాగ్యంబుకడుంబ 
విత్రమయ్యెం గొప్పరపుకవివరులార! 


చంద్రునకునూలుపోగన్న సామ్యముగ మ 
దియహృదయ తోషణమిట్లు తెలిపినాండ 
నంతియేకాని మిమునెన్న నెంతవాండ 
నాశుధారాకవీంద్ర సింహాంకులార! 

కాకినాడ ఇట్టు, 


ac ఆగ్ని అడి ఇ అ 
18-6-1912 ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యశాస్త్రి 


కాకినాడ మనోరంజని పత్రికా సంపాదకులు శ్రీయుత కాళ్ళకూరి 
నారాయణరావుగారు కాలేజుసభలో. జదివిన పద్యములు 


తలమీంద గంగను ధరియించు శివునకు 
సలిలాభిషేకంబు సలిపినట్లు 

జగతికెల్లను వెల్లు సమకూర్చు నినునకుం 
బేరిమి దివ్వె జూపించినట్లు 


280 


విశ్వమెల్లసుఖింప వీచుమారుతునకు 
వీవనం జేపట్టి విసరునట్లు 

వసుధాతలంబెల్ల వర్షించుఘనునకు 
సరవితో నర్హ్య మొసంగినట్లు 


దశదిశల నాశుకవితామృతంబుంగురిసి 
ఖ్యాతిగాంచిన కాప్పరకవులమీంద 
బద్గెములు చెప్పుటకు సిద్దపడిననాదు 
ఏ ఉఠా 
చాపలముపైపుండీ సభాస్తారులార 


సభలోన మాటాడంజాలుటెే గొప్ప ప 
ద్యములతో నగుట చోద్యంబు గాదె 
తడబడుచైనం బద్యంబల్లుటే గొప్పు 
పరమాశుధార య(బంబు గాదె 
అడిగిన పద్వమొండైనం జెప్పుట గొప్ప 
గంట కేనూటు లక్కజము గాదె 
ఉర్విలో నిట్టి వారాకరు పుట్టుట గొప్ప 
యిరువురాక్కింట నచ్చెరువు గాదె 


పూర్వ భవమున వీరేమి పుణ్యమాచ 
రించిరో యిట్టి వారిని గాంచ వీరి 
తల్లిదం(డ్రులు చేసిన తపమదేమొ 

బళిర యిట్లుండ వలవదే భాగ్య గరిమ 


వడిలాగి విడువంగంబడిన బాణమురీతి 
బరదిమీందంబటజచెడు పాముభాతి 

నేలకుదిగుకొండ కాలువకరణిని 
మియుమిట్లుగొలుపు క్రొమ్మించుసరణి 


281 


మిడివేసంగినింబడు వడగండ్ల చందాన 
సందీక మోదు వర్షమువిధాన 

వడిజిచ్చుబుడ్డి వెల్వడుమిణ్గురులమాడ్మిం 
దమిరేంగు మిడుతలదండుపోల్మి 


బళిరియొంటిగం బదులుగ వందలుగ స 
హ(స్రములుగను మజియు ననంతములుగ 
వెలువడెడు వీరిజిహ్వాగ్రవీధినుండి 
పద్యములు పండితకవీంద్ర హృద్యములుగ 


కాలికి బంగారు గండపెండెర మంది 
వన్నెగన్నట్టి పెద్దన్న నాండు 
పదగుంభనమునందు బహుళ విఖ్యాతిని 
గాంచిన రామలింగ కవినాండు 
ఘటికా శతగ్రంథ కరణ ధురీణుండై 
కీర్తినించిన బట్టు మూర్తినాండు 
జాములో శతకంబు సంధించి బిరుదంబు౯ 
గైకొన్న వీరరాఘవునినాండు 


వెలసి పెంపొంది (ప్రోడయై విస్తరించి 
యవలం బెద్దలంగలసిన యట్టియాశు 
కవిత నేంటికింగొప్పర కవులవలన 
నవతరించెను మరల నీయవనిలోన 


గణయతి ప్రాసలక్షణమె యుండ దటంచు 
వదరు వారికి దలవంపు గాంగ 

వల్లించుకొన్నదే వడిం జదువుదు రంచుం 
జాటు వారికి నగుబాటు గలుగ 


282 


పల్లిటూళ్ల నాకింత పరువు గాంచి రటంచుం 
బలుకు వారికి శృంగ భంగ మొదవ 

చెప్పినదే మార్చి చెప్పుచుందు రటంచు. 
జెప్పెడి వారికి సిగ్గు రాంగ 


కాకినాడ పురమ్మునయ కవవరులును 
పండితులు పండిత(ప్రభుల్‌ వజలు సభను 
ఆశు కవితామృత ప్రవాహంబు వెల్లి 
విరియం జేసిరి నేండు కొప్పరపు వారు 


వసుధలో నార్వేల వారి కైవసమందు 
రాశుకవిత్వ మహా(ప్రకర్ష 
వలనొప్ప నార్వేల వారి సొమ్మందురు 
బంధ కవిత్వ సంబంధపటిమ 
ధీరులౌ నార్వేల వారి సొత్తందురు 
గర్భ కవిత్వ సందర్భశుద్ధి 
వంద్యులౌ నార్వేల వారి పంటందురు 
చిత్రకవిత్వ వైచిత్యగరిమ 


అట్టి యార్వేల వారింటం బుట్టంగల్లి 
నందులకు సార్ధ్థకంబుగ నందినారు 
విశ్వము నుతింపంగా జతుర్విధ కవిత్వ 
పట్ట భద్రత్వమౌర కొప్పరపు గవులు 


కాకినాడ కాలేజీ పండితులు శ్రీ వేంకట నారాయణ పారీయను 
పాడి వేంకటస్వామి గారు 


వళియుంబ్రాసములేని సంస్కృతకవిత్వంబందు దేవీప్రసా 
ద లసత్రజ్ఞులు కాళిదాసముఖ వేత్తల్‌ కావ్యమాశూక్తులన్‌ 


283 


బలుకన్‌ గొప్పుగనుండె; నీయెడల గొప్రంపుంగవుల్‌ గంటలో 
పల బెక్క్ళాశు చరిత్రముల్‌ సభలలోం బల్మాజణువాక్రువ్వరే 


శ్రీమచ్చిష్ట కులాబ్దిపూర్ణశశియౌ శ్రీ కృష్ణమూర్యాఖ్యుండా 

హా మున్‌ గోగ్రహణంబుం జెప్పెంనట యొండాశుప్రబంధంబుగన్‌ 
సామాన్యంబుగ గొప్రపుంగవులు సంస్థానంబులం జెప్పరే 
నామోదంబుగ గంటలోపల ననేకాశుప్రబంధంబులన్‌ 


యతియే యుండదు ప్రాసయే గదియ దేయంశంబునం దన్వయ 
స్టితియే లేదు సమాస మిల్లయని విద్వేషంబుతోం బల్కుపం 

డిత కాకంబుల దుష్ప్రలాపములు శాంతిం బొందెడున్‌ సభ్యులై 
ప్రతతాశూక్తులం గొప్రపుంగవుల కావ్యంబింత యాలించినన్‌. 


కొప్పరపుసోదరులుసభంజెప్పుకవిత 
వీనులలరంగం బలుమజువినియువినియుం 
గనులు తనియంగ వైఖరింగనియుంగనియు 
నలరె వేంకటనారాయణాఖ్య పాఠి 


కాకినాడ పోస్టుమాష్టరు శ్రీయుత దేవగుప్త సన్యాసిరాజుగారు 


తేనెలసోనలో! కలక దేరిన మీతిన పానకంబులో 
మానిత మాధురీగుణ సమంజస దివ్యరసాయనంబులో! 
సూనమరండ గంధపరిశోభితదివ్యరురీ తరంగ సం 
తానములో! సుధారస నిధానములోగద మీకవిత్వముల్‌ 


గండగత్తెర కాడంగట్టి పరీక్షగాం 
గబ్బంబు లల్లు తిక్కన్నరితి 

రెండందియలు గాళ్ళం గొండాడం దాల్చిన 
యల యలసాని పెద్దన్నకరణి 


284 


వాణి నారాణినా వాసికక్కితినని 
యొన్నికంగన్న వీరన్నభాతి 

సర్వజ్ఞుండన సమస్తకవీంధ్ర కోటిచే 
మన్ననల్‌ గన్న సోమన్న సరణి 


వేగముగ నాశుధారా కవిత్వ మీరు 
చెప్పంగలుగుదురో కవిసింహులార! 
బాలకాకారములుదాల్బు (పౌఢులార! 
షట్సహ(స్రద్విజాన్వయ చంద్రులార! 


రాయలుమీకవనము (శ్రుతి 
పేయముగావినిన మీకు వేయండతోడా 
లీయెడ నీయిలలోంగవి 
రాయలుమీరనుచుం! గొప్పరపుంగవులారా! 


ఆ కృష్ణ దేవరాయలు 
మీకవనము విననిలోటు మెచ్చనిలోటున్‌ 
మాకృష్ణరాయలిప్పుడు 
పోకార్చె సభాభిముఖ్యముం గైకానుచున్‌ 


నూటపదియాజులును నే 
నూటపదాఆజులును గొంచు నుతికెక్కిన మీ 
బోటికవివరులు మత్కతి 
నూటిక నూల్పోగుగాం గనుంగొననెంతున్‌ 


శ్రీహరిచింతనామృతపాన పరిమత్త 
చేతో మధువరాజు పోతరాజు 
రాజాధిరాజ సభాజనస్త్రవనీయ 


బహుసద్దుణ సమాజు. బాపరాజా 


285 


గాంగనిర్‌రురసదృగ్భారాళవాక్సుధా 
రసవిభూషితభోజు రంగరాజు 

రమణీయ రసవిస్సురచ్చబ్ద కలిత వి 
ద్యా దివిషద్భూజు నయలరాజు 


దొట్టికవిలోక చక్రవర్తులనుగన్న 
యాంధ్రభారతి పూర్వపుణ్యమునంజేసి 
యవతరించిన యనుంగు కందువులుమీర 
లవుదురను దేవగుప్త సన్యాసిరాజు 


కొప్పరపు సోదరకవులకు.బంపిన పద్యములు - మహారాజశ్రీ బ్రహ్మశ్రీ 
కొప్పరపు.(గబీశయుగళకమునకు నమస్కియాపురస్మతముగ 


లేశమునేని జంకకవలీలం బదంబుల చాలు గూర్చి మా 
యాశయముం బొసంగంగం బ్రయాస మొకింతయు లేక గోస్తనీ 
పేశల పాక మొప్పంగను భీష్ముని సత్మథం జెప్పినట్టి మీ 

యాశు కవిత్వ ధోరణికి నంజలి సేయంగం జెల్లు, లేదియే 
కోశము నందు సందియము కొప్పరపుం గవులార మీకు స 
ర్వేశు ననుగ్రహంబున సమృద్ధిగ నాయువు శ్రీయుంగీర్తి ధీ 
కౌశలమున్‌ బొసంగుత సుఖం బొడగూరుచు నిచ్చలున్‌ ధరా 
ధీశుల సత్మ్కృతుల్‌ వెలయు నెంతయు నుద్ధతి గల్గుంగావుతన్‌. 


కాకినాడ ఇట్లు విన్నవించు. విధేయుడు, 
2-6-1912 ఆదిపూడి ప్రభాకరరావు 


కొప్పరంపుంగవులు గొప్పవారనుచుంట 
వినుటెకాని యెపుడు కనుట లేదు 
చేసినట్టి పనులె చెప్పినదానికి 
సాక్ష్యమిచ్చెమాకు సరిగ నేండు 


286 


ఈవినయంబీవాగ్గా 

రా విభవం బీకవిత్వ రమణీయత యీ 
భావుకపదార్థ గుంభన 
మేవెరవునంగనిన నారులయెడ లేదుగదా 


వచ్చిన ప్రాంత పద్యములె వందల కొద్దిగ నొక్మగంటలో 
నెచ్చట నేనియుం జదువ నెవ్వరి కైన నశక్యమన్నచోం 

జెచ్చెరం గొత్త గాథలను జెప్పుండటన్నను జంకు గొంకులే 
కుచ్చతం జెప్పు నిక్కవుల యొప్పులె చెప్పంగ నొప్పు నెప్పుడున్‌. 


ఎందజం జూడ మిద్ధరణి నిద్ధకవిత్వ మహత్త్వ సంపద 
స్పందుల, వారలిత్తెజగు వారని వింటిమె కంటిమే మహా 
నందము గూర్చి రిక్కవులు నాగ విభూష జటాటవీ విని 
ష్యంది సరిత్‌ర్సురీ పరిలసత్మవితా రస ధీర ధోరణిన్‌. 


మంచిబిరుదములంగాంచి రంచితమగు 
పదకములను జెందిరిబహు బహుమతులుం(గ 
హించిరింక వీరి కేమిత్తు నంచు నెంచి 
పంచరత్నము లివె సమర్పించుకొంటి 
ఇట్లు, 
శృంగారకవి సర్వారాయకవి 


శ్రీ కొప్పరపు కవులు సకల సత్మార్యంబులంది తమ నివాసంబున 
కేగు సమయంబున జెప్పిన పద్యములు 


శ్రీమాన్య కొప్పర గ్రామ వాసుల మమ్ము 
భీమాఖ్యు చేతం బిల్పించితీవె 

గంజాము వంశ వేంకట రత్న ఘను నింట 
గురు సభాస్థలి మెప్పు గూర్చితీవె 


287 


కాకపురీ నరా[గణులచే సభ మహో 
దంచిత స్థితి సంఘటించితీవె 

ఆ సభాధీశ్వరుండలరి కోరిన పద్య 
కృతులు మాచేతం బల్మించితీవె 


తత్సభా స్థలి సుకవి విద్వన్నరేంద్ర 

వరులచేం బెక్కు మన్ననల్‌ జరిపితీవె 
మహిమ నీ కాకినాడ నస్మద్విజయపు 
ధ్వజము నాటించితీవె శ్రీ వాగ్భవాని! 


న్యాయవాదులు ధరానాథు లిపురి వర్ణ 
నీయు లెంతేని మన్నించినారు 
పండితేం(ద్రులు కవిప్రవరు లీనగరి న 
ద్భుత కళాకౌశలుల్‌ పొగడినారు 
గుణరాశి కొవ్వూరి కులుండాది రెడ్డి యి 
వ్వీట హెచ్చున గౌరవించి నాండు 
అనఘ పండా వేంకటాచలుండిచ్చోట 
మేటి నూజార్లిచ్చి మెచ్చినాండు 


సుగుణశీలి బ్రవ్మానంద సూరి మౌళి 
శ్రేష్టుండీయూరం గడు నాదరించినాండు 
కాన నింతకు నీ కృప కారణంబు 

తల్లి! క్రైకొమ్మ యిదియె వందన శతంబు 


కాకినాడ ఇట్లు, 
2-6-1912 చగంటి బాపిరాజు 
(సంకలన కర్త) 


Cor మ ter 


288 


అసుబంభధములు 
శ్రీ హయగ్రీవాయ నమః 


ఆముఖము 


FFF 


(బ్రహ్మశ్రీ మహాకవి కాళ్ళకూరు నారాయణరావుగారి సంపాదకత్వమున 
కాకినాడ నుండి వెలువడిన 1912 జులై 15 మనోరంజనీ మాసపత్రికలో “కాప్పరపు 
సోదరకవులు - కాకినాడ” అను శీర్షిక (కింద (బ్రకటింపంబడి, తమదగ్గజనున్న 
మహాకవి కాళ్లకూరు నారాయణరావుగారి వ్యాసమును గుంటూరు అరండలొపేట 
తొమ్మిదవలైను వాస్తవ్యులు ఎం. ఏ. పట్టభద్రులు తిరుపతి వేంకటీయాది గ్రంధకర్తలు 
సారస్వతాభిమానులు సుహృద్భావులునగు బ్రహ్మశ్రీ గుండవరపు లక్ష్మీనారాయణా 
మాత్య శేఖరులు సుమారొక సంవత్సరమునకు బూర్వముంనాకిచ్చి చూడుమనిరి. 


నేనా వ్యాసమును జూచుచుండగనే యందలి పద్యములను, నాకడనున్న 
కొప్పరపు సోదరకవుల రచనలను మజికొన్ని యితర రచనలను గలిపి యచ్చాత్తించి 
పుస్తకరూపమునం బ్రకటింపనెంచితిని. కాని నేనప్పుడు కొప్పరపు సోదరకవుల 
చరిత్ర ముద్రింపించుచుండుటచేత బిమ్మట కొన్నినాళ్ళకు ననంగా 8-9-1972 
తేదీన గుంటూరు బ్రాడీపేట నాలుగవ లైనులో నేను ట్యాక్సీక్రిందపడుటవలనను 
నింతకాల మాగవలసి వచ్చినది. 


భగవదనుగ్రహమున నేనిప్పుడారచనల నన్నిటిని కలిపి “కొప్పరపు సోదర 
కవులు - ఆశుకవిత - కాకినాడ” యను పేరుతో నచ్చొత్తించి పుస్తకరూపమునం 
బ్రకటింపం గలిగినందుకు సంతోషించుచున్నాను. 


289 


నాండు కొప్పరపు సోదరకవుల యాశుకవితామృతము నాన్వాదించి 
సంతోష పారావార తరంగంబుల నుయ్యాల లూంగిన పండిత పామరులెందటో 
గలరని చెప్పుటకు వారి శతావధానములందలి పండితకవీంద్రుల ప్రశంసా 
పద్యములే సాక్షి నాంటివారిలో నే నొకరుండనై యుండుట నాయడృష్టము. 


వర్తమాన భవిష్యత్మాలములలో సకలజను లీ గ్రంధమువలన సోదరకవుల 
యాశుకవతామృతమును జవిచూచి యానందాబ్బి నోలలాడం గలరని చెప్పుట 
కెట్టి సందియము లేదు. 


నా సంకల్పమును దెలిపినంతనే ధనమిచ్చి తోడ్పడిన అభిమానవంతు 
లందటకు నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 


నే నభ్యర్థించినంతనే తమ పనులన్నియు మానుకొని ముద్రణస్థాలిత్యముల 
నప్పటికప్పుడు సవరించి యిచ్చుచు నాభారమును తగ్గించిన తెనాలి తాలూకా 
జూనియర్‌ కాలేజి రిటెర్డు సీనియర్‌ తెలుంగు పండితులు ఉభయభాషా ప్రవీణులు 
నైన బ్రహ్మశ్రీ పులిగడ్డ వేంకట సుబ్బారాయ (మ్రైగ్రడపుంగవులకు నా హృదయపూర్వక 
ఆశీశృ్ళతంబులు. 


పెనుగుదురుపాడు ఇట్లు, 
ఆనంద సంవత్సరాది ముద్రాపయిత 
24-3-1974 కుంటముక్కల వేంకటజానకేరామశర్మ 


RH 
be 
KH 
డే 
ష్‌ 
డే 
RH 
రే 
ష్‌ 
ta 


290 


కొప్పరపు సోదరకవులు - ఆశుకవిత 


కాకినాడ 
మనోరంజని 
15-7-1912 కాళ్ళకూరి నారాయణరావు 


్ష ఆశుకవిత్వము లోకమున కుపయోగించునది కాదంట! భాషను 
బాడుచేయునంట! బంధకవిత్వము వలనను గర్భకవిత్వము వలనను లోకమునకేమి 
యుపయోగమున్నదో! ఈ కాలములో నష్టావధానులు శతావధానులు నొంటిగను 
జంటగను గుప్పతిప్పలుగా బయలు వెడలుచున్నారు గదా! లోకమునకు వీరి 
యవధానములవలన నేమి ప్రయోజనము కలిగినదో! కలుగుచున్నదో!! కలుగం 
గలదో!!! 

“రవికెల గుడ్డలు చొక్కల గుడ్డలు రంగుగ గుట్టెడువారలకున్‌ 

సవరుగ దొర్లకు నెత్తులమీందను క్షౌరముచేసెడి వారలకున్‌ 

భవనములందున దివ్వెల నెప్పుడు బాగొనరించెడు వారలకున్‌ 

మివులుగం గత్తెర కావలయుంజుమి మత్రుండ వింటివె మేదినిలోన్‌” 

*ఇది, కొమ్ములుతిరిగిన యొక యవధానిపుంగవుల జత, యవధానము నందుం 
గత్తెరమీందం జెప్పిన పద్యము. ఇది నాకడనున్నందున సోదరకవులిచ్చట నున్న దినములలో 
నాకప్పుడు వీరెట్లు చెప్పుదురో చూతమని కత్తెరపై నొక కవిరాజ విరాజితము చెప్పుడని 
యడుగ, వారున్నపాటున నాశువుగా నేడెనిమిది పద్యములం జెప్పిరి. వానిలో నొకటి యీ 
దిగువ నుదహరించు చున్నాండ. 


291 


అను నిట్టి యవధానపుం బద్దెములవలన భాషకేమి పోషణము జరుగు 
చున్నదో! తరచిన కొలంది యీవిధముగ వారి యుక్తులు వారికె (ప్రతి 
బంధకములైవారి దుర్వాదమును, వారి యోర్వలేమిని, వారి కడుపుమంటను వేనోళ్ల 
వెల్లడించు చున్నవి. 


నిశ్చంకమైన పాండిత్యమును, నిరాఘాటమైన కవితాధారయు, నిర్చారిత 
మైన ప్రతిభయు, నిష్పన్నమైన కీర్తియు, నిష్కళంకమైన వర్తనమును గలిగి - 
యాంధ్రలోకమునకెల్ల వన్నెదెచ్చు నీ సోదర కవిచంద్రుల సామర్థ్యమును జూచి 
సంతసించుటకు మాటుగా, నీర్యవహించుటయు వారి సభలకుం బోకయే, వారి 
కవితాధోరణి వినకయె, వారెట్టివారో గూడ నెరుంగకయె తోంచినట్లెల వదరుటయు 
నీచకృత్యములుగదా! 


ఆశుకవిచక్రవర్తులు ప్రతిసభయందును - ప్రసిద్ధ కథయొసంగక, యే 
యితర భాషలలోనిదైనం గ్రొత్త కథనొసంగి మా సామర్ధ్యమును బరీక్షింపుండని 
సభ్యుల ఢీకొని యడుగుచున్నారు. మీకిష్టమగు వర్ణనములను, నియమములను 
గోరుండని గొంతెత్తి పలుకుచున్నారు. మీకేమేని సందియములున్నచోం జాటున 
ద్రోహపుమాటలాడక, సభలోలేచి నిలువంబడి నిస్సంశయముగ మమ్ములనడుగుం 
డని ఢంకాపయి దెబ్బంగొట్టి చెప్పుచున్నారు. యతిప్రాసము లెంతమందునకైన 
బోధపడునట్లుగా నాయాస్థలములలో నాంగియే నుడువుచున్నారు. వ్యంగ్యములు, 
శ్లేషలు, నౌచిత్యములు మున్నగు విశేషములుండు పట్టులను ప్రతివారికి బోధపడుటకై 
రెండేసి మూండేసిసారులు పఠించుచున్నారు. ఇట్టి స్థితిలో వారిసభకేపోకయుం, 
బోయినంబెదవి మెదల్పకయు, వెనుక వాదులాడుట తగునా! 


“ఇరువురు గూడి యొనర్చునెడం బనులెప్పగిదిన్నెఅవేజెడునో, 

యిరువురు కాంతల సందున గాంతు6ండదెంత సుఖంపడం౭జాలునొ, యొ 
కృరునకు నొక్కరుండేగతిం దోడ్పడం గావలెనో క్రియలందునం గ 

తెర మన కత్తెరంగెల్ల వివేకనిధీ! తగబోధ యొనర్చుంజుమీ!” 


292 


ఇంక నీ విషయము నింతటితో ముగించి వారి యాశుకవిత్వ, మాశువును 
గూర్చి యప్పకవి చెప్పినట్లుపమానములు నుశ్రేక్షలు లేనిదిగా నుండునో - మన 
యసత్యవాదులు చెప్పునట్లు  గణయతిప్రాసలు లేనిదిగా నుండునో, - లేక 
మేముచెప్పినట్లు సలక్షణముగానే యుండునో మాపారకులకు విశదపరచుటకై 
మేము ట్రాసికొనిన వారి పద్యములు కొన్నిటి నీదిగువ నుదాహరించెదము - 
గంజామువారి యింటం జెప్పిన సీతాకళ్యాణమునందలి పద్యములు. 
దశరథుని పుత్రోదయ మిట్లు వర్ణింపయబడెను :- 


దంతములు నాలుగైరావతంబునకును 
దనయులగు వారు నల్వురు దశరధునకు 
నభ్యుదయ మంద విబుధ చయంబు పొంగ 
వైరి దోషాచరాళి గర్వంబడంగ 


వసిష్టుడు దశరథునితో విశ్వామిత్రుని వ్రభావమునుగూర్చి చెప్పిన 
మాటలిట్లభివర్ణింప౯ బడెను :- 


చటుల తపోగ్నిచే జగమెల్ల నుడికించి 

భవ్యమౌ (బ్రహ్మర్షి పదవి గాంచె 
మేనకాంగనతోడ మేనొక్నటి గం జేసి 

వలనొప్పంగా శకుంతలను గాంచె 
స్వర్గ్ణంబునకుం (బతి స్వర్ణంబు నిర్మించి 

యటం ద్రిశంకు మహేం[దు నట్టులుంచె 
గారాని దొసంగులంగావించి దయనించి 

యల హరిశ్చంద్రుని ఖ్యాతుం జేసె 


బ్రహ్మం దిమ్మని, దిమ్మని బమ్మగాంగ 
సేయ నేర్పుగలాండు కౌశికుం డితండు 
చండకోపుండు సకలాస్త శప్రవేది 
వీనికోరికం దీర్పు ముర్వీకళత్ర! 


293 


రామలక్ష్మణుల నిరుగెడల నిడుకొని చను విశ్వామిత్రునిట్లు వర్ణించిరి:- 


కనుంగవ శోణకాంతు లెసంగన్‌ ధనువుల్‌ శరముల్‌ కరంబులం 
దున వెలుంగన్‌ జగంబు లొక తూరియె గెల్బెడి పెంపుం జెల్ల న 
ల్లన నల రామ లక్ష్మణు లలంఘ్యులు వారిరుప్రక్కలం దగన్‌ 

మునివరుండొప్పె శృంగయుగముంగల మత్త వృషంబు కైవడిన్‌. 


రాముడు సుబాహుని జంపుటనుగూర్చి యిట్లు వక్కాడించిరి :- 
తా సుబాహుండైన నీ సుబాహుళ్యంబుం 
జేసి యా సుబాహు క్రితినిం గూల్చెం 


దన సమాఖ్య వాం డితండంచు నెంచక 
క్షతధర్మమెంత చిత్ర మహహ! 


శ్రీరాముడు శివధనుర్భంగమునకై లేచునవుడు సీతకును దత్యఖికి ప్రసంగము 
జరిగినట్లు మనోహరముగ. గల్పింపం బడెను :- 


సేత శంక :- 


మగం డీతండగు నీ కటంచనెదు కొమ్మా! తమ్మిపూటేకుం బో 
ల్పంగనౌమేను గలట్టి యీ సరసుందే లావంది ముక్కంటి విం 
టి గుణం బెక్కిడు నొక్కొ! యుక్కుగల మన్నీ లెందతో చేరి సి 
గ్గుంగొనం జూడమె? యింత భాగ్యమింక నాకున్‌ దక్కునే? నిక్కమె! 


ఇందులకు సఖి చెప్పిన సమాధానము :- 


విరులనువ్రాలి సోయగము (వీలకయుండ మరందమాను న 

త్తతీ మృదులంబునై, యులివిధంబున దారువునంటం దొల్బుచోం 
గరము గరోరమౌ యలి ముఖంబున నీ సుకుమారమౌళి సుం 
దరతర మూర్తి యుగ్రమగు ధర్మముం బూన మహోగ్రమౌ జుమీ! 


294 
రాముని గళమున సీత గజపుష్పమాల వైచుట 


గజదనుజ వైరి ధనువున్‌ 

గజిబిజి లేకుండ విరిచి ఖ్యాతింగను నం 
గజమూర్తి రాము గళమున 

గజసుమ దామంబువైచె గజగమన తగన్‌. 


కళాశాలలో జెప్పిన భీష్మజననము నందలి పద్యములు, ఇష్టదేవతా ప్రార్ధనము 


శ్రీయుత కృష్ణరాజ్ఞ్రపతి శేషగిరీంద్రఘనుండు సూర్యనా 

రాయణ మూర్తియుం బిలువ నస్మదమేయ కవిత్వ శక్తిం దా 

రీ యెడంజూడం జేరిన యహీనులు కాకపురీ సుధీంద్రు లౌ 

రా! యని మెచ్చ మమ్ము విజయాధ్యులం జేయంగదమ్మ శాంభవీ! 


కథారంభమునందు భీష్మునిట్లభివర్ణించిరి. 


గంగా మహాదేవి కడుపు చల్లంగం బుట్టి 
గాంగేయుండనుపేరు గాంచినాండు 

వసు సప్తకంబిడు వరశక్తిచే నల 
శక్తిసాధను మించం జూలినాండు 

కన్నతండ్రి యభీష్ట మున్నతంబగు భక్తిం 
దీర్చి యింద్రియగర్వ మోర్చినాండు 

పరశురాముని6 బోరం బదిభవం బందించి 
యేక వీరఖ్యాతి నెసంగినాండు 


విష్ణు భక్తాగ్రగణ్యుండై వెలసినాండు 

సకల భువనాద్భుత(క్రియల్‌ సలిపినాండు 
ఘనుండు దేవవ్రతుండు భీష్ముండనఘ చరితుం 
డమ్మహామహు కథందెల్ప నలవియగునె! 


295 


గంగకును బ్రహ్మకును గల బంధుత్వమును, ఆమె యతని(జూడంగోరుటయు నిట్లు 
తెలుపంబడెను. 


హరి పద నలమునం దా, నా 

హరి నాభీ నలినమందు నజుండొదవుట సో 
దర భావమూని యొకతటథి 

సురనది యయ్యజునింజేరి చూడందలంచెన్‌. 


గంగ శరీరధారిణియైన విధమిట్లు ప్రశంసింపంబడెను:- 


ఘన శిరోజౌాఘమో కాక శైవాలమో 

యను సందియంబింత యమర కుండ 
నయనంబులో కాక నలిన పత్రంబులో 

యను సందియం వింత యలమ కుండం 
దళుకుంజూపులొ కాక బెళుకు బేడిస మీలొ 

యను సందియం బింత తనర కుండ 
గరువంపు పిరుదులో కాక సైకతములో 

యను సందియంబింత మొనయ కుండ 


వళులొ కాక బెడంగైన యలలొ యనెడి 
నట్టి సందియ మింతయు నలర కుండ 
గంగ నైజాంగ సంపదల్‌ రంగు మీజి 

నొక్క శృంగారవతి యయి యొప్పుం గాంచె. 


తోడి నదులు స్తీరూపములను దాల్చిగంగాదేవిని వెంబడించుట :- 


అవ్వార్త విని యొక్క జవ్వనియై వచ్చి 
యమునా మహానది యా(శ్రయించె 

అప్పల్కు విని యొక్క కప్పుర గంధియై 
వచ్చి కృష్ణానది మెచ్చుం జూపె 


296 


అమ్మాట విని యొక్క కొమ్మయె వచ్చి కా 
వేరీ మహానది వేడ్మం బెంచె 

అద్దాని విని యొక్క ముద్దరాలై వచ్చి 
నర్మదా నది చాలంగూర్మి నెఅపె 


మథియు ధాతీస్థలంబున మహిమంగనిన 
వాహినీమణు లంచితోత్సాహ మొదవ 
నమ్మహోదంతమును వినినంతం గాంత 
లగుచు వేవచ్చి సేవించి రల్ల గంగ. 


బ్రహ్మను చూడ వచ్చిన గంగను సరస్వతి గౌరవించినట్లే క్రిందివిధమున నెంతయు 
సరసముగ6ంగల్ప్వించి చెప్పిరి. 


అన్నగారింజూడ నన్నుమిన్నగ వచ్చు 
గంగం దోడి తెచ్చి గారవించె 

జగతి మగని లోన సగమాడు బిడ్డయన్‌ 
పలుకెతింగి యుంటం బలుకు వెలంది. 


బెప్పంబడెను:- 


అప్పువ్వువింటి బంటున 

కప్పన మొనరించి యమ్మహాభిషు నాత్మన్‌ 
ముప్పుం దిప్పలం బెట్టెను 

ముప్పోకల మారి గంగ ముని యతందైనన్‌. 


ఈ సమయమునందు సభ యందలి ఐల్లమీంది దీపము వీవన గాలిచే 
నారిపో(గా దాని నుపమానముగ€ జేసి చక్కని యీ క్రింది పద్యమును జెప్పిరి. 


297 


విషమపుం దాళ వృంతమున బెంపగు గాలిని దీపమాటె, నా 
విషమ శర ప్రయుక్తమగు భీమ మహాశుగ శక్తి నమ్మహా 
భిషుని హృదంతర స్థితిని వెల్లెడి జ్ఞానపు దీప మాతెంగా 
విషయ సుఖంబులం దెగడు విజ్ఞులిసియని యేవగింపంగన్‌. 


ఎవ్వరేని తన్నపహసింతురమోయని శంకించు మహాభిషుండు మనసును దృఢము 
చేసికొనిన విధమెంత స్వాభావికముగ వర్ణించిరోచూడుండు. 


కించు దనంబు దోంప నను గేరి తిరస్కృతి సేయువారు యో 
జించు కొనంగలేరొ తమ చెయ్వులు! దిక్సతులంచు మౌనులం 
చెంచెద నొక్కొ యిట్టి తతి యీ చనుదెంచిన వారికిట్లె నే 
మంచము లెల్లంగంతలను మాట యెజుంగంగం జేయం జాలనే 


గంగ శంతనుని దృష్టిపథంబున(పడునప్పటికి ధరించి యున్నసుందరా కృతి యిట్లు 
వర్ణింప(బడెను. 


పున్నమి జాబిల్లి బోలు నెమ్మొగమును, 

కలువ టేకుల మించు కన్ను గవయు, 
నీలంపు సరులనంజాలు ముంగురులును, 

దిమిరంపు రాశిని దెగడు కొప్పు 
తళుకుటద్దములం గాల్దన్ను నున్చెక్కులు, 

కలదు లేదను [భ్రాంతి గొలుపు కౌను, 
ఇసుక తిన్నెల గోట నెగమీటు పిరుదులు, 

లే యనంటుల గేలిసేయు తొడలు 


తీలసిలయగ నొక్క వెలందియై విమలరత్న 
ఘటిత కాంచన భూషణ కలిత యగుచు 
మదన మంత్ర్రాధిదేవత మాడ్మిం దనరు 
జాహ్నవిని గాంచి మోహించె శంతనుండు. 


298 


భీష్ముని యుదయ ముత్రేక్తింపంబడెను :- 
ప్రాక్సయోరాశి సూర్యుని బడసినట్లు 
క్షీర వారాశి యంబుజ వైరిం గన్న 
యట్లు, జాహ్నవి గాంచె మహాత్ము భిష్ము 
శంతనుండెంతయును మది సంతసింప. 


పోతాప్రగడ వారియింట( జెప్పిన యభమన్యువధ, కంసవధల యందలి పద్యములు :- 


కుకవి నిరసన పూర్వకమగు నిష్టదేవతా ప్రార్థనము :- 
గురులఘువర్ణభదమొక కొంచెమెటుంగక తాజబుమాజుగాం 
దిరుగుచుం దన్నుంబోలు నొక తిమ్మని గూడుచుం గొమ్మ లెక్కుచున్‌ 
చిజచిజలాడుచున్‌, విభుని చేపడి యందజ వెక్కిరించు నా 
తిరిపెపు6 దిమ్మ పోతరము దీర్చి జయంబిడు మమ్మ శాంభవీ! 


కంసవధయందు( బూతన సంహారమిట్లు తెలుప6బడెను :- 


పాలసుండైన కంసుండనుపన్‌ బెనుపండు వటంచు. బొంగుచున్‌ 
బాలిశయైన రక్కసి చివాలునం బాలివె పాలటంచు గో 

పాలక బాలుంజేటిం దనపాలింకం దీజె నటంచు బాలుండే 
కాలుండటంచెజుంగమినీ గాలముదానికి దాపురించుటన్‌. 


వలచు వారల మమ్ము వదరింపకుర యను 
పడంతుల కోపాలు బాపుమేటి 
దిక్కు మాకిక నీవె దీనపోషక యను 
భక్తుల పాపాలు బాపు మేటి 
మదమెత్తి యెదిరించి కదనంబు సల్పెడి 
పగతుర రూపాలం బాపుమేటి 


299 


('మొైొక్కం జాలనివారిం జక్కిం జేరిన వారిం 
బాలించి లోపాలు వాపుమేటి! 


పాలు వాలంచు విసమున్న పాలొసంగం 
గేలి దరింజేరు పాతకి బాల హంత 
పాలతోంగూడం బ్రాణాలు లీల నొడిసె 
బాలుండైయున్న త్రిజగతీ పాలకుండు. 


శ్రీ కృష్ణుడు కంసుని వధించిన క్రమమిట్లు తెలుపంబడెను:- 


బడుగుం బీదలం దల్లిదండ్రులం జెజం బట్టించె మిమ్మింతకున్‌ 
గడపంజూచె బదాజువేల సతులం గాటించెనీదుష్టునీ 
చెడుగుం గంసుని ద్రుంతునంచుం గరిపై సింగంబనన్‌ శౌరి తా 
బెడకేలన్‌ సిగబట్టి తట్టి యడచెన్‌ భీమాట్టహాసంబునన్‌. 


అభిమన్యు వధ యందు యుథిష్టిరు.డభిమన్యుని. పద్మవ్యూహమును భేదింపుమని 
యడిగినట్లు చెప్పిన యీ పద్యమును కనుండు. 


గురుండల కౌరవేశ్వరుని కోరికపై ననుంబట్టం దమ్మి మొ 
గ్రరము ఘటించె శౌరియును గాండివియుం జని రన్యకార్యము 
న్నెఅపంగం దద్విభేదనము నేరరారుల్‌ మతియేమి చెప్పును 
ర్వర మము నీట ముంచినను బాలను ముంచిన నీవె పుత్రకా! 


అభిమన్యుడు పద్మవ్యూహమును గూర్చి రథమును బోనిమ్మనిన సారథి వారించిన 
క్రమమిట్లు తెలుపంబడెను:- 


బాలుండవునీవు దుర్వార బలులు వార 
లెదిరి బలమును దనబల మెటుంగ కుండ 
సాహస మొనర్చినం గీడు సంభవించుం 
బాటి సేయుము నామాట పార్థ తనయ! 


300 
ఇందుకభిమన్యు( డౌస(గు నుత్తరమునెట్లు తెలిపిరో విలోకింపుండు :- 


ఇంచుక యేని శంకం గొన కిట్లనం జెల్లునె? నీవు గాన సై 
రించితి, నాదు మామ భళిరే! యనం దండ్రి శబాసనన్‌, గురున్‌ 
మించి, కృపుం గలంచి, యటు మీంద సుయోధను గర్జునాంచి, య 
భ్యంచిత కీర్తి నించెద, భయంపడనేల? రథంబుం ద్రోలుమా. 


సైంధవుని విజృంభణ మిట్లు పేర్కొన బడెను :- 
సింధు నృపాలుందెంత? యనిం జీరికిం గొందునె? పోర మద్భుజా 
బంధురశక్తి మున్నెజింగి పాజఖందె? యంచని భీముండేచి రా 
గంధగజాసురారి వర గర్వమునన్‌ సివమెత్త నాంగె, నా 
సైంధవుండౌర! దైవ కృపచాలిన శ్వానము సింహమౌ గదా! 


అభిమన్యుని విక్రమమును, శాత్రవులయక్రమమును, అతని నిర్యాణమును నొక 
పద్యమున విట్లువర్షింపంబడెను:- 

చాపము నెక్కువెట్టి రిపుజాలము మారి మసంగినట్లు వాల్‌ 

తూపుల నేపడంప మది దోంపక కర్గుడు దుస్ససేనుండున్‌ 

జాపగురుండధర్మమని జంకక యొక్కట దూంకి పైకొనన్‌ 

బాపపు డైవమేమియన! బాలుని కాలుని ప్రోలు చేరిచెన్‌. 


మంగళ సిద్ధి కొరకు, అభిమన్యుండు మరల బ్రతికింప౦బడిన ట్లీ క్రింది పద్యము చెప్పం 


అల సుభద్రయు నుత్తర హర్షమంద 

నన్న ముదమొంద, జగమెల్ల నబ్రమందం 
బాండవేయులు నిజ పదాబ్దంబు లంద 
మరల (బ్రతికించె హరి యభిమన్యు నంద. 


PRR 


3౮1 


తిరుపతి వంకట కవులకు హెచ్చరిక 
మనోరంజని పత్రిక : 17-12-1914 


గురు వఐశ్వనాఖకవులు 


డ్‌ యెండగండి కవు లా 
రా! యిది యాలింపుండయ్య యలుగక; సత్యా 
రాయత్తుల కింపును దు 
ర్ధీియుతులకుం గినుకం దెచ్చు తెలివిడి యగుటన్‌ 


బాంధవులు రామకృష్ణులు మగరలగుట 
భీమ విజయులనందగి బిరుదుగనిన 
సోదరులు (ప్రాణ శతుతై చూడంబడుట 
నెజుంగనయ్యె మీకురు బలం బిట్టి దంచు 


సభకేంగు దెంచి యాసనముం గోరని కొప్పు 
రపుం గవిపైం గల్ల వ్రాయుటయును 
అనవసరమ్ముగా నాసనమ్మున కాసం 
జెందియు గజిబిజి చేయుటయును 
పండితుండీ రతిం బల్మరాదని తత్స 
ఖానారులన6 దల వంచుటయును 
అవధానములం దప్పి యవి యెతింగించు య 
థార్దవాదులం దూలనాడుటయును 


3౦౫ 


హితులని యసత్యవాదుల నెంచుటయును 
వలదిటులనన్న వారల వదరుటయును 

కలహ భోజనులకు విందు సలుపుటయును 
గలుగు భవదీయ చరితంబుం దలంపం దరమె? 


అంగదుండాడు సంధివచనార్ధ మపార్దముచేసి రావణుం 
డంగదం జెంది నట్టు లహహా మన గుంటురి వారి సంధి వా 
కృంగతి లెక్కసేయ కెకసక్కెము లాడెను వేంకటేశ్వరుం 

డింగిత మేమియంచు నగరే తమ వారలు నాండు ఖిన్నులై 


వచ్చెనెటో దురోదరము వంక విశంకటమైన పోరు మీ 
యిచ్చకు వచ్చినట్లనకుం డీ వినుండీ తగు సంధి వాక్యమున్‌ 
గచ్చలు మానుండీ యనుజనార్దను పల్మసమర్దు పల్కుంగాం 
దచ్చనచేసి కౌరవులు దర్పము సూపినయట్లు సూపుడున్‌ 
వచ్చెగదా పరాభవము భావము శాంతిల నింకనేని వి 
ద్వచ్చయ మాననీయమగు పద్ధతి నుద్ధతి మానియుండుండీ. 


ఇప్పుటి రూల్సున కేము కట్టుంబడ 
మంటిరి జైలుల నరయుండయ్య 
పేర్చి దేవుని లక్ష్యపెట్టమేమని యంటి 
రింక లంకావాస మెంచుండయ్య 
లలింబాసి మాకు వల్లభులు లేరంటిరి 
భరణంబునకు దావ వైవుండయ్య 
జనసఖ్య మడంగినం జచ్చిపోమంటిరి 
మృషసఖ్యమైనం గోరెదరటయ్య 


బలు సముద్రము మోకాలు బంటి యనెడు 
దానికిం బూనితిరటయ్య తగదు తగదు 


303 


నెత్తిపై మోయరాని బర్వెత్తుకొనక 
పరువు చెడిపోక యుండంగా బ్రతుకుండయ్య 


ఇవి కోరుడంచు ముందెజింగించి వారవి 
కోరంగా వెంటనే కూర్చుటయును 
(క్రాత్తప్రశ్నములైనం గూడ వీనాడంచు 
మరునాటి కయ్యవి మార్చుటయును 
అవధాన కాపట్య మంత శిష్యులకు నే 
రిపి యట్టి ద్రోవనే త్రిప్పుటయును 
ఒప్పుల నన్నింటిం దప్పులుగా మార్చి 
పొరుగువారలం దిట్టిపోయుటయును 


నిత్యకృత్యంబులై మీకు నెగడుచుంట 
నెజింగియును మిమ్ము నిరసింపరేల కొంద 
అహహ! యభిమానదేవతా మహిమగాక! 
హస్తగత వస్తువుం జూడ నద్దమేల? 


అక్షరతత్త్వంబు నరసియ “పడిశి మ్మ 
టంచు వ్రాసిన యువాధ్యాయులార! 

సూన్ఫత వాక్కు పేరూని “యేని” పదంబుం 
దప్పని నట్టి విద్వాంసులార! 

అల “కరోమి” కిం “గవయామి” కి యుక్తులు 
సంధించినట్టి ప్రశస్తులార! 

అవధాన పద్యంబు లన్ని చదువకున్నం 
దప్పుగాదన్న వధానులార! 


తగు జనుల గూర్చుచును గీరతమును, సీమ 
నెపుడు వినిపించు పౌరాణికేం[ద్రులార! 


304 


శిష్యులకు యుద్ధబోధలు సేయు దేశి 
కేంద్రులార! కొనుండు మా వందనములు. 


కాశికృష్ణ బుధుండు కరుణం జూపకయున్న 
నభిమానమున సభలమరకున్నం 
గొప్పరకవి సాయ మొప్పిచేయక యున్నం 
గీరతంబునం (బొద్దు గెంటకున్నం 
బృచ్చకులను దబాయించి పల్మకయున్న 
నన్యోన్య సాహాయ్య మందకున్నం 
గృపసేయుండవధాన మిది కాదనక యున్న 
మయఖునాంటి కా సభ మార్పకున్న 


నేమి యవధాన మిదియని యెచ్చరించు 
వారలకు (మొక్ళకున్న దుర్వారమైన 
నేంటి బింకమ్ము నా నాండె నీటంగలిపి 
దారిం బట్టింపకున్నె గుంటూరి గోష్టి 


రణమైనన్‌ సరియే నియోగి సభం జేర్సన్‌ రాదు ప్రశ్నంబులం 
దణువంతైన (శ్రమంబు నీయదగ దా యా ప్రశ్నలన్‌ వైదికా 
(గణులే కోరుండటంచు మున్దెలిపి శాఖాబాంధవుల్‌ కూర్చ (బ్రా 
హ్మణకోడూరున సల్పినట్టి సభ మీకౌన్నత్య మిప్పించునే? 


కొందు మి[తులున్‌ మటతియు౯ గొందటు బాంధవు లేగుదెంచి మా 
పందెము నిర్వహించుకొన వచ్చినవారము, (ప్రశ్నలన్నియున్‌ 
ముందుగ వ్రాసియిండనంగ ముచ్చట దీరంగ వ్రాసియిచ్చి, వా 

నిం దగం గోరం జెప్పితిరి నీతియొకోయది? పిన్నపాటిలోన్‌. 


అవథధానముల సమస్యల నీయరాదంచు 
సిద్ధాంత మొక్కటి సేయుటయును 


305 


కావ్యపాఠము సెప్పుకార్యంబు వదలిమే 
ఇజబనవార మంచు వచించులుయును 
ఈాన్తార్ధ యొనరించు సరణి యియ్యెడం బెట్టు 
కాన లేదటంచు వా(క్రుచ్చుటయును 
ఆకాశమం బురా౭బముందు సారంబుటే 
దదియేటి కంచు. బోనాడుటుయును 
గంటలు తక్పినంగాని యా యవభధాన 
ముల లోటు గాదంచు. బలుకుటయును 


జాచియేుకాదె నవ్విరి సూరివరులు 
నరసరాట్పురితో సఖన్‌ జరుపువేళం 
ఖబ్బృుచ్చకుల కెంతయు నమస్మ్శరించువేళ 
నాడలెఆలుంగని సివ మివుు డుండందగున? 


తవ్వుగాని సమస్యను దప్పుటంచు. 

ఇులికి వండొత దూవంఐ సకతుషినార 

ఆెదుర గుంటూరునకు రయిటలెక్కైి పిక్క 
బలము జూకులు టెలుంగని వాదు గలం? 


సన్వ్యాసమీయవే కతవధానమున కో 
ఖారతీ యని యొక్కువార అవఠా? 
ఆశుకవిత్వ మాయలు సేయకివుడు కా 
పాడరావే యన్నవార అటెవరా? 
క్బుచ్చ్చకులార! యంపింమవుండీ మమ్ము మా 
యూరికేగతి నన్నవార ఆవరా? 
యీగండ మీనాటి కెట్లు తప్పింతువో 
మరదేవతా యన్న వార అెవఠా? 


306 


సరిగ నవధాన పద్యముల్‌ చదువుండనిన 
భోజన మొనర్చుటకుం టబ్రొద్దుపోయెం జదువ 
వలను పడదంచు బొంకిన వార లెవరొ? 
భావమున నెంచుడయ్య బాపట్లపురిని. 


వేమవరావధాన మది వేయి విధంబుల (మోోంగెం బ(త్రికా 
స్తోమమున న్ఫవటత్ర్రజ లసూయకు నెంతటి యాలయంబులో 
యేమెయి మిమ్ము మింటిపయికెత్తి నటింపంగం జూచుచుండిరో 
దీమసమెట్టి దో, నిజముం దెల్పుండికేటికిం గూటవాదముల్‌ 


తిరుపతి వేంకటేశ కవిధీరులు గారొకొ మీరు? మీకుంగా 
పురమగు కాకినాడ బుధపూజ్యులు కొప్పరపుం గవీశ్వరుల్‌ 
దిరముగ నాటలేదొకా? యతి(ప్రతిభన్‌ విజయధ్వజయిబు, దు 
షృరమగు నేంటి చింతకును గారణ మయ్యది మీకుంగాదాకో? 


తిరుపతి శాస్త్రిగారి వసతిన్‌ జయకేతువు నాటినారు సో 

దరకవు, లేమి సేతునని తల్లడమందుచు నీవు వేంకటే 

శ్వర! మొజ పెట్టుటంగద! యసాధ్యతరంబగు పక్ష్రపాతముం 
బొరసినవారు వేమవరపున్‌ ఘను లెక్కుడు పట్టుబట్టి కొ 
ప్పరమున కేము దుర్యశము వాటిలంజేసెడి పూన్మియోజనాం 
తరముననున్న పల్లియను దా వానరించి మహాసభన్‌ సమా 
దరమునం గూర్చి రందు నవధానము పేరిటి గారడీని నె 

య్యురు పలు సాయమున్‌ సలుపుచుండ నొనర్చితి రందుం గౌశలం 
బఅగాట యౌటచే నపజయం బనయంబు తటస్థమయ్యె న 
కొఅతలు తీర్చుకో దలంచి క్రూూరవిచారులం బక్షపాతులన్‌ 
మొజకుల సత్యఘాతకుల మూఢులం గొందజిం గూర్చి వ్యాసమున్‌ 
బఆయిబంఆ(వ్రాసి యవ్విబుధ వందితమై తగు నాం(ధ్ర పత్రికా 

వరము పరి(గహింపమికి వందురుచుంటిరిగాన దీననే 

యెజుంగం బడె నృవన్మహిమమెల్ల బుధేంద్రుల కాంధ్రమండలిన్‌. 


307 


శపథం బొప్పుగం గాకినాడను జయస్తంభంబు స్థాపించి మీ 
నృపుండున్‌ సత్మవి పండిత ప్రవరులున్‌ మెచ్చంగ నున్నప్పుడే 
వ్యపదేశంబులు సాగి రామికిని నిద్రాసక్తులట్లుండి నేం 
దపరాభూతులం బోలి దూజెద రిదేలా సోదరద్వంద్వమున్‌ 


చండప్రజ్ఞులం గాఫప్రపుంగవుల నేసాధింతు నన్నట్టి ఛా 

తుండౌ వేలురి వంశ్యుండోడినను, బోరున్‌ మానకున్నారుగా, 
గాండీవాయుధథు గెల్తు నేనని ప్రతిజ్ఞంగొన్న కర్ణుండు మి 
త్రుండీల్లం గనియున్‌ సుయోధనుడు పొందుం జెందకున్నట్లుగన్‌ 


కక్షన్‌ గన్నవరంపు మేటి సభ నక్కవ్య[గ్ర యుగ్మంబుం దా 
నాక్షేపింపంగ నేగి భంగపడె మీ యాప్తుండు శిష్యుండు హృ 
తాక్షిం గైకొని తెల్పినార మిదియున్‌ సత్యంబు సత్యంబనన్‌ 

సాక్షుల్‌ నూర్దురి మించియుండి రింక మీ జంజాటముల్‌ మానుండీ 


ఎంతో సంశయ మేల? గన్నవరమందే తేటగాందేలె మీ 
యంతేవాసికి గల్ల్టువాసి, భవదీయాత్యంత తేజోన్నతుల్‌ 
వింతల్‌ కాకపురంబులోం డెలిసె మీ వీరాట్టహాసంబులున్‌ 
గంతుల్‌ తిమ్మన గంతులం చెతింగె లోకం బింక శాంతింపుండీ 


సత్సంభావ్యుం డొకండు మీ కరిగ వ్యాసంబొండు సత్యోక్తులన్‌ 


పృాత్సాక్షింగొని (వ్రాసిపంప నపు దన్నింటి న్‌ బలెన్‌ విశ్వ వి 
ద్వత్సంపూజిత యాం(ధ్రపత్రిక గొనెం దప్పేమి? యప్పత్రికన్‌ 
దత్పంపాదకుం దిట్టిపోయనగునే, తజ్జుల్‌ విచారింపంగా 
నుత్సాదింపందగున్‌ దదంశముల బుద్వ్యుత్సేకమే యుండినన్‌ 


అజవం ... ... ... ce ఆం 2 ప(త్రికా స్టాపకున్‌ 
సుజనాక్షేపకుం పక్షమా తపేక హాస్తల జ న్‌ 
భజియింపంగ! సమస్తపూజ్యగుణ భాస్వత్స(తికా న్టాపకున్‌ 


308 


గుజనాక్షేపకు సత్యవాజ్నిరతు మాన్యున్‌ గాళ్లకూర్యన్వయున్‌ 
భజనీయున్‌ వరకావ్యకర్త నవధానప్రక్రియాధుర్యు న 
కృజపుంభంగిని దిట్టనెట్టిగతి నాల్మన్‌ (దిప్పినా రక్కటా! 


(ప్రతిమల్లుల్మని సింహలాంఛనులు చేవన్‌ వారి నోడించు టే 
కృతి సాధ్యంబది కాకయుంట నలవారిన్‌ దిట్టుచున్నారుగా 
శతధా నయ్యది యొప్పు నాక్కగతి! దచ్చాఖీయులన్‌ దుచ్చవా 
క్రతిచే బూతులు దిట్టుచుంటి రదియే ధర్మంబు యోజింపుండీ! 


సభతో గెల్తుమటంచు సోదర కవీశానుల్‌ విజ్బంభింప నా 
సభగాకుండంగ వెళ్చియుక్తులం గడున్‌ సంధించియున్‌ బాతి పో 
యి, భయటభభ్రాంతులు కాని భంగి నన్ఫతంబే వ్రాయుచున్నారహా 
యభిమానాంబుజగంధికై వలచి మోక్షాపేక్ష వర్జించుచున్‌! 


అవధానంబున యందు నాశుకవితా వ్యాపారమందున్‌ ద్విష 
న్నివహాసాధ్యుల భాతృకవ్యధిపులన్‌ డీకొంటి మేనిన్‌ బరా 
భవమే సిద్ధము తప్పదంచు నుచితోపాయంబుం౯ జింతించి శా 
త్రవ వీరుల్‌ హసియింప నుత్తరకుమారప్రజ్ఞలన్‌ జూపి నేం 
డవిలంఘ్య (్రతిభాప్రచారముల వాక్యాళిన్‌ విడంబింతురే! 


అధికుండో యధముండొ శాత్రవుండు తానై పిల్వ డీకొన్నచోం 
('బ్రథనంబుం బొనరించి చావంగను జంపంగన్‌ జనున్‌ గాక య 
ప్రథుండౌ నాండటుగాకమున్‌ బిలిచి కొప్రంపున్‌ గవుల్‌ రా మనో 
వ్యధమై మార్మొనలేక పంపితిరి శిష్యథ్రేణి సీ! సీ! యనన్‌ 


తద్దినముంబెట్టు నాతని తమ్ముని బలె 
నేను గూర్చుందుం దిరుపతిలేనినాండు 
రోగిమగండని నన్ను మీరు దలంపం దగు 
ననవె? గుంటూరిలో వేంకటాచలాఖ్య! 


309 


మరువక వేంకటేశ! వినుమాయిది, నీ సతి వ్యాధివోవ కు 
గరు దొరసాని మందొసంగంగా నివసించితి వెన్నియేని వా 
సరములు గర్తపూర్వసతి సత్యమయా నివసించుటెల్ల సో 
దరవిజిగీషనేయని యతథ్యపు గ్రంథము వ్రాయనేటికిన్‌! 


థారణమెల్లం బోయె నవధానము సేయంగం జాలమింక మే 
మాజడి నాందకుండంగం గృతార్జులం జేయుండటంచు మీర లూ 
రూరను వేండుచున్న విన రూరక పిల్రు వధానమంచు వే 
మారులు దెల్పనేంటి కభిమానులుగా భవదీయు లద్దిరా 


డైమగలవారు పిల్చినం బి(ల్రుగాక 
విడిచిపోయిన యవధాన విద్రుమోష్టి 

కొఆఅకు వార్టక్యమునం బండ్లు గొజకుకొనుచుం 
దేప తేపకు నేల సంతాపపడుట! 


బూతుల కృతుల న్వాయుండు 

జేతుల తీట యదివోవం జీ ఛీ యని ప్ర 
జ్ఞాతిశయు లేవగింపంగ 

నేతావున సభయటంచు నిక నేగకుండీ 


అవధానమ్మునొనర్చ నాశుకవితా వ్యాపారమున్‌ దీర స 
త్మవులున్నారు సురూప యౌవన రమాఖండుల్‌ ప్రచండ ల్పుగొ 
రవ మొందందగువారు మీరలిక వార్ధక్యంబు వితాశయున్‌ 
దవులన్‌ లోకము, మోసపుచ్చందగునా? తం(త్రంబు మేలిచ్చునే! 


శక్తిచాలని యవధాన సణలు సలిపి, 
తెచ్చి పెట్టకు డపకీర్తి దిట్టలకును, 
జెడినదగు కోతి వనమెల్లం జెజచునన్న 
సరణి దిరుపతి వేంకటేశ కవులార! 


310 


ఆలోచించియు బ్రాసినట్టె దగు పద్యంబే రసాభాసమై 
బాలాలాప సమానమై గణయతిప్రాసాది సంత్యక్తమై 

తాలుం బాతరం బోలియుండ౯ దమ రేదారిన్‌ సుధాధారలన్‌ 
మేలంబాడు మహాశుపద్యకవులన్‌ మీజంగ నాశింతురో 


కాలీపాద పయోరుహార్చకుల వాక్కాంతా పుమాకారులన్‌ 
వ్యాలోలామృత వాగ్విలాసుల వధాన్యగ్రీవులన్‌ దుష్మ్కవి 

వ్యాళ వ్యూహ విహంగ పుంగవులం గొఫ్రంపుం గవీశార్ములన్‌ 
వాలింపన్‌ వశమే వధాన కవితా ప్రభ్రష్టులౌవారికిన్‌ 


శ్రీనివాసాచార్య సింహంబు గర్జింప 
నిభరూపమునం బరువెత్తునాండు 
కాశినాథ బుధేంద్ర కాలాహి బుసవెట్ట 
మండూక రూపాన నుండునాండు 
రామ కృష్ణ కవీడ్రరక్షువీక్షింపంగ 
మృష భావమున లోగి మిడుకునాండు 
శ్రీరామరాట్కవిశ్యేనంబు పొడసూప 
శశకిశోరక వృత్తిం జనిననాండు 


నేరువని కొన్ని మాయల నేర్చి నేండు 
దశగళాకృతిం దాల్చి పాతాళహోమ 
మాచరించుచు నుంటి రయ్యదియు సోద 
రకవి రాడ్రామలక్ష్మణ నికటచరకు 
భృచ్చరులచేతం జెడు గీరతేశులార! 


మీదగు కోపమంతయు సమిద్ధ్యగం దెల్పుచు బుద్దిసెప్పంవార్‌ 
వైదికులున్‌ నియోగులును వారలవారల కానివారలున్‌ 


311 


సోదరమితులా? కపట సూక్తుల వారల నిందంజేసి మీ 
వాదమునున్మిముం బొగడువార లపాక్షికులా? యిదెట్టిదీ 
సోదెలు నమ్మువారలును జూడంగ నేండును గూడ నుండిరే? 


గారడు లిం[దజాలములుగా నవధానము లాచరించు మీ 
తీరులు సత్యలేఖలను దెల్పెను బత్రిక లట్టివాని మీ 

రూరక తిట్టుచుంటి రాహొహో! నెయి మీగండలన్‌ హదింపంగా 
గోరెడి పిల్లిశాపములకుం దెగ గంటిమె యుట్ల చేరులన్‌! 


అగ్రాహ్యాన్ఫృత పద్యకంటక కుజౌఘాకీర్ణ గుంటూరి సీ 

మ (గంథాటవి తావకీనము నసన్నార్దంబునున్‌ సర్వ మం 

(త(గీవాయుత సత్యదైవత లసన్నారాయణా(స్తానలా 

త్యుగ్రజ్వాలలు భస్మసాత్కృతుని జేయున్‌ మానుండీ దంభముల్‌ 
దాంభిక గర్వభంజనులు, 
గురువిశ్వనాథకవులు 


(గురు విశ్వనాథకవులు అనగా శ్రీ మిన్నికంటి గురునాధశర్మగారు, 
శ్రీ పోతరాజు విశ్వనాథ కవిగారు) 


ఖీ 


5995 


312 


పండిత బ్రువ లక్షణము 


(రామేశ్వర కవి విరచితము - 1911) 
(రామేశ్వరకవి అనునది ప్రచ్చన్ననామము. అసలు పేరు 
పాటిబండ సూర్యనారాయణరావు, వీరు గుంటూరులో గొప్పవకీలు) 


నిరుపమ శేముషీకలిత నిర్మలచిత్తసరోజులార! యో 
సరసకవీండ్రులార! బుధసత్తములార! గుణాధ్యులార! స 
త్యరతిపరీతులార! యనృతాత్యసహిష్పుశుభాత్ములార! మీ 
రరయుండునాదుపల్కు లివియన్నియు నొప్పులెయై తనర్ఫెడిన్‌! 


త్వరపడంబోక మీరిపుడు వాస్తవముం గ్రహియింపం గోరుచోం 
బురములయందుం బల్లెలం బ్రపూర్ణవిచారణసేయుండీ! నిజం 
బెజుగుండి! పాండితీగరిమయెందును లేక యఖండకీర్తి భా 
సురతం జెలంగంగోరుపురుషుండు వికారములెన్ని సేసినన్‌ 
ధరంబరివోసపాత్రుండగుం దధ్యముసత్యమువాస్తవంబు, ము 
మృజుబరికించిచూడ ననుమానము లేశములేదు దీనికిన్‌ 


ఖరమది సింహచర్మమును గాయమునిండను గప్పికొంచుందా 
దిరిగిన నెంతదాక జగతిం బ్రమియింపంగ జేయంగల్పుం దొం 
దరగ నిజస్వభావముం గనంబడం జేయదె? సత్యసింహముల్‌ 
పొరయనిచోట్ల “నేమృగవిభుండసుమీ” యనుచుం బ్రతాపముం 
విరబిరందీయుచుం దనసమీపము, జేరకయుండ నెద్దియో 
వెరవునుజూచుచుం “దమరు వీరులు సద్దుణశాలు” లంచు ను 
త్రరములంబంపుచుం గడుహితంబుగ నెట్టులొపుచ్చుంగాల; మ 
బృరమదియేమి! తన్గుబుతువట్టెడువారలు లేనినాడు త 
త్తరపడకెట్టి వేసములం దాల్చినం బట్టెడువార లెవ్వరుం 

దురు? కలకాల మొక్కగతితోం జనుచుందెనె? యెప్పుడైన స 
నరయంగ నెందునేని నిజమైనమృగేంద్రము రాకయుండునే! 


313 


స్వరముననైనం దోపదాకొ సత్యము? బవింకముం జూపంగోరి “నా 
సరసకు నివురాందగవు చాలునుబొమ్మనికూయ నంతతో 
నరుగునె? “తానుగాడిదొ నటంచు నెతింగియె కూసెంగాని యం 
దజు నటుంబిల్వ జేయవలె దానిని; గాడిదెచెంతనిల్వం గే 
సరికదిపోలునే తగదు సత్యము సత్యము సత్యమద్ది! యీ 
వరుసన పండిత(బువుని వర్తన ధాత్రిం జెలంగుచుండదే. 


సరసకవిత్వమద్ది సహజంబుగరావలె! పుస్తకంబులన్‌ 
మతిమతి వలైవేసి (గహణ(ప్రతిభాదులు లేశమేనియున్‌ 
వజఅజలకయున్న నెట్లూ బుధనామముం బొందితి నింక సత్మవీ 
శ్వరబవిరుదంబు వచ్చుటధ్రువంబని కష్టముమీంద నెట్టులో 
యరుదుగంజెప్ప బద్యమది యావురుమంచును నేడ్చినట్టులన్‌ 
బరంగునుజూవె! యట్టికవనం బెటులెట్టులొయల్లియాత్మలో 
మురియుటతోడం దృష్తింగనంబోవక యాశుకవిత్వశక్తి, సు 
స్థిరతరధారణాపటి మ, దిబలముం గనకే వధానముల్‌ 
నెఅపంగంబూని (త్రిమ్మరిన నేటనిపించునె? యెందుంబోయినం 
గరము పరాభవంబగునుగాని; యటంచని యూరకుండునే 


గురువునుబోలంగాందగిన కొందజఅశిష్యులం జంకంబెట్టి చె 
చ్చెరంజనుచుండు, నింట మునుజేసినయట్టివియో కవీశ్వరుల్‌ 
పరులురచించినట్టి వియొ పద్యములంగొని వానిచే సభాం 
తరముల నద్దుంబెట్టి యవి దబ్దబ బడ్బడం జెప్పివేయు నిం 
కొరులిడు (ప్రశ్నలల్మనయి యొప్పినవానికి సైత మెంతయుం 
జిరచిరలాడి చచ్చిచెడి చెప్పును జప్పునిపద్య మెట్టులో 


హరిహరి! యెద్దియేని సులభాంశమెయైన జడాత్మబుద్దికిం 
బిరుసుగందోపం దప్పుకానువీల కటా! యెదియంచుముందుగాల 
గఅకజఅమంచుం (బశ్న యిదిగాదిదిగాదని బోకరించు; నే 


314 


నరయంగ లేదు దానంగల యర్ధ మదేమని బొబ్బరించు; ధీ 
వరుందెవండిద్దియిచ్చెనని పాండితిచాలకధిక్కరించు; ను 
స్సురుమని నన్‌గలంతురనుచున్‌ మొగమంతయు నెజ్జంజేయు,; దు 
రృరపుశతావధానమిది పప్పును నన్నముందింటగాదు దు 
ష్మృరవిషయంబు లిందగదుగాయనం దెల్లమొగంబువెట్టు; నీ 

కరణి నెటెట్లొ తప్పుకొనంగా వశమయ్యది గాకయున్న “మా 
పరువునునిల్పుడయ్య! మము బాములంబెట్టకుండయ్య! గర్భిణీ 
తరుణియగున్‌సుమా యిదియథార్థము! మేమిటవచ్చినట్లు మా 
పురులకుం బంపుడయ్య! యికంబోదుము పున్నెమదెల్ల మీకుంజే 
కుబు'నని కాళ్ళబేరమునకుం జనుదెంచుచు దేవురించెడిన్‌ 


సరిసరి! కుంభకోణమది సాగుటయెట్లు వధానమొక్క వా 
సరమునంజేయ ధారణవశంపడకే నగుబాట్లు మాకు దా 
పరమగునో యటంచు మిషంబన్ని సభన్నిలుపంగంజేసి రా 
తిరి నుదయంబుం బద్దెములం దీరిచి వల్లనవేసివచ్చినన్‌ 
మజుదినమా సభాంతరమునం జదువంగనుబూని తాట్రుపా 
టొాజయంగం బాదముల్‌ పదములూడంగం జాలునుదప్పం బక్కలన్‌ 
వరలినవారు పద్దెములు వ్రాసినవా రటుగా దిటంచు స 
త్వరముగ నెత్తిపట్టి పయిపైనడువం జెయివెట్టినెట్టినన్‌ 
జరుగదదెట్టిధారణయొ! శక్తియొ! మొద్దది మొద్దుదానినిం 
బరుగిడునట్లుచేయ వశమా! ములుకజ్ఞయు మొక్కపోవుటే 
జరుగునుగాదె! మొద్దునకు సాయముంజేయ గ్రహింపనేర్చునే 


సరకుగొనండుపాపము! స్వశక్తివిధం బిదమిత్హమంచుం దా 
నెజుంగకపోడు; పంద్లబిగువేర్పడంగా నవమానదుర్యశః 
పరిహరవాక్యపుంజములం బల్మందొడంగును, 'మేమువెన్మబల్‌ 


315 


10. 


11. 


12. 


మెజుగుగం జేసినారముసుమీ! మతివోయెనునేడు, నాటిది 
త్తతిందలపోసి మమ్ములగ్భతార్జులంజేయుండి సభ్యులంచు6 దా 
మొఆజలిడుం; జేతంగానిపనింబూనుండు మీరలటంచు నెవ్వరే 
డ్చిరి, యొకవేళనేడ్చి తమచేరువకీడ్చిన నీడ్చినట్టి యా 
పురుషులపజ్జంజేయవలెంబో! సభకుం దగువాండనంచు. [ది 
మృ్మరిన శుభంజె? వెన్క నసమానముగా నొనరించెనంట! యే 
వరుసను జేసిఠో కనినవారిపుడైననులేరె! నాడు కొం 

దబు నుతియించిరేమొ! యదినాణెమ! హంసలు రానివేళలన్‌ 
గరటములే మహాకవులుగాం దలపంబడుటద్ది య(బమే 


పరునిసహాయమందక సభాస్థ్రలినిల్వండు పండిత(బువుం 
డరిదిగం దోప మిత్రుని సభాధిపుగానొనరించి వానినే 
పొరిపారిమూటగట్టుకొని పోవుచునుండును, దారిబత్తెమ 
కృంంగొనిపోవురీతి నటుంగాకయె యుండిన మాడిచావరే 


స్థిరుండయికూరుచుండి సభంజేసి వధానముయబూర్తి సేసినన్‌ 
గరము సెబాసు! వహ్వ! యనంగాం దగుంగాని; పరప్రదత్తవా 
కృరణములంగొనంగం దమకంబున మాటికిమాటికిన్‌ సభాం 
తరముననుండి చాటునకు. దారుచునుండ నిదేటికంచు నే 
పెజలనంబోరు, (తాగుటకు. బీల్చుట కంచని యెల్లవారెలుం 
గరె! యిటు సభ్యసంతతుల కన్నులంగప్పుచు నొక్కనాటితాం 
దర నిరుమూడునాలయిదునాళ్ళకుంబెంచి వధానమం చెడో 
జరిపి మృషావధానితెగం జంకలుగొట్టుచు విజ్ఞవీగెడిన్‌ 


వరమతియైనయొక్క కవివర్యునిమెచ్చి రసజ్ఞుడౌర! యె 
వ్వరుసము లుర్వినీకనుచు.6 బద్యముంజెప్ప, స్వకీయనీచతా 
గురుత నెతింగిరేయొయని గుమ్మడికాయలదొంగపోల్కి బా 

పురె! యులుకుం గడుంగడు; ప్రమూర్చుని డంబము లిట్టివేగదా 


19. 


14. 


15. 


316 


పెరుగదు మాయవేసమిక వెల్లడియౌనని భీతిగ్రమ్మంగా 
దరియెదిగానలేక మతిదప్పి చికాకయి (ప్రేలినంతలో 
గరువమడంపంగల్లు కవిగండడువచ్చి యెదిర్పివేయంగా 
నురముననాటినట్టి శరమూడ్చంగలేకయె కుందు చెట్టులే 

నరి నెదిరింపంగావలయునంచును బెగ్గకుం బెన్గులాడు, “నా 
శరమదియొక్కటే విడువంజాలదు, రెంటినిగల్పి ఖువ్వనం 
బెలుకంగలేనె నాబలము బీరముచూడుండి? యంచుం బల్మెడిం 
దజుచుగ నాంటికిం బుధులు దాకినయప్పుడు రెంటికింజనున్‌ 


మటుపుకురాదుదెబ్బ, పొడిమాటలుడావినంబోదు నొప్పి; న 
న్నరసియెవండుగాచునిక! హా! శివ, రాముడ, స్వామి! యంచు నూ 
పిరి నిలుపంగం దోక నెటుంబీకుటం కాయతిగానకార్చుచుం 
ద్వరితగతి ప్రవాహమునం దార్మొనిమున్లుచునున్న వాండుదా 
గరికనుజూచి దానింగొని గండము. దప్పుకొనంగయత్నమున్‌ 
బరపెడిలాగు, సింగమదిపైంబడ నక్కలవేటకాండు త 
న్గురువుగనెంచి వెంటంజనుకుక్కలం దా నుసిగొల్పులాగు, ది 
కృరిపడరాని పాట్లుపడినంతనె లాభమె! పండిత(బ్రువా! 


అఅవము నింగిలీషు మజియాంధ్రము తుర్మముమాటలాదెడున్‌ 
దొరలకువంటవాండు నిపుణుండగు బట్లరుపాకశాస్త్రినా 
టీరుదముం బూనినాండు, పురవీథులం [గ్రుమ్మరినాల్దుబాసలన్‌ 
“గదిమనుజూపువాండ, బుధకాండులు రం” డనందోచునట్లుగాం 
బరిచితిం బూర్తిచెందకొక బాసనునైనను, గోవులేనియా 
పురమున గొడ్జెలచ్చియను పోడిమింజెందుచు నొక్కబాసలో 
డరిగనినట్టి పండితునిం దార్శొని నావలె రెండుబాసలీ 
వెజబుగవునాకు రావనిన నెంతయులాభమె పండితబువా! 


317 


16. 


17. 


18. 


తిరుపతి పైది కొప్పరము - దీనికి (గిందుగ నుండు వేంకటే 
శ్వరుండు పరిస్పుటాంశముది సత్యము సత్యము సత్యమంచుం జూ 
పబులకుం దోపుచుండం దలపైం గల వస్తువుం జూడలేమి నా 
తిరుపతి, మూల కొండొక ప్రదేశము నందున డాగి వేంకటే 
శ్వరుండొక రిద్దరద్ది కనం జాలక యున్నను వీని సంగతిన్‌ 
గరము యధార్ధమె తెలుపం గల్లి యటం గల పాటిబండలే 

పరి పరి కర్మ సాక్షులయి పల్మంగ నీగతి దాటు టెట్టులో 
యెజుంగనటంచు వాదెజచి యేడ్డిన లాభమె? పండిత(బ్రువా! 


ఒరులగుణాతిరేకముంగళోన్నతి సుప్రతిభావిశేషమున్‌ 
సురుచిరవాగ్విలాసమునుజూచి సహింపంగలేక వారినె 
ల్లరువినుతింపంగాందనకు లాఘవ మయ్యడి నంచు నీసుతోం 
గొాఅకొజమంచు, వాదమునకుంజనుదెమ్మన రాక యేదియో 
వెరవునుజూచుచున్‌ వికటవేషములెన్నియొ తాల్చి చాటునం 
బరబరకూసికొంచు నవమాన భయంబును బొందంబోక, కొ 
కెరపనులాచరించి యపకిర్తికిజంకక సిగ్గులేక సుం 

దరమని పెద్దచిన్నయును దైవము నీతియువీడి దేనికిన్‌ 
వెజవనటం చిసీ! విడచివేసిన వానివిధంబుదోప నా 
సురపద యోగ్యలక్షణముజూపుట లాభమె! పండిత(బ్రువా! 


తరమగునే సలక్షణవధానము సల్ప మృషావధానికిన్‌ 
'బరమముదంబు మాకు నొకవందయిడంబది వేలటంటమే 
మెజుగమె? “యిప్పుడంతకును నిబ్బడిముబ్బడి నాల్దురెట్లుగా 
దిరువదిరెట్ల కిబ్బడిగ నిత్తుము వచ్చి శతావధానమున్‌ 
నెఅపూ”డటన్న మొద్దుబలె నిశ్చలవృత్తిని బూనియుంటి వె 
వ్వరికమృషావధానియి ప్రపంచమెరుంగదె! పండిత(బ్రువా! 


19. 


20. 


21: 


318 


అరసితినీగతింబిడుగు వౌదుసుమీ సొరకోతలందు, బా 

గుర! యిది దూరమేగి తొడంగొట్టెదు, పాండితిగల్లినన్‌ సభాం 
తరమునం బండితేంద్రులువినన్‌ భవదీయకళాతిశక్తి, వ్యా 
కరణపుందెల్విం జూపుమనంగా జెవిదూరదదేమొ! వల్లభుల్‌ 
విరిసినయట్ట్‌ కాంతలబటతెం దల సూపండు ధైర్యమూని, యె 
వ్వరిక యపండితుండొకొ ప్రపంచమెజుంగదె! పండిత(బ్రువా! 


భరమనియెంచంబోక పయిబట్టయు వచ్చెడిలాగు వెంబడిం 
బరువిడుచున్‌ వధానమునం బాతికవంతునె రెండునాల్లకుం 
బెరుగంగం జేసి గోడపయి పిల్లివిధంబుననుండి సాయముం 
దతిగనిపెట్టిేచేయుచుం బదంపడి పృచ్చకులిచ్చు ప్రశ్నలం 
దతిముతిసాధ్వసాధువిషయంబులు చర్చకువచ్చినప్పుడం 
దతికి స్వపాండితీస్థితి కనంబడకుండ, వధానికప్పుడే 
పరిభవమబ్బకుండ, బలె! పవామదిచావకయుండం గజ్జయున్‌ 
విఖుగకయుండంజెప్పు మదినేరుపుంజూపెడి మధ్యవర్తి యై 
తిరిగినవాని దౌబుణముం దీర్చుకొనంగ నతిత్వరన్‌ మహా 
దరమునుజూపుచున్‌ శతవధానము వారముమీద నొక్కటన్‌ 
దఅలిచి నాల్చురెట్లుగం గృతజ్ఞతంజూపి శతావధానులం 
చారులను దువ్వపంపిన మహోన్నతింగాంతువె! పండిత(బువా! 


చెరుపది యేమగున్‌ నిజము జెప్పిన నిష్ణుర మొక్కటేసుమీ! 
స్టిరతరకీర్తి పూరుషులు తిక్కన పెద్దన మూర్తిలాగునన్‌ 
సురుచిరసత్ర్రబంధములు సొంపులుగుల్మంగంజేసి యుంటివో, 
యరయగ దేవభాష నాక్షటైననుం గావ్యమువ్రాసియుంటి వో, 
హరిహరదైవభక్తి విషయంబగు పద్దెము నోటవచ్చెనో, 
మురియుటకేమి? జల్లుపదముల్లల పూర్తికిరాని పొత్తమున్‌ 
సరసములంచు మెచ్చుచును జాకలి మంగలి వేశ్యజాతులుం 


319 


22. 


29. 


బరమపురాణముల్‌ బలెను బాడుచునుండెడి కొన్నిపొత్తముల్‌ 
కరకరగీసి బాపురె! చకాపికి కక్పికి గ్రంధకర్త నం 

చురవడి6 బాటపాడిన నహో! యభిమానులు వంతపాడినం 
గురుతరకీర్తి యబ్బుననుకొంటివె! కంటివె! పండిత(బ్రువా! 


గిరపతిగింకటంబులను గీటడగింపంగ గిత్తి గీన్మితో 
గిరపతిగింకటేశ్వరుల గిండకు గీటుగగీరి గిక్కడం 
గిరగిరగింతగీధలను గిరతముం గితె గిడిగిడియా 

గిరియును గియ్యముంగెదరి గీవ్యమటంచునుగీసి యద్దియే 
వరకృతియంచుం బొంగుచును “వంచకమొక్కటి కాకి! కాకి! ని 
స్వరము మనోహరంబుసుమి! పాడుమటన్నను నుబ్బి నోటిలో 
నెరపడిపోవుటంగనక యెంతయుగూ సెడిలాగు” మీకృతుల్‌ 
సరసములౌర! యేది యొకసారిపఠింపుండు పద్యమొండనం 
బురబురంబొంగి యర్భకులముం దభిమూానులముందుదేహముల్‌ 
మజఅచి సుధీసభాంతరములన్‌ మతివీథులలోన మాటికా 
వరకృతిలోని పద్దెములె పాడుచు బల్‌ తయితక్కతందనాల్‌ 
బజఅపినయంతమాత్రమునం బండితుండానాకా పండిత(బువా! 


కరటబుధప్రతీప మదగర్వహరుండగు నొక్కరాముండే 
పరుండనియెంచనేల? తలపన్‌ విబుధేంద్రుండు జ్రీనివాసుండుం 
సురనుతిపాత్రవాగ్రమణ సూర్యపదాన్వయ సత్యవాదులుం 
గరమశుభం బనర్ధ్థకము కయ్యముమానుమటంచు నీతినిం 
గఅవపంగయబూనువార లతికంటకులంచు6 దలంచి రావణా 
సురుండెది మూటగట్టుకొనె! చూడంగంజాలవు దుర్దనుల్‌ రమిం 
తురు కలహోద్యమంబు సుజనుల్‌ నిరతంబును సంధిమార్లమే 
యరసెదిరన్న న్యాయమహహా! తెలిసెం భవదీయపాండితీ 
భరమిదియంచు, నీకెతగుం బండితనామము పండిత(బ్రువా! 


24. 


25. 


26. 


27. 


28. 


320 


అరయంగ (గ్రంథకర్త యొకడంట! వధానియు నొక్కడంటపో! 
మతియొకడంట యాశుకవి! మాటలుతీపివ భేదబుద్ధియే! 
మురియకుడీ! యుపాయముగం బోరడగింపంగం పాళ్ళుసేసి ము 
గ్గురికినిబంచిపెట్టె నిదిగో కనుమా యయగారుమాన్యులే 


పరమహితుండు కృష్ణుండని వంగిపురంబును జొచ్చి వేడంగా 
శరణమతండు దాని మనసా కనకుండునె! తన్నుం బెద్దగాం 
బురమున నేగంజేసి గురుపూజలొసంగిననాంటి భక్తినిన్‌ 
మఖజచునె! పక్షపాతియనుమాట లవెటికిం బండితబువా! 


మురిపెముతోడనర్భకుల ముందిడికొంచు మహాట్టహాసముల్‌ 
బఆఅపిన పెద్దవారిపనిబాగట! బాగట! యెట్టి పెద్దవా 
రెబుగకయుండం బిన్నలదియేమొ యొనర్భిరటంచు నొచ్చి సుం 


దరతరవాక్యముల్‌ పలుక న్యాయముంజెప్పినవాండవాదువె! 


ఉరకయె పెండ్లిపల్లకి మజొక్కని బాలకునెక్కంజేయు, నా 
వరుసను నెక్కునెల్లరు గుబాలునం బెండ్లికుమార్తెకున్‌ మనో 
హరులయి పుట్టిముంతురని యార్చెడి పెండ్లికుమారుందడెంత ధీ 
వరుండొ! ప్రపంచతత్త్వ పరిభాసితచిత్తుండొ! యద్దిగాక యొ 
క్కరుండు మజొక్కడింక మజొకండును బల్వురు నెక్కుచుండంగా 
బరువయి పల్లకీవితిగి పాడగునంచును మోయువారలే 
మొఅలిడరో! వధూవరుల మోములకడ్డని పెండ్లి పెద్దలే 
యరువరొ! సిగ్గుతా విడిచియాడెడి పెండ్లికుమారుండుండునే! 


పజచి యవపండితుండెకద పండితగోష్టికి రాక డాగెడున్‌ 
గొఅతఘటి ల్లుకీర్తికని గుట్టుబయల్పడకుండంజేయు చా 
తురిమెయిందత్సభాస్థలి బుధుల్‌గలరేమొ యటంచనాక పా 
మరతను దప్పుగానిదియొ మాటికిందప్పని నాక్కిపల్మెడున్‌ 


321 


29. 


30. 


31. 


౩2. 


తెర. 


సరసుందెయైనం బండితులసన్నిధిం బిమ్మటనైన నేర్చికా 
వరముననొప్పు తప్పనుచుం బల్మితిం దప్పని నేనుజెప్పుటే 
మటిమతీగొప్పతప్పని” క్షమాపణం గోరుటమేలు, దానిచేం 
బరువునుబోదు; కాదనినం బండితగోపష్టిని నిల్పుకోదగున్‌ 


సరసముగా సభాస్టలిని జాటుము నీదగు ప్రజ్ఞలన్నిటిన్‌ 
విరసములేటికిన్‌! గపటవేషముం దాల్పంగం జక్రవర్తివే! 
యరినెదిరింప వాదవిషయంబదిపోనిడి ప్రక్మత్రోవలన్‌ 
సరభసవృత్తిగంతులిడసాగెదు దొంగనుబట్టలేరాకో! 


నిరతము పచ్చిదొంగయయి నీచపు (ద్రోవలంబోవువాడె వె 
ల్తురుంగని సైపలేండెచటం దోరపుం జీంకటియుండునోయటం 
చరయుచునుండు, రంధ్రములనంతటం జూడంగంగోరు, నోటినిన్‌ 
దెజిచిన బూతులే దుముకు, తెల్పుసువాక్కుల బూతులంచాొగిన్‌ 


“సురసనగేంద్రమయ్యది విశుద్ధసుధారసపూర్ణముల్‌ దొనల్‌ 

సరసు లగాధముల్‌ గలవుచాల, తలంబటంగానలేక బా 

పుర! నుమనః ప్రకాండములు మున్దుచు6 దేలుచునుండు, నింకంగిం 
పురుషులంబట్ట నేర్చుపదముల్‌గలవార! మహోచితస్టితిన్‌ 


ఉరుమహిమాస్పదంబులు మహోన్నతముల్‌ కృతిరాజము ల్భతా 
భరణములన్‌ రచించియలపద్మజుదేవి నలంకరించినా 
డరిదిగం బొత్తమొండు సగమైన రచింపంగలేక మాన, డం 

తర మెబుంగంగలేవు బుధనాధుడవో! కవినేతవో! బలా! 


మొరటునకబ్బంగా మొగలిపూవు తదీయసుగంధధోరణుల్‌ 
సరసమతిం[గ్రహించునె! వెసన్‌ వెలింబుచ్చు స్వకీయతుచ్చతన్‌ 
విరివిగంజూాటుచాటునను (జేలెదు బూతుతొ పచ్చిబూతులో, 
తెరవిడి రమ్ము రమ్మపుడె తెల్పెద బూతులుగావు నీతులే! 


34. 


35. 


36. 


37. 


తెరి. 


39. 


322 


ఎజంగుడు మీదుప్రాణముల కెంతయు భారము మాదుప్రాణముల్‌! 
వెజితుమె మేము? మానమునె పెద్దగంజూతురుగాదె పండితుల్‌! 
ఇరవిదిమాకు మీకదిసుమీయను భేదములేదు, పండితుం 
డరమరలేక సర్వవిషయంబుల నెప్పుడు బూజ్యూండేయగున్‌ 


మటుగుకుంబోక తప్పుకొనుమాటలనాడక, స్ట్వోక్తి పోషణా 
దరమదియున్నం, బాండితి పదంపడియున్న సభాప్రసంగమో 
సరగునం బత్రికాముఖపుంజర్బయొ మీకెటబాగొ యందె యే 
ర్పజచి భవత్తదుక్తి నిలుపందగు” నంచన మౌన మూనెడున్‌ 


నిరతము జీవనంబు పరనిందసుమీ! యదియేమొ! తాను స 
త్పురుషుండెయైనచో నొకరితో మరియిద్దరితోడంగాదు తా 
నరిగినచోటనెల్లం గలహంబులె సజ్ఞనపాలితోడ, నో 
రరయంగమంచిదైన జగమంతయు నప్పుడె మంచిదైచనున్‌ 


పరులునుగారు వారు మనవారలెపాపమటన్‌ వధానమున్‌ 
జరుపంగంజేసిమీకు సరసంబుగ నూటపదారులిచ్చి స 
త్వరముగ గారవించి మదిందాపముంబాప ధనంబు పోగుచే 
సిరి పిలువంగసాగిరది సేగియె పోరది యేమి హేతువో 


విరతినానంగి కుక్షిభృతి వషపరంపర కింటి మూల, జే 
రిరాయననేల? గుండెచెదరెన్‌ సుమి! నెట్టిననేనిం వెన్నునుం 
జరచిననేనిం బూర్వగతి సాగదు, శక్తి యొకింతగల్లినన్‌ 
గొఅతయె? యింకందోలుదురు కుండలలోపల గుజ్జముల్‌ వడిన్‌ 


ఎజుంగవునీదు నోటిదుడుకీగతిదెచ్చెను మాయసింగమా! 
శరభనివాసమిద్దియగు, సత్యమృగేంద్రము లేవజంకెడిన్‌ 
శరణమువేడి కాచుకొనంజాలును బ్రాణములంచుం దెల్పగాం 
బరువెటులేనినిల్పుకొనబాగని కాలికి బుద్ధిసెప్పెడున్‌ 


323 


40. 


41. 


42. 


తత. 


44. 


మరణము మేలుగాదె యవమానముకన్నను, నాల్చ్దుడబ్బులుం 
దొరుక నినుం భరింతుననితోపంగ నీవని బూనినాడ నీ 
భరణముకోసమై పడెడిపాటులు నాకవి ప్రాణగొడ్డపుం 
జాఅలయి యేచుచున్నవి యిసీ! యని పొట్టకు బుద్ధిసెప్పెడున్‌ 


పరునిబలంబు నాబలము బాగుగ జూడక కాలుదువ్వంగా 
బరపెదు, పిచ్చిసాహసము (ప్రాణములార్చు, నతండు సత్మవీ 
శ్వరుండు, మహానుభావుండు, యశస్వి, సుధీమణి, నక్కయేడ? యా 
పరమపదంబదేడ? యని పల్ముచు గుండెకు బుద్ధి సెప్పెడున్‌ 


చరమదశన్‌ విషాదగతి సంభవమయ్యె, వధానకార్యమున్‌ 
నెజపుటతప్పు, చూపవలె నీదగు ధారణయంచు సభ్యులం 
దటు బలవంత పెల్పిరెటుం దప్పుకానంగలవాం౭డ నింక పై 


మా 


జరుపంగంబోకుమంచుం బదినారులు నోటికి బుద్ది సెప్పెడున్‌ 


చుజుకగు తెల్వితేటలవి సున్నయెయిన సదాత్మతం గడుం 
బరువుగంబల్మి పెద్దలిడు మన్ననలం గనబోక మంచి సె 
బృరంగనలేని యర్భకులపాలయితింగద! చెడ్డబుద్దినిన్‌ 
సరసకునీడ్చి కూల్చెనని చాటునబుద్ధికి బుద్ది సెప్పెడున్‌ 


కరముస్వపాండితీమహిమం గన్పడంజేసి పొగడ్తం చెందంగా 
సరియనిపించుంగాని తనసాహితిగట్టిగం జూడనెట్టిదో 
యెజుంగక పండితప్రవరు లెంతటివారయియున్న నాసుధీ 
వరులకు నేమరాదనుచు వాగుచు నింకందనంత పండితుల్‌ 
మతియిక నెవ్వరుండరని మాటికి మాటికిం జాటుచుండుటల్‌ 
ధరణినిం బండితబ్రువుల లక్షణమంచు వచింత్రుకోవిదుల్‌. 


Cor Cer for Cou Cou 


324 


వేదము వేంకటరాయ శాస్తి గారు 


శ్రీ రాజా మంత్రిపైగడ భుజంగరావు బహద్దర్‌ జమీందారుగారి ప్రథమ 
పుత్రికయగు హైమవతీ పరిణయపు నాకబలి (22-12-1913) నాండు బ్రహ్మశ్రీ 
వేదము వేంకటరాయ శాస్త్రిగారి యధ్యక్షతను ఏలూరులో కొప్పరపు సోదరకవుల 
యాశుకవిత్వ సభ జరిగినది. ఆ సభోదంతమును 1914 జనవరి 8 కృష్ణా 
పత్రికలోం (బ్రకటించిరి. అందలి వేదము వేంకటరాయశాస్తిగారి యభిప్రాయము. 


“వీరు చేసిన పని మిక్కిలి కష్టమైనది. కవిత్వములో కష్టము నెతింగిన 
వారికే యీ సంగతి తెలియంగలదు. ఇందు ఆశుధారావ్రతము కత్తిమీదను, త్రాటి 
మీదను నడచుట వంటిది. ఆక్షేపించుట సులభము. చేయుట కష్టము. అన్ని 
పద్యములు మిక్కిలి బాగుగా నున్నవి. లోపములే కనుపించలేదు. ఉభయ భాషల 
యందును విరికింగల సమర్ధతను వెల్లడించుచున్నది. ఇది అభ్యాసవశమున కలిగిన 
శక్తి కాంజాలదు. వీరి ముఖమున బాల్య మగపడుచున్నది. జన్మతోవచ్చిన శక్తి 
యనుటకు సందియములేదు. వీరిని నిందించుటకు యత్నించువారు మిగుల 
నిర్ణయులు, మజచి పోందగినవారు. వీరికి నేండొసంగంబడిన “ఆశుకవి శిఖామణి” 
యను బీరుదము, తత్పూచకముగా నీయంబడిన బంగారు పతకము వీరికి మిక్కిలి 
యర్షమైనవని నేను రూఢిగాం జెప్పంగలను. కాదని వాదింప దలంచిన వారితో 
నేను వృద్ధుండనయ్యును బోరాడుటకు సిద్ధుండనై యున్నాను. కాదనువారు 
నాయెదుట వాదింప వచ్చును. ఇదియే నా వాదమునకు తగిన సమయము. ఈ 
ధీరులు నయాది గుణములు కలిగిన వారగుటచేత జనుల (పేమ కర్షులు. వీరింకను 
వృద్ధిలోనికి రాంగలరని నా భావన.” 


యూ ము ధా ఫ్ర ర్ల భూ ల్లో 


325 


శ్రీరాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దరువారి 
హితోపదేశ పద్యములు 


మనోరంజని 15 నవంబరు 1911 
సంపుటము : 2 సంచిక : 1 


తొలుతన్‌ వాగనుశాసనుండు నిలిపెం దోడోడ రాజేంద్రుండీ 
తెలుంగున్‌ వర్దిలంజేసె, దిక్కన మహోద్వృత్తిం బరంగించె, న 
వ్వల నెజ్టాప్రగడాఖ్య సత్మవియు నొప్పన్‌ సోముడుం బెంచి రీ 
యిలపై దానికిం గృష్టరాయండును జేయించెం జయంతింగడున్‌ 


కావ్యరచనాగరిమం జూపె నవ్యరీతి 
నాం(ధ్రకవితా పితామహుం డతనివెనుక 
ఘనుండు పింగళి సూరన కావ్యకాంత 
వివిధరీతుల మెప్పంది వెలయంజేసె 


నాకుజ ముఖ్యులౌ కవు లనంతములౌ కృతులన్‌ రచించి సు 
శ్లోకుల సచ్చరిత్రములు సొంపుగ నిల్పిరి, వారువోయినన్‌ 
లోకములం దదక్షరములుం గృతికర్తల పేళ్లు నిల్చ్బెంగా 
కేకరణిం గణింపనగు హృద్యములై తగు తచ్చరిత్రముల్‌ 


కవులనంగ సృష్టికర్తలు కాలత్ర 

యజ్ఞ లిట్టులయ్యు నాం(ధ్ర భాష 
పొలుపు దక్కి మారి పోవుచు నుండంగ 
నేమి చేయుచుండి రెట్టి తగవు? 


326 


కవులతొనరింపగాం౭ దగిన కార్యములున్‌ విడనాడి వాక్యపుం 
బవరముచేయు చొండొరుల పైంబడుచుందురు లాభమేమియో 
వివరముసేయ రత్నకవి వేదము వేంకటరాయశాగస్తియుం 
దవిలిరి పెద్దకయ్యమున, గానంబడెం గవిసంఘ మక్కటా! 


తిరుపతి వేంకటేశ్వరులు గద్వాలాది 
దేశంబులం బోరుం దెచ్చుకొనిరి 
అదియు జిరంతనంబయ్యెం ద్రవ్వంగ నేల 
యొక వంక రామకృష్ణ కవి యుగము 
నాక చెంతం గొప్పరపు కవి యుగ్మమ్మును 
నెదిరించి బవరంబు వదలరైరి 
వృథ సేయుచుండి రివ్విధి ననర్లళమైన 
కవిత నక్కట యెమి గల్దెదాన 


వాసిం బశ్చిమ ఖండ నివాసులకును 

మనకుం గల్లీన యట్టి సనైతి వలనం 
దెలియంబడినట్టి నూత్నాంశములు దెలుంగున 
గంధరచన యొనర్పంగం గడంగ వలయు. 


తిరుపతి వేంకటేశ్వరులు తెల్లునవ్రాసిరి యింగిలీషులోం 
బరగెడు బుద్ధ సచ్చరిత పద్యము హృద్యముగాంగ నీ గతిన్‌ 
వెరవునం జేయునట్టి కృతివృత్తులు దూరముంజేసి వీరు మా 
సరసన గూరుచుండుటకుం జాలరు మాసరిగాం గవిత్వమున్‌ 
విరచనం జేయంజాలినను వీరల నొప్పెదమంచుం గొందతీం 
గురువులటంచు మమ్మనరు కూడదటంచు వచింత్రు కొందటిన్‌ 


ఇవ్విధమునం బలుకుచు బలు 
చివ్వకుంగాల్‌ ద్రవ్వనగునె? చింతింపంగా 


327 


నెవ్వరి కెవ్వరు సరిగల 
రెవ్వరికి న్వారెగాక యేనా౭డైనన్‌ 


పద్దుగ కృష్ణరాయపతి పల్లకి యెత్తంగం గూరుచున్న యా 
పెద్దన, రామభూషలణం కవి క్రియశ్తేష యొనర్శ్వకుండ బల్‌ 
విద్దెకుం దక్క్కువయ్యెను గవిత్వ పితామహుండన్న గొప్పయుం 
బద్దవ వచ్చునే యొకటం (బౌఢి వహింతురు కొంద జెంచంగన్‌ 


కాపురపు వారి గుంటూరు వారలు 
బిరుదు లిచ్చి చాలం బెద్దంజేసి 
నప్పుడెల్లై నీ శతావధానులు గల 
రంచు వారు మదిదలంచ లేదొ! 


ఒక్క కాలంబు నందు నహోబలుండు 
వైదికుండని (బ్రమసి సంపన్ను6 దొకండు 
పాగడె, నంత నియోగిగా నెగడెనంచు 
నాక్కండు నిదర్శనము జూపెం జక్కగాను 


వైదికులు న్నియోగులును వారల వారలలోన నాడికా 
పాదిత భిన్నతం దగిలి బాంధవమందున వారువీరలున్‌ 
భేదము గల్లి భోజన విభేదములేక చరించి రిప్పు డీ 
వాదము లేల వారలకు వారును వీరికి వీరు సాటియా! 


వేదవిహిత కార్యవృత్తుల నుండుట 
ఐవెదికులును, లోకవర్తనముల 

నియతులై నియోగులయిరి గాకొక జాతి 
వేద మెట్టి శాస్త్రవేత్త కులుకు! 


వెదికులందు లౌకికులు పండితులుం గవులుంద్రు, వేదవి 
ద్వాదరముం గవిత్వమును నచ్చపు బాండితియుం నియోగులం 


328 


బాదుకొనుం దలంపంగ వివాదపడందగు హేతు వింతయున్‌ 
లేదు కదా? వివాదకథ లీనము సేసి సుఖింపుందేకమై 


ఎల్ల బ్రాహ్మణులును నేకమై యుండంగ 
యత్నమాచరించు టర్హనుగును 
వేరువేరు శాఖలేరి యెక్కువ సేయం 
బాడిగాదు నాఖ్య వధము గాదు 


వర పరవస్తురంగ కవివర్యుండు పండిత వేంకటార్యుండుం 
దిరుపతి వేంకటేశులను ధీరతం బూని శతావధానముల్‌ 

జరిపెడు నాండు డీకొనం దలంపరు, వీరలపైకి శిష్యులం 
బురికొలుపం దలంప రిటు బుద్దులు లేవొకొ వైష్ణవాళికిన్‌ 


పండితులం గవీంద్రుల నవారణం జేరిచి యెకమత్యమం 
దుండంగజేసి దేశము సముద్దరణం బొనరించు వేడ్మతో 
బెండిలియన్మిషంబునను బిల్చితి, వారపుదేట నేట ని 
ట్లుండిన బాగటన్న నపుడొప్పితి నాగతిం గూర్చు సేయంగన్‌ 


మంతన మొప్ప భాష నభిమానము గల్లినవారు దీనికిన్‌ 

నంతసమందిరేనియును సాగంగం జేసెడు నట్టి భారమున్‌ 
గొంతవహించెదన్‌ మొదటికూరుపు నెల్లరు నెంచి నెప్పు గా 
వింత మటన్న నప్పటికిం వేడుక సిద్దముగాంగ నుండెదన్‌ 


పరిణయమందుం గూడుకొని పల్మిన పండిత వాక్య మేనుని 
బృరముగ నామనంబున నుపషశుతిగాం దలపోసి యెల్లవ 
తరముల నీ సమాగమము సల్పంగ నెంచియె వ్రాసి యుంటిని 
వ్వరును మీందియంశము లవారిత కౌతుకవృత్తి మీజంగన్‌ 


రాజా మంత్రిప్రెగడ భుజంగరావు 


329 


శ్రీరాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దర్‌ జమీందారుగారు 
1916లో రచించి ప్రచురించిన హైమవతీ పరిణయము అను నామాంతరము 
గల “ఆధునిక కవి జీవితములు" - (పుట 3132) అను గ్రంధమునందు వ్రాసిన 
కొప్పరవు కవిసోదరుల వివరములు - 


శశళళళకళ్ళళి 
కొప్పరపు కవిసోదరులు 


వరి నివాసస్టలము గుంటూరు జిల్లా నరసారావుపేట తాలూకా కొప్పరము 
(గ్రామము. ఆశుకవిచక్రవర్తులు. శతావధానులు. తండ్రి కొప్పరపు వేంకటరాయం 
డుగారు. తల్లి సుబ్బమాంబగారు. ఆటువేల నియోగిబ్రాహ్మణులు. ఆపస్తంబ 
సూకత్రులు. కౌండిన్యసగోత్రులు. జన్మదివసములు. 1. పార్థివ సంవత్సర కార్తీక 
శుద్ధ తీ గురువారము. 2. సర్వజిత్సంవత్సరపుష్య బం శుక్రవారము. వీరి 
గురువులు 1. బ్రహ్మశ్రీ పోతరాజు రామకవిగారు, 2. బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణ 
శాస్త్రిగారు. వీరు అష్టావధాన శతావధానాశుకవిత్వ సభలిప్పటికి దాదాపు 150 
కన్న నెక్కుడుగ జరిగించి, అచ్చటచ్చట నర్హులచే బవీరుదమందనములం బెక్కువదసిరి. 
1. అలవాల లష్మరులో (బ్రహ్మశ్రీ ఆదిరాజు తిరుమలరావుగారి మహాసభలో 
“ముంగాలి బిరుదుఅందె”యును 2. మణికొండ ఆస్థానమున మ.రా. శ్రీ. తాటిరెడ్డి 
గోపాలరెడ్డి జమీందారువారిచే “బాలసరస్వతి' బిరుదమును, 8. నెల్లూరులో 
మహాసభాజనులచే 'ఆశుకవీంద్ర సింహ బిరుదమును, 4. బుచ్చిరెడ్డి పాలెములో 
మ. బెజవాడ పట్టాభిరామరెడ్డిగారిచే 'వఐిజయఘంటికా' విరుదమును, 5. మదరాసు 
మహాజనసభలో విజ్ఞాన చంద్రికామండలి వారిచే 'ఆశుకవి చక్రవర్తి బిరుదమును, 


330 


6. మద్రాసులో మజొకసభలో 'విజయఘంటికా' బిరుదమును, 7. గుంటూరులో 
మహాసభాజనులచే 'కుండినకవిహంస' బిరుదమును, 8. అందే సోమసుంద 
రేశ్వరాలయ సభలో 'కవి రత్న బిరుదమును, 9. బాపట్లలో మహాసభాజనులచే 
“అవధాని వంచానన' బిరుదమును, 10. మార్చేరులో మహానభాజనులచే 
'కథాశుకవీశ్వర' బిరుదమును, 11. ప్రకృతము మాచే మహాసభలో “ఆశుకవి 
శిఖామణి” బిరుదమును బొందిరి. వీరింత కాలమును, ఆవధానాశుకవిత్వ సభలం 
గడపి యిప్పుడిపుడే గ్రంధరచనకారంభించిరి. కాని యింతకుమున్ను కొన్ని 
శతకములను దత్తుల్యములగు కొన్ని చిన్ని పొత్తములను రచియించియున్నారు. 
వీరు ఆశువున నానావిధ వృత్తములతో నెట్టికథనైనం బ్రబంధశైలిగ గంటకు 500 
పద్యములు రచియించు సామర్థ్యముగలవారు, వీరొకపర్యాయము పన్నిదమునకై 
మార్టేరు సభలో గంటకు 720 చొప్పున యొక అరగంటకాలము మనుచరిత్ర 
యాశువుగ రచించిరంట. వీరిపై నితరులగు మహాకవులు రచించిన (ప్రశంసా 
పద్యములొక సహస్రము కెక్కువగానుండును. వీరింతవజికు రచియించిన 
పద్యములన్నియు, వ్రాసియుంచినచో సుమారు మూండు లక్షల కెచ్చుగలవని 
సహృదయుల యభిప్రాయము. వీరిరువురును సోదరులు. వీరికింక యిరువురు 
సోదరులు కలరు. అందు. ([బధములు, అష్టావధానమునం గృతకృత్యులై శతావ 
ధానమునకుం బ్రయత్నించుచున్నారు. గంటకు 200 పద్యము లాశువుగం జెప్పం 
గలరు. వీరిపద్యము లీ [గ్రంధమందు మతియొకచోం గాన్పించును. వీరి పిన్న 
తమ్ములును గవిత్వము చెప్పంగలరంట. వీరి గృహమును జూచిన యొక కవి 
“కవితవుట్టిల్లు సోదర కవులయిల్లు” అని చెప్పిన గీతపద్య పాదమునుబట్టియే 
సర్వమును [గ్రహింపందగియున్నది. జగద్విశాంత కీర్తులగు వీరి విషయమింతకన్న 
వ్రాయుట పునరుక్తి 


హహ oe fe 


331 


శ్రీ వేంకటసుబ్బరాయ కవిగారి అస్తమయము 
శ మిన్నికంటి గురునాథఖ శత్మగారు 


యతులుం(బ్రాసలువోయినన్‌ గణములున్వ్యత్యాసముంజెందినన్‌ 
మతియెట్లేగిన నట్లువోవుచు6 బ్రధానంబైన వస్తుస్టితిన్‌ 
స్మృతియింతైనను లేక యాశు వెటులో యీడ్వం గవుల్లేరె యీ 
కతి; నీరీతిని గారుగాకయని శోకించుంజుమీ వాణియున్‌ 


కచ్చెనేకాని నిక్క్మమునకు నీపాండి 
తికి రిచ్చవడకున్న ధీరుండెవండు? 
వాదంబునకెకాని వాస్తవంబునకు నీ 
యాశువుంగని తృప్తినందందడెవండు? 
అరసికతంగాని యఖీలాం(్ర విషయంబు 
నందు నిన్మెచ్చని యాతండెవండు? 
చాటుననేకాని సమ్ముఖంబున నమ 
న్మారంబనని ధైర్యశాలి యెవండు? 


అమ్మహామహోపాధ్యాయు నంతవాని 
నాశుకవితలో నలరించి యాశుకవి శి 
ఖామణి యటన్న బిరుదంబుంగాంచినట్టి 
సుబ్బరాటవీ! కీర్తి శేషుండవైతె? 


అప్పుకవి కున్న భావము 

తప్పని చెప్ప్తుటకునాశుధార తలంచియే 
కొప్పరపుంగవియై తా 

నప్పునిం దీర్చికానిపోయె నాంధ్రులు వగవన్‌ 


ఈఈఈ ఈవ-క 


332 


డాక్టర్‌ గుండవరపు లక్ష్మినారాయణ, M.A.,PN.D., 
రచనల సూచిక 
ముద్రితములు 


1. మణిహారము - (1968) 
వివాహ సందర్భమున సంకలనము చేసిన సాహిత్య వ్యాసముల (గ్రంథము. 


2. తిరుపతి వేంకటీయము - (19783, 1975, 1997) 


తిరుపతి వేంకటకవుల సాహిత్య జీవితము-ఎనిమిది అంకముల 
నాటకము-ఆంధ్ర విశ్వ విద్యాలయము బి.ఏ. తరగతికి (1975-78) 
పాఠ్య[గ్రంథముగ నిర్ణయించిన (గ్రంథము. 


8. ఆదిభట్ట నారాయణదాసు - (1975) 
(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక 
ఎకాడమీ (ప్రచురించిన గ్రంథము. 


4. పంచముఖి - (1976, 1999) 
వివిధ పత్రికలలో ప్రచురితములైన ఐదు సాహిత్య వ్యాసముల గ్రంథము. 


5. నారాయణ దర్శనము - (1983, 2003) 
ఆదిభట్ల నారాయణదాసుపై పరిశోధనము - ఆంధ్రవి శ్వవిద్యాలయము 
1980లో పిహెచ్‌.డి. ఇచ్చిన సిద్ధాంత గ్రంథము. 


6. వాల్మీకి రామాయణము - మహాకావ్యము - (1982) 
వాల్మీకి మహర్షి వర్ణనా వైభవమునకు దికృదర్శన (గ్రంథము. 


7. కళాకేలి - 1992) 


తెలుగు సంస్కృతి ప్రతిబింబించు కళామయ కథాత్మక పద్య కావ్యము. 
ఈ కావ్యముపై తెలుగు విశ్వవిద్యాలయములో 24.01.2002న పి.వి 
రత్నాచారికి ఎమ్‌. ఫిల్‌. పట్టా అభించింది. 


33౩ 


8. దక్షిణకాశిక - (1997) 
శ్రీనాధ మహాకవి విరచిత శ్రీ భీమేశ్వర పురాణమునకు ప్రతిపదార్ధ భావవిశేష 
సహితమైన తొమ్మిదివందల పుటల విపుల వ్యాఖ్యాన గ్రంథము. 

9. చతురాస్య - (1998) 
సాహిత్య సభలలోని (సమస్యలు - దత్తపదులు - వర్ణనములు - ప్రత్యేక 
సమావేశములు) పద్యముల సమాహార (గ్రంధము. 

10. శ్రీనాథుడు - సందేహాల చర్చలు - (2000) 

11. ఆధునిక యుగారంభములో సాహితీ కలహాలు - (2001) 

12. కొప్పరపు సోదర కవులు - (2003) 

ఆముద్రితములు 

13. మహాకవి కాళిదాసు 
కాళిదాసు నామము - కాలము - (గ్రంథములు - ఉపమాలంకార 
వైవిధ్యము - వాల్మీకి అనుసరణములు - మొదలగు అనేకాంశముల 
వివరణములతో కూడిన సమాలోచన (గంధము. 

14. సాహిత్య కాలక్షేపము 
[గ్రంథ పీఠికలు - ఆకాశవాణి ప్రసంగములు - ఉపన్యాస వ్యాసములు - 
వివిధ సమయాలలో చెప్పిన పద్యములు గల గ్రంథము. 

15. తెలుగు సాహిత్యములో సందేహ ధోరణులు - సమన్వయ సరణులు 


82 సందేహములు - వాని సమన్వయముల 1035 పుటల (గ్రంథము. 
యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ మేజరు రీసెర్చి ప్రాజెక్టు పథక సహాయముతో 
(వ్రాయబడినది. 


ఏ 


334 
కృతజ్ఞతలు 

శ్రీ కొప్పరపు కవుల కళాపీఠాన్ని తమ అమృత హృదయముతో ఆవిష్కరించిన “అవధాన 
సరస్వతి శ్రీ పేరాల భరతశర్మ గారికి 

డా! గుండవరపు లక్ష్మీనారాయణ గారిని పరిచయం చేసిన మిత్రులు తనికెళ్ల భరణి 
గారికి 

కళావీరం “లోగోను ప్రసాదించిన 'లోగోత్తముడు బహుకళాప్రవూర్ణుడు 
“బాపు గారికి 

అన్నింటా నాకు "పెద్దదిక్కు భరాగో గారికి 

ఈ పుస్తకమే తన మస్తకంగా సమస్తం సమర్పించుకున్న డా॥ గుండవరపు 
లక్ష్మీనారాయణ గారికి 

పుస్తకాన్ని అందంగా తయారు చేసిన రాంషా-శిరీష పబ్లికేషన్స్‌ యాజమాన్నానిక్తీ, 
ఉద్యోగులకూ 

మేమున్నాము మీవెంట అంటూ ఆర్ధికంగా, హార్దికంగా సహాయం చేస్తున్న అజ్ఞాత 
వాజ్మియాభిమానులకు 

“కళాబంధు” M.P (రాజ్యసభ) డా! టి.సుబ్బరామిరెడ్డి గారికి 

'సాహిత్యబంధు ౬౫ M.P (రాజ్యసభ) పద్మశ్రీ డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారికి 

'స్థితప్రజ్ఞులు” విజయ్‌ నిర్మాణ్‌ కంపెనీ అధినేత డా! ఎస్‌. విజయకుమార్‌ గారికి 

ఇంతమంది మహనీయుల ఆశీస్సులూ సహకారం లభించినప్పటికీ ఈ పుస్తకంలో 
కొన్ని అచ్చుతప్పులు ఉన్నట్లు తెలుసుకున్నాను. 

దీపధారులు అని చివరి అట్టమీద కొందరు మహనీయుల రూపచిత్రాలున్నూ పుటలు?]1, 
+11 లలో వారిని గురించిన క్లుప్త పరిచయాలున్నూ చేర్చగలిగాము. అంటే మహత్తరమైన 
తెలుగు వాజ్మయంలో దీపధారులు వీరే తప్ప మరెవ్వరూ లేరా అని విచికిత్స జనించవచ్చు. 
ఐతే, ఆకాశంలో అనంతకోటి నక్షత్రాలలో పేర్లు ఇరవై ఏడింటికే పెట్టుకోగలిగాం కదా. 
వీటికి నన్ను క్షమించాలి. 

బుధజన విధేయుడు 
రూ శర్మ 


